579 


MADRAS GOVERNMENT ORIENTAL SERIES 


Published under the authority 
* of the 
Government of Madras 


General Editor : 
T: CHANDRASEKHARAN, M.Ae, L.T. 


Curator, Government Oriental Manuscripts Library, 
Madras. 


No. LXXXVIII 


(బహ్మవిద్యా సుధార్థ్యననంం 





Se IE 


ఇ. అ పల రాలా పాళనో నా 


NO. 5, VENKATAOHALA CHETTY STREET, 
TRIPLIOANE, MADRAS. 


TTT PTY PU PPE POE EO UY 


Brahma = Vidya - Sudharnavamu 


CRITICALLY EDITED WITH INTRODUCTION 


BY 


V. V. KRISHNA RAO, B.A., 


Retired Senior Translator to the Government of Madras. 


GOVERNMENT ORIENTAL MANUSCRIPTS LIBRARY, MADRAS. 
1952 


Price Rs. 3-14-0 


INTRODUCTION 


The Government of Madras took up for consideration 
the question of publication of the various manuscripts in 
diffierent languages on subjects like Philosophy, Medicine, 
Science, etc., early in May, 1948. Important Manuscripts 
Libraries in the Madras Presidency were requested to send a 
list of unpublished manuscripts with them for favour of being 
considered by the Government for publication. The Honorary 
Secretary of the Tanjore Maharaja Serfoji’s Sarasvathi Mahal 
Library, Tanjore, alone complied with this request. This 
listas well as a similar list of unpublished manuscripts in 
the Government Oriental Manuscripts Library, Madras, were 
carefully examined and a tentative selection of manuscripts 
suitable for publication was made. The Government in their 
Memorandum No. 34913/48-10, Education, dated 4-4-1949, 
constituted an Expert Committee with the Curator of the 
Govornment Oriental Manuscripts Library, Madras, as the 
Secretary, for the final selection of manuscripts suitable for 
printing and for estimating the cost of publication. 


The following are the members of the Committee :— 


1, Sri T. M. Naraynaswamy Pillai, M.A., BL. 
లి ,, R.P. Sethu Pillai, B.A., BL. 
3. ,, C. M. Ramachandra Chettiar, B.A., B.L. 
4. , R Krishnamoorthy, (Kalki). 
5. Dr. మె, Venkataramanayya, M.A.» Ph, D. 
6. Sri M. Ramanuja Rao Naidu, M.A. 
7. ,, V.Prabhakara Sastri. 
8. ,, N. Venkata Rao, M.A. 
9. , H.Sesha Ayyangar. 
10. ,, Masti Venkatesa Ayyangar. 
11. ,, M. Mariappa Bhat, M.A., LT. 
12. Dv. C. Achyuta Menon, B.A., Ph. వి, 


ii 


13. Dr.C Kunhan Raja, ఉం, ౨. Phil. 

14. ,, A. Sankaran, M.a., Ph.D., LT. 

15. Sri Polakam Rama Sastri. 

16. ,, నో. మ. Ramanatba Sastri. 

17, Dr. M. Abdul Haq, 4, D.Phil., (Oxon.) 
18. Afzul-ul-Ulama Hakim Khader Ahamed. 
19. Sri P. D. Joshi. 

20. ,, న. Gopalan, B.A., B.L. 

21. ,, T. Chandrasekharan, M.A., L.T. 


With the exception of Sri Masti Venkatesa Ayyangar, 
and Dr. ౮. Kunban Raja, the above members continued to be 
members of the Expert Committee for 1950—'651 also to which 
the following gentlemen were added in Govt. Memo. 7297-E/ 
50-3, Edn., dated 19—65—’50 and Govt. Memo. No. 15875-E/ 
50-4, Edn., dated 7--9--50. 


Dr. A. Chidambaranatha Chettiar, M.A., Ph. D., 
Sri న్‌, Govindarajulu, B.4., ౩. LL.B., Bar-at-law. 
Capt. 6. Srinivasamoorthy, B.A., BL., M.B., & CM. 
Dr. Muhammad Hussain Nainar, టు, Ph. ౨. 

Sri T.V. Subba Rao, B.A., B.L., 

Principal, College of Indigenous Medicine, Madras. 


నా. కాంతా ఆలో 


The members of the Committee formed into Sub- 
Committees for the various languages, Sanskrit, Tamil, 
Telugu, Kavnada, Malayalam, Mahrathi and Islamic Languages. 
They met during the month of May, 1949, at Madras and at 
Tanjore to examine the manuscripts and make a selection. 
The recommendations of the Committee were accepted by 
the Government and they decided to call these publications 
as the “MADRAS GOVERNMENT ORIENTAL SERIES, ” 
and apppointed the Curator, Government Oriental Manuscripts 
Library, Madras, as the General Editor of the publications 
under this series, 


The following manusoripts were taken up for publication 
during 1949-50, 


రా జలు ఖం కా రారాతై లైకా 


ne tm 


పో 


రారా తాలు 


ఇతి హా 


he 


1 


4 గీ ” FROM THE GOVERNMENT ORIENTAL -« 
MANUSCRIPTS LIBRARY, MADRAS 


TAMIL 


Kappal Sattiram 

Ayubhava Vaiddiya Murai 

Attanakdlahalam 

Upadéesa Kanqdam 

Colan Piirva Pattayam 

Sivajtiana Dipam 
TELUGU 


Ausadha Yogamulu 
Vaidya Nighantuvu 
Dhanurvidya Vilasamu 
Yoga Darfana Visayamu 
Khadga Laksana Sirdmani 


SANSKRIT 


Viganarayaniyam—(Tantrasarasangrahe) 
Bhargava Nadika 

Hariharacaturangam 
Brahmassitravrtti— Mitaksara 
Nyayasiddhanta Tattvamrtam 


MALAYALAM 


Garbha Cikitsa 

(a) Vastulaksanam 

(b) Silpavisayam 

Mahasaram 

Kanakkusaram 

Kriyakramam 

Kanakkusaram—( Balaprabddham) 
KANNADA 


Lokdpakaram 
Rattamatam 


నాలం 0 


త న మ 


ఫ్‌ 
వ 


1l. 


| 12. 


FIP bp 


స స య స స ఇ 


Aivasistram 

Vividha Vaidya Visayagalu 
Sangitaratnakara 
Supasastra 


ISLAMIC LANGUAGES 


Jamil-Al-Ashya 
Tibb-E-Faridi 
Tahqiq-Al-Buhran 
Safinat-Al-Najat 


జాణ రారిపణ రాకతో 


4 B” FROM THE TANJORE MAHRAJA 58200315 


SARASVATHI MAHAL LIBRARY, TANJORE 


TAMIL 
Sarabhendra Vaidya Murai (Diabetes) 
Do. (Eyes) 
Do. (Anaemia) 
Do. (Svasakasam) 


Agastiyar 200 

Konkanarsarakku Vaippu 

Tiruccirrambalakkovaiyar with Padavurai 

Talasamudram 

Bharatanatyam 

(a) Pandikéeli Vilasa Natakam 

(b) Puruirava Cakravarti Natakam 

(0) Madana Sundara Vilasa Natakam 

Percy Macqueen’s Collection of Folklore in the 
Madras University Libraray 

Ramaiyan Ammaqai 


TELUGU 


Kamandakanitisaramu 
Taladafapranapradipika 
Raghunatha Nayakabhyudayamu 
Rajagdpala Vilasamu 

Ramayanamu by Katta Varadaraju 


౪ 


MAHRATHI 


1. Natyasastra Sangraha 
2. (a) Book of Knowledge 
(b) Folk Songs 
(c) Dora Darun Veni Paddhati 
» (d) Asvasa Catula Dumani 
3. (a) Pratapasimhendra Vijaya Prabandha 
(b) Sarabhendra Tirthavali 
(0) Lavani 
. Devendra Kuravaiji 
క. Bhbakta Vilasa 
6. Sloka Baddha Ramayana 


SANSKRIT 


1. Asvasastra with Tricolour illustrations 
2. Rajamrganka 
3. Anandakandam 
4. Ayurvedamahodadhi 
5. Gita Govinda Abhinaya 
6. (a) Colacampu 
(b) Sahendra Vilasa 
7. Dharmakutam—Sundara Kanda. 
8. Jatakasara 
9. Vignutattvanirnaya Vyakhya 
10. Sangita Darpana 
11. Bijapallava 


During 1950, only the Sub-committee for TAMIL, 
TELUGU and KANNADA met in the month of July 1950 at 
Madras. ప 

The following books were taken up for publication in the 
various languages during 1250-51. 


TAMIL 


1. Datcanayanar-Vaiddiya-Attavanai 
2. Vaiddiyak Kalaficiyam 

3. Anubhava Vaiddiya Murai Vol. 8 

శే 


ల సం 


ల రి జా 
అ ఇ ల 


1. 


vi 


TELUGU 
Saivacarasangrahamu 
Anubhava Vaidyam 
Abhinayadarpanamu 


SANSKRIT 


Arogyacintamani 6 
Tattvasara with Ratnasarini 

Sutrarthamrta Lahari 

(a) Ratnadipika 

(b) Ratnafastra 


MALAYALAM 
Aésvacikitsa 
Phalasadrasamuccayya 
KANNADA 


Vaidya Sara Sangraha 


During 1951-52, only the Sub-committees for TAMIL. 
TELUGU and MALAYALAM met in the month of April 1951, 
The following books were taken up for publication in the 
various languages. 


ఫాలీ 


నారు రాతి లు 


Re స చ క 


TAMIL 
Saptariginadi 
Karnatakarajakkal Savistara Caritram 
Bharata Siddhiantam 
Pillaippinivakatfiam 
Anubhava Vaiddiyam Vol. ఉ 
Matfuvakatam 
South Indian Temple Inscriptions 
TELUGU 


Brahmavidya Sudharnavamu 
Ragatalacintamani 
Vaidyaciatamani 
Kumararamuni Katha 
Ka{famaraju Katha 


vii 
SANSKRIT 


1. Déevakéralam—Candrakala Nadi 
Patafijala Yogasitra Bhasya Vivarana by Sri 
Sankaracarye 
MALAYALAM 


Kilivandusamvadam 

Advaita Vediniam 

Barhaspatyasitra with Malayalam commentary 
Karanapaddhati 


అలకా 


KANNADA 
1. Sadgururahasyam 


ARABIC 
2. Shawakil-Ul-Hur 


It is hoped that the publication of most of the important 
manuscripts will be completed within the next four years. 


Some of the manuscripts taken up for publication are 
represented by single copies in the Library and consequently 
the mistakes that are found in them could not be corrected 
by comparing them with other copies. The editors have, 
however, tried their best to suggest correct readings. The 
wrong readings are given in round brackets and correct 
readings have been suggested in square brackets. When 
different readings mre found, they have been given in the 
footnotes except in the case of afew books in which the 
correct readings have been given in the footnote or incorpo- 
rated in the text itself, 


The Government of Madras have to be thanked for 
financing the entire scheme of publication although there is a 
drive for economy in all the departments. My thanks are due 
to the members of the Expert Committee who spared no pains 
in selecting the manuscripts for publication. I have also to 
thank the various editors, who are experts in their own field, 
for readily consenting to edit the manuscripts and gee them 


viii 


through the press. Various presses that have co-operated 
in printing the manusoripts in the best manner possible also 
deserve my thanks for the patience exhibited by them in 
carrying out the corrections made in the proof. 


The present work is bassed on a single palm leaf manu- 
script preserved in this Library bearing R. No. 789. This is 
one of the manusoripts presented by the Maharajah of 
Pithapuram in the year 1927-28. 


The work contains thirteen chapters. The author 
Paramanandayati, disciple of Dattatreya, has chosen certain 
passages bearing on Advaita Vedanta from Smrtis, Srutis 
and Itihasas and has interpreted them according to his 
personal experiences. This work will be helpful particularly 
to those who are not acquainted with the Sanskrit language 
in which this subject is dealt with more elaborately. 


గౌ CGANDRASEKHARAN, 
Madras | General-Editor, 
Hu =a 1052 Madras Govt., Oriental Series. 


PREFACE 


Spiritual enlightenment is the basis of Indian culture 
and civilisation. To say this is not to imply that the ancient 
Vedic seers of immortal glory banned materialistic advance- 
ment altogether for the peuple who were to be their heirs, 
and 7220064 them to remain for ever ‘a nation of beggars’. 
No doubt, some missionary propagandists of the Christian 
Church, have thought fit to level such a charge against the 
Sanatana Dharma of India. But that such a view is born 
out of deep-rooted prejudice and is opposed to the truth is 
testified to by the course of her history through the centuries. 
Her vast secular literature on subjects like architecture, fine 
arts, crafts, medicine, husbandry and political science and her 
grand cities like Hastinapura, Pataliputra, Varanasi, Nalanda 
and Amaravati refute the charge and expose its hollow 
nature. In fact, Védic religion allows its adherents full 
measure of freedom to enjoy material comforts and pleasures, 
but only in strict consonance with moral rectitude (Dharma). 
Thus, in the four-fold division of the purpose of human 
existence, Dharma is given the first place and made the solid 
foundation on the strength and the support of which alone 
the other three objectives, namely, Artha (wealth), Kama 
(enjoyment of material pleasures) and Mokga (liberation 
from the bondage of endless births and deaths) should be 
attained. It will, therefore, be seen in what supreme esteem, 
spiritual freedom, the fruit of God-realisation, is held in the 
scheme of Indian culture. | 


The Védas that show the path for God-realisation, 
the goal of human life, have been interpreted in three 
different ways, as represented by the three systems 
of philosophy, Advaita,  Vifistadvaita, and  Dvaita. 
“ Brahmavidyasudbarnavamu” is a palm-leaf manuscript of 
the Government Oriental Manuscripts Library. Though the 
writing is good, many mistakes have crept in. It is an 
elaborate exposition of the Advaita philosophy, written in 


Xx 


spoken Telugu which is easily understood by men and women 
of all grades of learning. Ite author was a Sanyasin named 
Paramananda Tirtha who was a follower of the Dattatreya 
cult. His other works are ‘Sivajtiana Mafijari’, ‘Dattatreya 
Satakamu’, ‘Vivekacintamani’, ‘Anubhava  Darpanamw’, 
Sampagimanna Satakamu’, ‘Muktikanta  Parinayamu’, 
‘Uttara Gita Vyakhya (with the Text)’, ‘Upadésakramamu 
(Prose)’, and ' Vedantavartikamu’ which is translated into 
Tamil also. Of these, ‘Sarmpagimanna Satakamu’, ‘Vedanta 
Vartikamu’ and ‘Uttara Gita Vyakhya’ have already been 
printed and published. 


I tender my grateful thanks to the Curator of the 
Government Oriental Manuscripts Library, for having kindly 
given me the opportunity of editing this invaluable work 
written by a highly cultured and saintly person like Sri 
Paramananda Tirtha Swami—a work that enables people to 
attain the goal of human life. 


Madras, V. V. Krishna Rao. 
10—2—1952. 


ఫిఠిక 

ఆధ్యాత్మిక వికాసము భారతీయవిజ్ఞాన నాగరకతలకు జీవాధారము, 
ఇట్లనుటచ్చే నిరంతర యశోవిరాజితులగు వేదయుగ మహర్దులైహికాభ్యున్నతిని 
బూ ర్రిగవిడనాడి తమభావిసంతతివారెప్పటికిని *'యాచకజాతిగ” నుండదలంచిరని 
అర్ధముకాదు. ఇట్టినిందారోపణను భారతదేశననాతనధర్మమును నిరసించుచు, 
కై 9న్తవమత్మపచారకులు * చేసినమాట నిజమే, కాని, యిదికేవలము ద్వేషపూరిత 
మని, నత్యముకాదని, బహుశతాబ్ద్బ పవర్ధమానమైన ఈదేశచరితయే బుజువుచేయు 
చున్నది. వాస్తుగాస్తము, లలితకళలు, వృత్తిపర్మిశమలు, వైద్యము, వ్యవసా 
యము, రాజనీతి మొదలగునెన్నియో లౌకికవిద్యలను గూర్చినభారతీయసాహితి 
యును హస్తినాపురము, పాటలీపుతము, నలంద, కాశి అమరావతి వంటి 
మహానగరముల నిర్మాణకౌశలమును, విదేశీయులు చేసిన ఈదూషణను వేనోళ్ల 
ఖండించి, యందలిబూటకమును వెల్లడించుచున్న వి, నిజమునకు, ధర్మవిరుద్ధ 
ముగాకుండ [పాపంచిక సుఖములనుభవించుటకు తనఅనుయాయులకు భార 
తీయమతము పూర్శస్వాతంత్య మిచ్చుచున్నది. ఈవిధముగా చతుర్విధపురు 
షార్థములలో ఆర్యబుషివరేణ్యులు ధర్మమునకు |పధమస్థానమునిచ్చి, తక్కిన 
అర్ధ, కామ, మోక్షములను అంతరములతో మానవజీవిత సౌధమును సర్వాంగ 
సుందరముగ నిర్మించిరి. దీనినిబట్టి, అనంతజననమరణ బంధశ్లేశమునుండి 
మానవునకు రక్షణోపాయమైనట్టియు, భగవత్సాక్షాత్కార ఫలితమైనట్టియు పరమ 
పురుషార్థమగు మోక్షము భారతీయవిజ్ఞాన విధానముననెంతటి మ హోన్నతస్తాన 
మువలంకరించుచున్నదో లోకమునకు విశదముకాగలదు, 


మానవణీవిత పరమావధియైన భగవత్సాకాత్కారమునకు మార్గముప 
దేశించువేదములను మూడువిధములుగ నమన్వయించునట్టి అదై (త, విశిష్టాద్వైత, 
దై్యతములను (తిమతములిప్పుడీ దేశమున నాచరణలో నున్నవి, (ప్రస్తావన 
యందున్న శ బహ్మవిద్యానుధార్హ వము” (పభుత్వ(పాచ్యలిభితపు న్తక భాండాగార 
మునగల యొకతాళప త్మగంధము, [వాతబాగున్నను తప్పులెన్నియో యిందు 
దొరలినవి, అదై్వతసిద్దాంత్మపతిపాదకమైన యీ యాంధ (గంధమును పరమా 
నందతిర్థులను స్వాములవారు పండిత పామరులకెల్ల సులభముగ బోధపడునట్లు 
వ్యవహారిక భాషలో రచించిరి ఈయన దత్తాతేయారాధకుడు, ఇదిగాక 
* శివజ్ఞానమంజరి ”, * దత్తాకేయ శతకము గ “వివేకచింతామణి” * అనుభవ 
దర్పణము”, “నంపగిమన్న శతకము”, “ముక్తికాంతా పరిణయము”, 
* శ త్తరగీత వ్యాఖ్య( మూలముతో కూడినది”, * ఉపదేశ కమము (వచనము) ”, 


xi 
క వేదాంతవా ర్రికము ” అనునవి ఈయన రచించిన యితర(గంధములు. వీనిలో 
* నంపగిమన్న శతకము, వేదాంత వార్తికము ”, * ఉత్తరగీత వ్యాఖ్య ” యను 
(గంధము లిదివరకే మ్నుదణమంది (పకటితములైనవి, * వేదాంతవా ర్తికము ” 
తమిళభాషలో కూడ అనువదింపబడినది. 


(శీ పరమానంద తీర్భులవంటి విద్యద్వరేణ్యునిచే విరచితమై, ఉత్తమ 
పురుషార్థ (పదమై యొప్ప ఈ అమూల్య(గంధమును నంపాదించు సీవకాశమును 
దయతోనాకొనంగిన (పభుత్వ (ప్రాచ్యలిఖిత పున్తక భాండాగారాధికారులకు నా 
కృతజ్ఞతా పూర్వకవందనము లర్చించు చున్నాను. 


వెదురుమూడి వెంకటకృష్ణ రావు. 


చెన్నపురి 
10-25 2. 


1వ (పక రణము జ 


2 వ! పకరణము . 


చ 
3వ (పక రణము a 
4వ (పకరణము జ 


5వ (ప్రకరణము జ 


6వ (పకరణము ప్త 


7 వ [పకరణను - 


8వ (పకరణము అ 


9 వ (పకరణము . 


10వ [పకరణము = 


11 వ (ప్రకరణము - 


12 వ (ప్రకరణము - 


13 వ (పక రణము ఆ 


- విషయసూచిక :-- 
పుటలు, 


వస్తునిర్దశము, కల్పిత పురుషుడు పంచీకరణము 1.10 


(పాకృతనృష్టి, పంచ పళ యములు, [పపంచనటనా 


వైచిత్యము, న్వరూప నిశ్చయము, 11.24 
నూక్ష వివేకము, నిప ర్హ్య నివ ర్రకభావము, 25.33 
భేదవాద ఖండన, కర్మకాండ నిరూపణము, 34-41 
నగుణోపానన; నిర్గుణోపానన. 42-49 
(పకృతి పురుషులు, మాయావిద్యోత్స త్తి, 50.58 


అభిమాన చెతన్యానేక విచారణ, పిండాండ 
(బహ్మాండాలయైక రత, _బహ్మానంద వివరణ, 59-68 


స్వానుభవ దృఢకరణము, అవధూతల కణము, 


జీవన్ముక్తి, 69.77 
జీవన్ముక్తి నద్భావ (పమాణము, 78.90 
జీవన్ముక్తి సాధనాలు.తత్వజ్ఞాసము, మనోనాశము, 
వాననాక్షయము, 91.103 
మానన వాననాక్షయ నిరూపణము, 104.115 
మనేనాగము, 116.126 
జీవన్ముక్తి యొక్క పంచపయోజనాలు. 127.138 


(బహ్మవిద్యాసుధార్హవ వం 
పరమానంద తీరయతి కృతము 
(పథమ |పకరణము 





(బహ్మానందంపర మనుఖదం కేవలంజ్ఞానమూ ర్తిం 
విశ్వాతీతం గగననదృశం త త్త్వమస్యాదిలక్ష్యమ్‌ । 
ఏకంనిత్యం విమలమచలం నర్యధీసాకిభూతం 
భావాలీతం (తిగుణరహితం నధురుం తన్నమామి ॥ 


జగదంకుర కందాయ నచ్చిదానందమూ ర్తయే | 
గలి తాభిలఫేదాయ నమశ్శాంతాయ తేజసే ॥ 


నమఃపరమ శాంతాయ నచ్చిదానందమూర్తయే । 
శ్రీ దత్తాతేయ యోగీంద చం[దాయ పరషూత్మనే i 


శ్రీనూ క్రిర్యన్య దత్త పతిపదయుగళొ చింతనాపోక్త నోక్తె 
ర్వేబీబంధెనమిథ్ధె వికచ చకితామోదమాపాదయంతి । 
నిత్యానందాను నంధాజ్ఞనిత నుఖర సాస్వాదసామోదచేతా 
యోగీందాణాం వినేతా నజయతి పఠమానంద తర పతీం[దః ॥ 


తత్యంపదవివే కోక్తిం పరమానంద దేశిక $ | 
కురుతె బాలబోధాయ యధావేదాంత పద్దతిః i 


శ్రీమద్ధత్తాతేయ గురుచరణనరోజ మ త్తమధుకరాయమానులై విమల 
తత్త్వార్థ రహన్య తక్త్వార్ధ వేత్ర్తలెన పరమానంద తీర్థులు నమన లోకోపకారా 
రం గానున్ను, వేదాంత రహన్య (గంధము రచియింప నిశ్చయించి, 

యావదాయు న్తృయో వంద్యా వేదాంతోగురు రీశ్వలః | 

ఆదౌబోధ (పసిద్య్యర్థం కృతఘ్న త్వాప ను త్రయే ॥ 
అనేది నమయంగలదు గనుక, గురుదేవతా నమస్కార పూర్వకం గాను 


అనుస్తే రామృతేఃకాలం నయేద్వేదాంత చింతయా । 
దద్యాన్నావ నరంకించిక్కానూదీ నాంమనాగపి (1 


2 (టహ్మవిద్యా నుధార్హ వము 


అనేది శాస్త్రాలు గలుగబట్టిన్ని, పాక్భత ముముకువుల యొక్క నంశయనివృత్తి 
కొరకును, నకలవేదాంత సిద్ధాంత న్మృతీతిహాన పురాణాగమాదిత త్త్య శాస్తాంల 
చేతనున్ను, లౌకికోక్తుల చేతనున్ను, శ్రీమద్ధత్తాతేయగురు కృపాలబ్దస్వానుభవం వల్ల 
నును పరమానంద మగ్న చిత్తుండనై యొకయనుభవ (గంధము రచియింప 
నిశ్చయిస్తిని, అయితే అనుభవం మాటలతో చెప్పవివరింప శక్యమేకాదు, సత్యం, 
అయినాగాని చెటువునిండి పూర్ణమైతే అలుగువారినట్లు నాయందు నిండిన నచ్చిదా 
నందమే బహిః |పసారియె లోకులకు ఉపకరిస్తున్నది ; అలుగులనున్సు మడుగుల 
నున్ను పారిన ఉదకాలు నమ స్తమైన నస్యాదులకున్ను ఉపకరించినట్టె ఉపకరిస్తు 
న్నది. ఆగ్ని అణుమ్మాతం చేతనే మహావహ్ని (పజ్వలితమైనట్టు యీనంకుచిత 
(గంధంచేతనే అపరోక్ష జ్ఞానంగలిగి [బహ్మానంద సిద్ధిగలుగుంగనుక అనుభవ 
సిద్ధాంతంగాబట్టిన్ని రచియిస్తున్నాడను, లోకమందు నవరసాలంకారం గలిగి 
విచితకథా నందర్భంచేతను శబ్రాడంబరం చేతను కవి లోకరంజనార్థమై రచించే 
కావ్యనాటకా లంకారాలున్ను మరిన్ని నాన్నాపబంధరచనలున్ను వృథాపాండిత్య 
మింతేకాని అత్మలాభంగానేరదు. కనుక తజ్జులైన మహాత్ములు అవిచేపట్టరు, 
మోకాను కూలమైన తత్త ్వశా స్త్రమునే అంగీకరింతురు గనుక, వివేకులు వేదాంత 
శాస్తాలయొక్కు నిశ్చితార్థము అపరోక్రమమ్యెటట్లుగాను రచియింతురు గాన, 
అశాన్త్యృశవణంచేతనే అజ్ఞాన నివృత్తి అవును. లోకరంజనార్థంగా రచించిన 
విచిత్ర కావ్య నాటకాలంకారాలు చెప్పినందువల్లను రనజ్ఞులచే నౌననిపించు 
కొనుటకు మాళమేకాని ఐహికమందు యేలాభమున్ను లేదు. అముష్మికమంతకు 
మునుపే లేదు, ఈ తత్త్వశాస్త్ర పరిజ్ఞానంవల్లను ఐహికాముష్మికాతీతమైన పరమ 
లాభం (నద్యకి) అప్పుడే కలుగును, లోకమందు పూర్వాచార్యులై న మహాత్ములు 
లోక రకార్థమై బహుగంథ కోటిరచించినారు కనుక ఈ శాస్త్రములయందున్న సారాంశ 
ములు యేర్చాటుచేని ఆంధభాషా పద్దతిని నమ న్తమైన ముముక్షువులకున్ను లెస్రై 
తెలిసే కొరకున్ను, (బహ్మానందనుఖానుభవం గలిగేటట్టుగానున్ను పండిత పామర 
సాధారణంగాను, 4 (బహ్మవిద్యా సుధార్ణవి*మనెడి, ఈ మహాగంధం రచియింప 
నిశ్చయించి అన్మదీయాంత రంగంబున నన్గురువుల నారాధించి తద్గురు కృపాలబ్ద 
విశేషంబునం గూర్చి చెప్పుచున్నాడను. ఇది ఆందభాషీయమని తిరన్మరించ 
రాదు, భాష తెనుంగు అయినాను నకలవేదాంత సిద్ధాంత సారముగాన్క, చెరకు 
యెన్నిగణుపులై నా యెన్నిడొంకు లైనా మాధుర్యమే (పధానంగాబట్టి దేశ 
భాషలనుకొన కారణంలేదు. వివేకంగలుగుటే పధాన ము, బుద్దిమంతులై నవారలు 
సారమే(గహింతురు, దేశభాషలు విచారింపరు, నానాభాషలకున్ను (కుత మొక్కటే 
అయినట్టు యేభాసషం జెప్పినా తత్త్వ నిరూపణ మొక్కలాగేకనుక, అవ్యుత్పన్ను 
లైనవారి తెలివికొరకు ఆం[ధభాషను జెప్పుచున్నారము, [పపంచమందు నానామత 
శాస్త్రములు అన్యోన్య శత్రువులు. ఒకమతశా స్తృము వేరొక మత శాన్త్రృమును 
ఖండించి దూషణ చేయును, తమ తమ మతోపదేశంవల్ల దేహాంతమందు ము క్తి 


మొదటి [ప్రకరణము 3 


చెప్పుదురు. అదెల్లా పరోక్షజ్ఞానమేకాని ఆపరోక్షజ్ఞానం కానేరదు, [బహ్మసావా 
త్కారమునకు అనుకూల శాస్త్రమే చేపట్టవలెను.వేదాంతశా స్తృమే ముఖ్యశాన్తృము. 
ఆదియేలాగంటే 6 ఆధ్యాత్మవిద్యా విద్యానాం” అనికలదు గనుక, అతరమత 
శాస్తాలెల్లా పూర్వపక్ష సిద్ధాంతములు గనుక యిటువంటి అద్వైత సిద్దాంతము 
నెవ్వరు తెలిసికొందురో వారికి ఈశరీరం ఉండగానే (బహ్మసాక్షాత్కారం చేకూరును; 
జీవన్ముక్తు ల్లౌదురు. ఈ దేహంతోనే ముక్తి కాంతంగూడి నిరతిశయానంద నుఖ 
మనుభవించీలేనివారు, వైరాగ్యభక్తులం గష్టపడి యికమీద సాధింతామనేవారు 
తామస బుద్దులు. ఈ దేహంవెనుక తాజేస్నిన పుణ్యపాపాలకు తగిన మరేదేహం 
వచ్చునో యెరుంగరు, కనుక యీ దేహమందే నద్గురువుల వెదుకవలెను, ఆగురు 
కటాక్షంవల్లనే ఆత్మసాక్రాత్కారమున్ను కావలెను. ఎండమావుల నీళ్ల నమ్మినట్టె, 
ఖండజ్లానుల ఉపదేశాలు విని చెడిపోక = ఆఅఖండజ్ఞానులయిన వారే కృతార్జులు, 
వారే నధురువులు. నంసార రహితులు, (బహ్మరనజ్ఞాలు, నిర్మలచిత్తులు, అ(బహ్మ 
పిపలికాంతంగల భూత జాతులయందున్ను విషమభావంలేనివారు, జీవేశ్వర 
భేదంలేక యీనకల్మపపంచమునున్ను పారమార్ధిక దృష్టినేకందురు, ఆనంద 
మగ్నులైన (పవృత్తిక ర్మనిరాశులై నంకల్భ రహితులై అమూర్త పరమానందులై తలపు 
మరపు శరీర న్వరూపాను నంధానంలేని వారై నిశ్చలులైనవారే యీశ్యరులు . ఇటు 
వంటి లక్షణములు గలిగినవారే నద్గురువులు, ఇదిగురు లక్షణమాయెను, 


శిప్యులకణము 


అదియేలాగంటె, ఆలస్యుండు, నిష్టూరుండు, గురుసెవా వంచకుండు, విద్యా 
చోరకుండు, యీ దుర్గుణాలులేక న్లంభన, మోహన, మారణో, ఛ్చాటనాది 
కుహక విద్యలులేక విషయరసానక్తుండు అహంకార గర్వితుండు పాషండమత 
నంయుతుండు, సోమరి, నాస్తికుండు, జ్ఞానచోరుండు, పతితుండు, అకార్యప 
రుండు, దూషకుండు అనేగుణాలున్ను లేక సాధన చతుష్టయ * నంపన్నుడైన 
అతికృతాధికారియెన వాడే శిమ్యుండు. వానికే [బహ్మవిద్య తెలుపవలెను. వాని 
హృదయమే యీ (బహ్మవిద్యా రత్నానకు మందనము. అక్కడనే ఉంచవలెను, 
ఆలాగైై న నద్దురువులు లోభులుగారు గనుక, నమస్తమైన జనులున్ను కృతార్లులు 
గావలెననే తాత్సర్యానం గూర్చి ప్మాతాప్మాతత విచారించర్కు [బహ్మానంద 
వర్షమునే వర్షింతురు. మేఘుడు వర్షిస్తే ఆవర్షజలముశే తటాక, నది, నముద్రాలు 
నిండుగాని మిట్టభూములు నిండునా? ఇట్లే పాతవిశేషం గల చోటనే స్టిరమై 
నిలుచును: మేఘవర్షానికి కొదువలేదు. 





* నిత్యానిత్యవస్తువివేకము, అహామ్ముతార్థఫలభోగవిరాగము, శమాది 








శ (అహవిద్యా నుధార్హవము 
ఉ వనేవా హార్మేవా నమకరని పాతో హిమకరః” 1 


అనెడిన్యాయానను శ్రీ గురువులు రకింతురు. ఇటువంటి నద్దురువుల నెణింగి 
చేరినవాడే నిత్యముక్తుండు. కనుక ఉ త్తమాధికారులైన ముముకువులను విషయీక 
రించి పరమానంద తీర్జులు మననార్థవ్యాజాన (బహ్మవిద్యానుధార్దవమనెడి యీ 
యోగశాన్తృమును రచియింపుచున్నారు. 


4 (క్రియావన్తు నిర్దేశః ” అనెడిశాన్త్ర నంకేతం గలదు గనుకయీ మహా 
(గంధారంభమందు [కియావన్తు నిర్దేశం చేయంబడెన్సు అదియెట్లన్నను, * అధ్యారో 
పాపవాదాఖ్యాం నిష్పృపంచం [పపంచ్యతే” అనివేడాంత వాక్యంకలదుగనక, అధ్యా 
రోపాపవాదమును నిర్ణయించి తెలిసిన వన్తుసాకాళ్కారమే వస్తు నిర్దేశము = అది 
యేలా గంటేను, 

ఉనత్య్యం జ్ఞానమనంతం [బహ్మ” *త్వమేవపత్యక్షం |బహ్మాసి” 2 అనెడి 
ఉపనిషద్యాక్యాల వల్లనున్ను * (శోతవ్యోమంతవ్యో నిదిధ్యా సితవ్యః ” అనెడి (కుతి 
వల్లనున్ను మనన నిదిధ్యాసాలచేత నిశ్చితమైన అర్ధమె వస్తు నిర్దేశము. అధ్యారోపాప 
వాదమనంగాను యేది అంటేను, రజ్జు శుక్తి స్థాణువులయందు లేనటువంటి 
అహి రజిత చోరాది బుద్దుల నారోపించినట్టె చిన్మాత వన్తువందు, లేని జగదారోపణ 
యేది కలదో ఆది అధ్యారోపము. ఈయర్హమందు [శ్రుతి *అతన్మిక తద్భుద్ధిరధ్యానః” 
అనిచెప్పంబడెను, ఇంక అపవాడ మనంగా నేది అంటేను * అధాణాదేకోనేతి నేతి” 
అనెడి బృహదారణ్యక (శుతిపమాణాన అహిరజిత చోరాది బుద్దులయందు 
కనాయంనర్చ్పోరజ్ఞారితి, నేదం రజితంశు క్రిరితి, నాయంచోరఃస్టాణురితి”, అని లౌకి 
కోక్సి కలదు గనుక చిన్మాత వన్తువందులేని జగదారోపణను (పతిషేధించుటే అప 
వాదం. ఈ యధ్యా రోపాపవాదమె (పధానంగాను ఉద్దేశింపంబడు చున్నది. * ఉద్దేశో 
నామమా(తేణ వన్త వన్తుహికీ ర్రనం * అనెడి నయ్యాయిక వచనం కలదుగనుక 
అయుద్దేశము చెప్పబడుచున్నది. అదియెటు వలెనంటె ఆనుబంధచతుష్టయము 3 
కల్పిత వురుషుండు (పకృతి మహదహంకారము అకాశాది మహాభూత పంచకము 
నుషిరాది విషయ పంచకం, నదాశివాద్యధి దేవతాపంచకం, [శో త్యాది బుద్దీంద్రియ 
పంచకం, శబ్దాదివిషయ పంచకం, డిగాద్యధి దేపతా పంచకం, వాగాది కర్మేందియ 
పంచకం, వచనాది విషయ పంచకం, ఆగమ్యా ద్యధి దేవతా పంచకము, 
మానసాద్యంతఃకరణ పంచకం, మంతవ్యాది విషయ పంచకం, చంద్రాద్యధి దేవతా 
పంచకం, [పాణాదివాయు పంచకం, రంభాదివాయు పంచకం నాగాదివాయు 
పంచకం, అన్నమయాది కోశ పంచకం, ఆవిద్యాదిక్లేశ పంచకం, తమాది మాయా 





1 చందుడు మహారణ్యమందునైనా [పాసాదమం దైనా నిప్పక్షపాతముగా 
(పకాశించును, 

2 చూ॥ తై త్తరీయో పనిషత్తు 2 1 

3 అధికారము, నంబంధమ్ము విషయము, (పయోజనము, 


మొదటి [పకరణము 5 


(పంచకం, ఇంద్రియాత్మక పంచకం, మహ్యాది [పళయ పంచకం, సాలోక్యాది పురు 
షార్థ పంచకం, పంచలక్షణ (కోధాది పంచకం, ఈయర్థమందు నమ్మతి, 


“కామ ఏష [కోధ ఏషరజోగుణనముద్భవః | 
మహాశనో మహాపాస్మా పిద్ధ్యేన మిహ వెరిణమ్‌” ॥ 1 


అని భగవద్వాక్యము కలుగం బట్టి, అరిషడ్వర్ధంబులు, షడ్కౌశ కంబులు, 
షటృృంకల్పుంబులు, షడుణైశ్యర్యంబులుు షట్తర్కంబులు, షడ్వర్దంబులు, 
ష్మట్పమాణంబులు్తు షడౌశయంబులు, నప్తధాతువులు, అజాది నప్తావరణంబులు, 
జీవాదినప్తా వరణంబులు, న ప్రభూమికలు, అస్టపురుషులు, అష్ట్రపకృతులు, 
ఆష్టమదంబులు, అష్టాంగంబులు, అష్టపాశంబులు, నవవిధ వ్యవహారంబులు; 
ద్వాదశభావంబులు, నాదతయంబును, బిందుతయంబును, కళాతయం౦బును, 
అహంకార తయంబును, గుణతయంబును, జీవతయంబును, అవస్థాతయం 
బును మలతయంబును, కర్మ(తయంబును కాషతయంబును), ఈషణ్యత 
యంబును, కారణతయంబును, జ్రా(తాది' తయంబును, యిత్యాదితితయ (పతి 
భానకంబులును, అధ్యాన చతుష్టయంబు, బోధాచతుష్టయంబు, చతుర్వర్ణంబులు, 
చతురా[శమంబులు, చతుర్గతులును, ద్వంద్వ వేత్తాది సాధారణ (దష నర్వ 
(దష్ట్ర దృగ్ద శ్యంబులు, తుర్యంబును, తుర్యాతీతంబును, అనందగిన (ప్రపంచమె 
అధ్యానము. శ్రుతి నృృతి శా నృయుక్తులచేత (పతిషేధించుటే అపవాదము. జ్ఞాన 
దర్శనమున్ను, సద్భావాపత్తిన్ని, గురు శిష్యులచేత మథితార్థమైనట్టి (బహ్మసాకా 
త్కార నిర్ణయమున్ను ఉద్దేశమాయెను, ఇదేలెన్సగా వివరించిచెప్పేము, 


కకల్పితపురుషం వక్యామః”:- అవాజ్మాననగోచరమైనటువంటి, శుద్రచిన్మాత 
వన్తువందు, జగత్కల్పన అంగీకరించరాదు. [బహ్మము ఆద్యయమై యుండగా 
నున్ను, అవికారియై యుండగానున్ను, కరణరహితమై యుండగానున్ను, నిరవేద్యమై 
యుండగానున్ను, న్వగతన్వజాతి విజాతిభేద కియా రహితమై యుండగానున్ను, పరి 
వూర్ణమైయుండగానున్ను, చిన్మాక వన్తువైన (బహ్మము తన్నుతానే (భమసి కల్పించ 
నేరదు. అల్లెతె, 


* ప్రజ్ఞాన మానందో బహ్మ ” అనెడి శుతికి విరోధమవును. కల్పిత భాంతి 
లేదనే చెప్పవలెను. 


* అవిద్యా విషయాణి శాస్తాణి” ఆనెడి లక్షణ్యగంధం కలుగంబట్టి, 
కించిదవిద్యా విద్యోపహిత వాదజిజ్ఞానుల విషయీకరించిి నర్వజ్ఞళ్వ, నర్వ 
కర్తృత్వ, అనంతత్వ, నిత్యత్వ, వ్యాపకత్వాలనెడి పంచకార్యలక్షణాలనున్ను, 


శే చూ॥ భగవద్గీత అ 3, క్లో 37. 


6 (బహ్మవిచ్యా నుధార్ణవము 


కలా, విద్యా, రోగ, కాల, నియతిరూపాలనెడి పంచకార్య లక్షణాభి మానత 
నున్ను [బహ్మమందారోపించిందె కల్పిత పురుపుండు, అనిర్వాచ్యమె ఆతనికి 
శరీరము, 


* నహిభాంతేర్లక్షణమనస్తి ” సరమందె కల్పించవలెననే టందులకు (శుతి; 
* సదేవసౌమ్యేద మృగ ఆసీత్‌”, అనితై త్తరియోపనిషత్తు పలి కెడిని, 

“యతోవా యిమాని భూతాని జాయంతె” అని ఆతై త్తరియ్యోపనిసత్తు పలికె 
డిని. * స్వావిద్యయానంనరతి న్వవిద్యయాముచ్యతె ” అని అత్మవివరణం పలికె 
డిని. * నచ్చబ్ద వాచ్యమవిద్యాశబ్దం [బహ్మ ” అనికలుగం బట్టిన్ని, ఆత్మావాయిద 
మేకమేవా(గ ఆసీత్‌ అనికలుగంగానున్ను, *నఐక్షత బహుస్యాం[పజాయేయేతి” 
అనిన్ని[శుతులు పలుకంగానున్ను, * మాయోపాధిర్ద గద్యోనిః | నర్వజ్ఞత్వాదిలక్షణ: | 
పారోక్యశబలః న్య త్యాద్యాత్మక న్తతృ'" దాభిధః ” అనివాక్యవృత్తి కలుగంగానున్ను, 
(బహ్మమందె కల్పితుండని చెప్పవలెను, అయితే (బహ్మవ్యతిరి క్రమైై తోచరాదా 
ఆంటేను, |భాంతేతర (భాంతిపూర్యకం అనికలదు గనుక, నిరధిష్టాన (భాంతిని 
అంగీకరించరాదు. తన్నిమిత్తమై (బహ్మమందె కల్పితుండాయెను, అకల్ప్చిత 
పురుషుండు, అహంభావ, అజ్జభావ, (పకృతిభావ, ఇదంభావ, జ్ఞానవికృతిభావ, 
వ ర్రనవికృతిభావ, మోహనవికృతిభావ, జగద్బీజభావ, చిదాభానకభావ, భాంతి 
భావ, _సోపాధికభావ, (దష్టుభావ, నర్వాహంభావలయందున్ను ముక్తుండై 
శుహ్మండరచనా విచితాల కలుగంజెసి, ఆందుదానే విశమించ, ఆజగత్తునున్ను 
తనలో నంతర్భావత చేసుకొనును. తదర్ధన్య (కుతిః, “ తత్సృష్టా్య తదేవాను 
(పావిశత్‌ ” అని తై తరియోపనిషత్తు పలి కెడిని, 4 ఊర్లనాభిర్యధాతంత్తూకా నృ 
త్యంతె విహంతిచ” అనిబ హ్మూపనిషత్తు పలుకుచున్నది, ఆదియేలా గంటె అకల్సిత 
పురుషుండె ఆహంభావంవల్ల, చిచ్చర్తి యుక్తుండై నదాశివుండనిపించుకొనును, 
శివం పశాంతమమృతం |బహ్మయోనిం”,1 అనికై వల్యో పనిషత్తు పలికెడిని, కల్సి 
తాజ్ఞభావమె మాయారూపమై యుండును. అపకృతె అవరణవిక్షేపాలని ద్వివిధ 
మాయెను, ఆశక్తులవ్యామోహతయె తనకు యిదంభావమనిపించు కొనును. * సవివ 
మాయాపరిమోహిళాళత్మా ” అన్నిశుతికలదు గనక, అవరణశ కై తనకు దేహమై 
పకృతి భావంవల్ల పరాశక్తి యుక్తుండై యీశ్యరుండని పించుకొనును. 

మాయాంతు (పకృతింవిద్ధి మాయినంతు మహేశ్వరం | 

తస్యావయవభూతేన వ్యాప్తంనర్వ మిదంజగత్‌ ॥ 
అనుటంబట్టి విక్షేపశద్తి (త్రితయాహంకారానకు, ఆధారమై మహ త్తత్వమనిపించు 
కొనును. “(పకృతేర్మహాకా ” అనెడ్మిశుతి కలదుగనక, ఆమహత్తందు ఉత్తమ 
మధ్యమ కనియ్యోహం అనెడి అహంకార (తితయోత్సత్తి, * మహతోహంకారః ” 








1 చూ॥ క్రైవల్యో పనిషతు-5 
ఖా ఇజ్‌ 


మొదటి (పక రణము “1 


అన్నిశుతిగలదు గనక కనీయోహం అనెడి భూతాహంకారంవల్ల జగత్కారణ శరీరి 
అయి తమోగుణ యుక్తుండె జ్ఞానవికృతితో గూడి అదిక క్రియుక్తుండై ర్నుదుండని 
పించుకొనును. * ఏకఏవరుదో నద్వితీయో యదస్థి ” ఆన్నిశుతికలదు గనక మధ్య 
మోహం అనెడి త్రెజాసాహం కారంవల్ల జగత్ఫూక్ష శరీరుండై రజోగుణంవల్ల 
వర్తిలిన వికృతిభావంతో గూడి యిచ్చాశ రి యుక్తుండై హిరణ్యగ ర్భుండనిపించు 
కొనును. “ హిరణ్యగర్భన్సమవర్తతా గే భూతన్య జాతః పతిరేక ఆసీత్‌” అని 
(శ్రుతిపలుకుచున్నది. * ఉత్తమోహం ” అనెడి వైకారికా హంకారంవల్లనున్ను నత్వ 
గుణంవల్లనున్ను (బహ్మాండ మనెడి స్టూలదేహుం డై మోహన వికృతిభావంతో 
గూడి జ్ఞానశక్తుండై విరాట్సురుపుండై విష్టుండనిపించు కొనును, * నర్యంవిష్ణు 
మయంజగత్‌ ” అని కలదు గనక కల్చితపురుషుండె రుదత్యంవల్ల పంచమహా 
భూతాలకున్ను బీజభూతుండు. రజోగుణంవల్ల హరణ్యగర్భుండు, కర్మేంద్రియ 
బీజభూతుండు. నత్యగుణంవల్ల విరాట్బురుషుండె విష్ణువు; జ్ఞానేందియ బీజభూ 
తుండు. రాజననశ్వ నంయోగంవల్ల అంతఃకరణ బీజభూతుండై జగద్బీజభావ 
యుక్తుండాయెను, * మయ్యేవనకలం జాతం మయి సర్వ్యం|పతిష్టితమ్స్‌ ” అని 
|శుతి పలికెడిని, అనేక శరీ రుల భూతేందియ నమష్టినుండి |కియాశ క్రి యుక్తుండైై 
జీవరూపాన [పవేశించినవాడై, “చిదాభానకఃజీవో క్షః ” అనిన్ని *జీవశ్శివశ్శివోజీవః” 
అనిన్ని కలదుగనక, దేహోపాధి వల్ల నానాత్వ బుద్దికల్చ్పన కలిగినవాడై * భాంతి 
భావయుక్తః'”” * పృధక్‌ పృధక్‌ చిదాభాసా శ్ర్చైతన్యాధ్యస్త దేహినాం 
కల్చ్యంతె జీవనామానో బహుధానంనరంత్యమీ ” అని చ్మితదీపిక పలికెడిని, 
కార్య కారణోపాధుండైె యున్నందువల్ల సోపాధిక భావయక్తుండు. * కార్యోపాధిరయం 
జీవః కారణోపాధి రీశ్వరః కార్యకారణ తాంహిత్వా పూర్ణబోధోవిశిష్యతె హ్‌ 


అని వాసిష్టమందు చెప్పుచున్నది. తనవల్లనైన (పపంచానను తానే 
యెరుంగు చున్నాడు గనక (దష్టుభావయుక్తుండు. “విద జ్ఞానే” యని కలదు 
గనుక, “నవేత్తి వేద్యం నచతస్యా స్త వేత్తా”, అనెడి శుతికలదు గనక * మనసోమ 
నశ్చక్తురితి తన్యభాసా నర్వమిదం విభాతి ” అనిన్ని | తిమధామనుయద్భోజ్యం 
భోక్తా భోగశ్చయద్భవేత్‌ తేభ్యోవిలక్షణ స్పాకిచిన్మాతోహం నదాశివః ” అనిన్ని 
4 బహ్మత్వెనృజితె విశ్వం, స్టికౌాపాల యతేహరేః రుదరూపాయ కల్పాంత 
నమస్తుభ్యం (తిమూర్తయె ”” అనికలదు. అటుగనక, జీవజగదాకృతియై కల్పిత 
పురుషుండే తోచెనని చెప్పబడెను, 


(బ్రహ్మాండ పిండాండనిర్ల యము 


ఇంక [బహ్మాండ పిండాండ సృష్టి చెప్పంబడు చున్నది. గర్భోప నిషత్స 
మృతిని పిండోతృ్చత్తి లక్షణం యేలాగంటేను, తమోగుణాన్వితుండై జాతికాహంకార 
యుక్తుండై న రుదుండే భూతాలయుత్సత్తికి ఆత్మన్యరూపుండు. “ ఆత్మన ఆకాశ 


త్ర (బహ్మవిద్యా నుధార్జ్ణవము ' 
నృంభూత£ి'అనెడి (కుతి పమాణానంజేసి, అఆభూతాత్మయొక్క యీక్షణమె కాలము. 
ఆ కాలము యొక్క అస్తిత్వమె అకాశము. ఈ ఆకాశం యొక్క విస్తీర్ణ మే వాయువు. 
అవాయువే చుట్టి మధించగాను అగ్ని. ఆయగ్నియొక్క ఉరుమే జలము, ఆయప్పు 
బలియంగాను పృధివి, పృధివికి ధారణము, ఆప్పునకు పిండీకరణము, తేజస్సుకు 
పచనము, వాయువుకు వ్యూహనము, ఆకాశానకు అవకాశ పడదానము; * ఏకలక్షణ 
మాకాశః, ద్విలక్షణోవాయుః, (తిలక్షణమగ్నిః, చతుర్లక్షణమాపః, పంచలక్షణా 
పృధివి, యత్సుషిరంతరాకాశం, యచ్చలనం తద్వాయుః, యదుష్టంతత్తేజః, 
య్మదనంతదాపః , యత్కరినం సాపృధ్వీ, ” శబ్దగుణమాకాశానక్కు శబ్దన్పర్శగు 
ణాలురెండున్ను వాయువునకు, శబ్ద నృర్శ రూప గుణాలు మూడున్ను అగ్నికి, 
శబ్ద నృర్శ రూప రన గుణాలు నాలుగున్ను అప్పునకు, శబ్ద న్పర్శ రూప రన 
గంధాలు అయిదు గుణాలున్ను పృధివికి. పృధివికి [బహ్మ ఆధిదేవత, అప్పునకు 
విష్ణువధి దేవత, అగ్నికి రుదుండధి దేవత, వాయువునకు ఈశ్వరుండధి దేవత, 
ఆకాశానకు నదాశివుండధి దేవత, అదియేలాగంటేను. 

పృధ్వాం (బహ్మా జలేవిష్ణు, న్లతోరు దోహుతాశనె। 

ఈశ్వరః పవనే తస్మి౯ అకా శేస్మిజా నదాశివః ॥ 

క(బహ్మాత్స జతెవిశ్వః ”, అనికలదు గనక (బ్రహ్మవల్లనే పిండాండ 
నృష్ట, ఆపంచ మహాభూతాలు రెండు భాగాలు చేసి అందున నొకభాగ 
ముంచి మిగిలిన ఒక భాగములో ఒకటొకటి నాలుగేశిగా పంచి తమ తమ నిజాం 
శాలు ఒక్కటిన్ని నిలిప్కి తక్కిన నాలు ఆంశాలున్ను తమకు ఆన్యమైన్క, నాలుగు 
భూతాలయందు పంచి కలయంగా భూతపంచీ కృత కదంబమై, పంచవింశతి 
తత్వాలున్ను ఆయెను, అది నమిష్ట రూపశరీరం. ఈ పంచవింశతి తత్యనిర్ణయం 
యెలాగంటేను, ఆకాశమే జ్రాతృవనిపించు కొనును, అయాకాశమే వాయునంయో 
గాన మనస్స్ఫాయెనుు అగ్ని నంయోగాన బుద్ధిఆయెను అప్పునంయోగాన చి త్త 
మాయెను,పృధ్వినంయోగాన అహంకార మాయెను, యివి ఆకాశ తత్యాభిమానులు. 1 
అంక వాయుతత్వం యొక్క నిజాంశమే వ్యానవాయు వాయెను, పృధివింగూడి 
(పాణవాయువాయెను, జీవనముంగూడి అపానవాయు వాయెను, అగ్నింగూడి ఉదాన 
వాయు వాయెనుు, ఆకాశంబునంగూడి నమానవాయు వాయెన్సు యివి వాయుతత్వ 
భేదాలు. ఆగ్నియొక్క నిజాంశమే చకుస్సాయెను, పృధివిని గూడగా (ఘాణ 
మాయేను, అప్పనంగూడగా రన మాయెను, వాయువునుగూడి త్వక్కాయెను, 
ఆకాశాన గూడగా (కోతమాయెను యివి అగ్నితత్వ్య భేదాలు. అప్పనిజాంశమే రన 
విషయమాయెను పృధివితో గూడగాను గంధ విషయమాయెను, ఆగ్నితోగూడం 
గాను రూపవిషయమాయెను, అకాశానగూడి శబ్ద విషయమాయెను, యివి జల 
తత్వ భేదాలు, పృధ్వినిజాంశమే పాయ్యిం[దియ మాయెను, జలంతోగూడి గుహం 


తానాళలేనిలంయటాడా. 





క. 





ద పా... టా. ఆ తొ 





అజా. 


l అకాశతత్య భేదాలు — || 


మొదటి (ప్రకరణము 9 


(దియ మాయెను, అగ్నితోగూడి పాదేందియ మాయెను వాయుప్పతోగూడి (ఘాణేం 
(దియ మాయెను, ఆకొశంతో గూడి వాగిందియమాయెను. ఇవి ఆయిదున్ను పృధివీ 
తత్వ భేదాలు. “పంచ వింశతి తత్తాాత్మకం శరీరం, ” అనికలదు, 
* నాగకూర్మశ్చ  కృకరో దేవదత్త ధనంజయః, *” యీ అయిదున్ను 
నాగాదివాయుపంచకం. రంభము _,.,,.444444.44 జన అంతర్యామి, మహాప్రాణ 
అనెడి యీ అయిదున్ను రంభాది వాయుపంచకం. ఇందులకు [ప్రాణ 
వాయువుల * రాజనతామన శక్తులే వీటికి ఉత్పత్తి. ఈ రంభాది వాయువులె 
షమనసాద్యంతఃక రణచేష్టాహితులు, (పాణాది వాయువులె బుద్దీందియ చేష్టా 
హితులు, నాగాదివాయువులె వాగాది కర్మేందియ చేష్టాహితులు, “ వాయువికా 
రాత్మకం శరీరమ్‌ హృదిప్రాణో గుదేపాన స్పమానోనాభినంస్టితః, ఉదానః కంఠ 
దేశస్టో వ్యానన్సర్య శరీరగః '”, ఆగికలదు గనుక (పాణవాయువు దేహమందుండి 
దేహమును ధరించుకొని ఉండును. అపాసవాయువు గుదమందు నిలిచి విసర్జన 
[క్రియ చేస్తూ ఉండును, వ్యానవాయువు నర్వాంగానా నిలిచి నమాన ఉచఛాంన 
నిశ్వాసాలకు కారణమై ఉండును, ఉదానవాయువు కంఠస్త్రా నమందు ఉదార (కియ 
చేస్తు నుండును, నమాన వాయువు నాభియందుండి, డెబ్బదిరెండు వేలు నాళ్లతో 
గూడాను రోమణూపాలకు, అన్నరనం పంచిపెట్టుచు నుండును, సర్వవ్యాధినిన్ని 
నిరోధం చేస్తునుండును. నాగవాయువుపలికేది, ఆ వులించేది కూర్మవాయువు |తెన్చేది 
విక్కెడిది కృకరవాయువు, తుమ్ము దగ్గును దేవదత్త వాయువ్వు నగేది వెక్కరింత 
ధనంజయ వాయువు, శోకరాగాల్కు వైరంభాదివాయువులె అంతఃకరణాను సారులై 
ఉండును, వాగాది కర్మేరదియాలకు వచనా దానవిహార వినరానందములె పష 
యాలు. వహ్నీం(దో పేం దమృత్యు (పజేశ్వరులే అధిదేవతలు. (కొతాది బుద్దీం 
(దియాలకు, శబ్దసృ్పర్స రూప రనగంధాలే విషయాలు. దిగ్వాతార్క్మ (పచేతాస్వి 
నులే అధిదేవతలు. జ్రాతృమానసాద్యంతఃకరణాలకు సాకిత్య నంశయ నిశ్చ 
యావధారణాభిమానములె విషయాలు, “ జాతృశ్చం్మదశ్చతుర్య క్ర 9ఃమేతజ్జస్త్రే 
పురాంతకః ”, యీ ఆయిదుగురున్ను అధిదేవతలు, ఈ యిందియాధిదేవతలే 
విరాటురుముండైన విష్ణువుకు ఇం(దియంబులు. ఆయిం(దియాలె ఆపంచీకృత 
భూతాభిమానులు, హిరణ్యగర్భ శరీరము, ఆశరీరమే జగత్కారణాభిమానియైన 
రుదునికి తమోరూపాన ఆవరణమై ఉండును, 


అస్థిచర్మత్వచోనాడీ రోమమాంనస్తు పంచమీ । 

పృధ్వీ పంచగుణాః |ప్రోక్తాన్సమాంశాః పరికీ ర్థితాః ॥ 

మూ(తం రక్త న్లథాశ్తేష్మం శుక్లం మేధస్తు పంచమః । 

అపఃపంచగుణాః [పోక్తాన్సమాంశాః పరికీర్తితాః ॥ 

కుధాతృ్ఫష్ట న్హథానిద్రా చాలన్యంచేతి నంగమః | 

అగ్నేఃపంచ గుణాఃపోక్తాన్స మాంశాః పరికీర్తితాః ॥ 
గీ=2 


10 (బహ్మవీద్యా నుధార్హవము 


చలనం వల్లనం లంఘా స్థాపనంచ నిరోధనం। 
వాయోఃపంచగుణాః [పోక్తాన్సమాంశాః పరికీర్తితాః ॥ 
కామ[కోధన్తథా లోభః:భయంమోహన మేవచ । 
ఆకాశన్యగుణాః పంచనమాంశాః పరికీ ర్రితాః ॥ 


ఇవి పంచమహా భూతాలగుణాలు, “ పంచవింశతి తత్వజ్టో య(తకుతా(శ్షమీ 
భవేత్‌ ” అని పంచీకరణం చెప్పంబడెను, న్‌ 


అతిశ్రీమతృ రమహంన పర్మివాజకా చార్యవర్య పరమానంద 
తీర్థయతి క్భతౌ (బహ్మవిద్యాసుధార్హవే యోగ 
శాస్త్రే వస్తునిర్దేశ కల్ఫితపురుష పం 
చీకరణ నిరూపణంనామ 
(పథమ (పకరణం 
సమా ప్తమ్‌. 





ద్వితీయ [ప్రకరణము 


_ హేతవేజగతామేవ నంసారార్నవ సేతవే | 
(ప్రభవే నర్వవిద్యానాం శంభవే గురవేనమః ॥ 
పరమానంద తీర్ధందొ జయత్యధి జగత్యయమ్‌ । 
మాయాతమ్మిన వినంనన న్యబోధారుణోదయః | 


ఉ త్రమాధికారులై న ముముకువుల విషయీకరించి పరమానంద తీరులు (ప్రాకృత 
నృష్టి పంచ పళయ (పపంచ నటనా వైచి త్య న్వరూప నిశ్చయంబులనందగిన 
యీ నాలుగు నిర్ణయాలనున్ను మననార్ధ్థవ్యాజం గాను యీ (పకరణమందు నిరూ 
పిన్తున్నారు. ఆదెట్లన్నను, అందు మొదట (పాకృత నృష్టికమ మేలాగంటేను 
గర్భోపనిషత్సం బంధమువల్ల |పాక్ళత నృష్టిక్రమం చెప్పబడు చున్నది, 


“పంచాత్మకం పంచను వర్తమానం షడాశయం షడుణయోగ యుక్తం, 
తంనప్తధాతుం |తిమలం ద్వియోనిం చతుర్విధాహార మిదంశరీరమ్‌ 11” 


పంచాత్మకంగా గలిగిన స్త్రపురుషులు, మధు రాను లవణతిక్త కటు కషాయములనే 
ష[డ్రసాలవల్ల, షడా(శయమైనటువంటి భక్ష్య భోజ్య లేహ్య చోష్యంబులనే 
చతుర్విధ భోజ్యవన్తువులను భుజించిన స్త్రీపురుషులకు విషయ వైచి త్యంవల్ల, ఆయన్న 
రనమే న ప్తదివసాలకు రేతస్సాను, త అన్నా[దనః రసాచ్చోణీతం, శోణితార్‌ 
మాంనః, మాంసాద్మేధః, . మేధనస్సాాయ్యు, స్నాయుభ్యోఅస్టేని. అస్టిభ్యోమజ్ఞా, 
మజ్జయాః శుక్ల, ” ఇతి, యా యర్ధమందు[శ్రుతి, * రేతస్సేవ [పాణం దధాతి,”' 
అని నప్తధాతువులవల్ల గలిగిన రేతన్వనందు జీవముండును * మాతృపితృ 
నంయోగేన గర్భోజాయతే 1%, * పఏకరాత్రోషితేన కలోభవతి, పంచరాత్రోషితేన 
బుద్భుదం భవతి, దశర్యాత్రోషితేన కఠినం భవతి, అర్థమాసేన ఆండాకృతిర్భవతి, 
మానవూర్ణేన శిర, ద్వౌమాసా బాహ్ముపదేశః, (తిభిర్మాసై రఠర పదేశః, చతుర్మా 
సేనా సాంగుష్ట కటి పార్గ్వా వయవం, పంచమేమాసే రోమకూపాణి, షష్మేమాసే 
నాసాకి |శోత్రాణ్సి నప్తమేమాసే చలన నమర్థో భవతి, అష్టమేమాసే జన్మకర్మ 
నంన్మరతి,నవమేవా దశమేవా అథవైష్టవేన మాయయానంస్పృశ్యజాత [పజాయతే”, 
ఎతచ్భుత్యర్థ (పకారానను జనన మౌను, తమ తమ జననానికి బీజభూతమైన 
అన్నరనం వల్లనే శుక్లము ర క్త, కృష్ణ, ధ్యూమ, పీత కపిల పాండుర అనెడి 


12 (బహ్మవిద్యా నుధావర్హము 


ధాతు వర్ణభేదాలు, “నిషాద ర్హభ గాంధార షడ్డ మధ్యమ దైవతా పంచమ శ్రైత్య 
మీనప్త తంతీ కంఠోద్దితాన్వరాః '' అని నప్తన్యర భేదాలు, శుర్ధాధిక్యంవల్ల పురు 
షుండు గోణి తాధిక్యంవల్ల స్త్రి,శుక్ల శోణిత నమత్వంవల్ల నపుంనకుండు, అదేలాగంటే, 
* శుక్తాధిక్యో భవేత్చుంనః నారీరక్తాధికేనతు శుక్లర క్ష నమత్వేన నపుంనకయితీ 
రితాః,” అనికలదు గనుక, దుష్కృృత కర్మ విశేషంవల్ల అంధక బధిర మూక కుబ్జ 
సౌంధర్యహీన షండ మొదలైన అవలక్షణ గుణాలుగలవాడౌను. సుకృత కర్మ 
విశేషంవల్ల నర్వనులక్షణ నంపన్న శరీరిఅవును. * శాకొద్యన్న పరిణామ సాపాధె 
ర్విద్య మానత్వాన్‌, ” అనికలదు, అస్థి స్నాయు మజ్ఞా యీమూడున్ను తండి 
యొక్క అంశాలు. చర్మ మాంస రకాలు యీమూడున్ను తల్లి అంశాలు, అందువల్ల 
షట్కాశిక శరీరం అనంబడెను. ఆశరీరాననె * అస్తి జాయతే వర్ధతే పరిణమతే 
అపకీయతే వినశ్యతి” అనెడి షడ్ఫావ వికారాలు, “ఉరశ్చ పృష్ట శృ కరౌచ పాదౌ 
జంఘోపి చోరూ దరంశిరశ్చ! రోమాణి మాంసం రుధిరా స్ట్‌ మజ్జా యేతచ్చరీరం జల 
బుద్భుదోపమం॥ ” అని పరిశిష్టం గలిగిన శరీరం చెప్పబడెను. 

* స ప్రదశకం లింగణాతిక ” అని జ్ఞానేందియ కర్మేందియ పంచపాణ మనో 
బుద్దులు గూడి లింగశరీరము. 


జ పంచపాణు మనో బుద్దిదశేందియ సమన్వితం | 
అపంచీకృత భూతోత్సం సూక్షాంగం భోగసాధనమ్‌ ॥ ” 


అనికలదు గనుక, “వటబీజం వట శ్చైవ” అనెడి న్యాయం చేతను, బీజంలో వృక్షం 
అణిగి యున్నట్లు దేహద్యయానకు లయస్థానమై తమోరూపమై అవ్య క్రమై 
యుండిన దేహము కారణశరీరము. ఈ తను[తయాభిమాని జీవుండు. ఆజీవుండే 
తమోగుణ యుక్తుండై ఖేలాతికాహంకారం వల్ల జ్ఞానవికృతి గలవాడై, ఆనందుడై 
నుషుష్త్యవస్థ యందు కారణ శరీరంతోగూడి (పాజ్ఞుడనిపిం చుకొనును ; రజోగుణ 
యుక్తుండై తేజసాహంకారం వల్ల వర్తన వికృతి గలవాడై మనోవ్యాపారియె లింగ 
శరీరాభిమానియె న్వప్పావస్థయందు తొజనుండనిపించు కొనును, నత్వగుణ 
యుక్తుండై వైకారికాహంకారంవల్ల మోహన వికృతిభావం గలవాడై న్గూలశరీరాభి 
మానియె జ్మాగద వస్టయందు విశ్వుండని పించుకొనును, ఈ యర్హమందు (శుతి ; 


ఉ నఏవమాయా పరిమోహితాత్మా శరీ రమాస్థాయ కరోతి నర్వమ్‌ | 
స్త్యన్నపానాది విచి తభోగై నృయేవజ్యాగత్ప్చరి తృప్తి మేతి 1 ” 
న్వప్నేతు జీవస్సుఖదుఃఖ భోక్తా న్వమాయయాకల్పిత విశ్వ* లోకే 
నుషుప్తికాలే నకలే విలీనే తమోభి భూతన్సుఖరూప మేతి” 

పునశ్చ జన్మాంతర కర్మయోగాత్‌ ” 1 అని 


* జీవ అని మాతృకలో నున్నది 
1 చూ॥ క్రైవల్యో పనిస్తతు 11, 12, 18 


రెండవ (పక రణము 13 


కైవల్యో పనిషత్తు పలుకుచున్నది. జీవుండు అనుబంధక మాయామయ 
అవిద్యా, నంనృతి, చిత్తమోహ తమన్సులనె షట్సంకల్పాల చేతనున్ను.; అవిద్య, 
అస్మిత, రాగ, ద్వేష అభినివేశాలనెడి పంచక్షేశాల చేతనున్ను, తమో మాయా, 
మోహ అవిద్యా, నృశాత్మికా లనెడి మాయాపంచకం చేతనున్ను ; కామ, (కోధ, 
లోభ, మోహ, మద, మాత్సర్యాలనెడి అరిషడ్వర్గముల చేతనున్ను ; కుధ్య తృప, 
శోక్క మోహ జరా మరణాలనెడి షడూర్ముల చేతనున్ను , ఆధ్యాత్మిక, అధిభౌతిక 
అఆధిదై వి కాలనెడి తాపతయాల చేతనున్ను ; వృతేషణ, విత్తేషణ, దారేషణా లనెడి 
ఈషణ్మతయం చేతనున్ను ; ఆణవమల, మాయామల, కార్మికమలాలనెడి మల్మత 
యాల చేతనున్ను ; భూత పతిబంధక, భావి|పతి బంధక, వర్తమాన (పతిబంధ 
కాలనెడి బంధక(తయాల చేతనున్ను ; అన్నమయ, (ప్రాణమయ, మనోమయ, 
విజ్ఞానమయ, ఆనందమయాలనెడి పంచకోశాల చేతనున్ను ; (బాహ్మణాద్యనేక 
వర్ణా శమాచారాద్యభి మానాల చేతనున్ను, 


* భూమిరాపోనలో వాయుః ఖం మ్మనో బుద్ధిరేవ చ! 

అహంకార ఇతీయం మే భిన్నా (పకృతి రష్టధా॥ 1 
అనెడి అష్ట పకృతుల చేతనున్ను, మోహితుండై , 

ళ్‌ జ్ఞానేంద్రీయాణిఖలు పంచ తధాపరాణి, 2 


క ర్మేందియాణి మనసాదిచతుష్టయంచ । 
(పాణాది పంచక మథోవియదాది పంచ 3 
కామశ్చ కర్మ తుమనః పురరష్టధాస్యాత్‌ i 
అనే ఆష్ట పురాలందు (ప్రవేశించి, 
ఘృణా శంకా భయం లజ్జా జిగుప్పా చెవపంచమి । 
కులం శీలం తథాచార మష్టాపాశాః (పకీర్తితాః It 


అనెడి అష్టపాగాలచేత కట్టువడి * రూపయౌవనదర్ప్చాణాం సౌభాగ్యం చ నహాయి 
నామ్‌ ధనస్త్రయో జిహుర్విద్వా యిత్యాద్యష్ట మదంభవేత్‌, ” అనెడి అస్టమదాలచే త 
సాకి, ఆసుర నంపత్తు దైవఏీనంపత్తు లనెడి నంపత్తుల చేతనున్ను వర్తిస్తున్ను, 
నంచిత ప్రారబ్ధ ఆగామి అనెడి కర్మ(తయాను సారాననున్ను, అండజ స్వెదజ 
బుద్భుదజ జరాయుజాలనెడి చతుర్విధ శరీరోత్స త్రిగల, దేవమనుష్య తిర్యగాద్యనేక 


నా చరాడారాలారాలావానాాలాాలా 


1 భగవద్ధీత.జ్ఞానవిజ్ఞాన యోగము చూడుడు. నామాయాగ క్తి, భూమి, నీరు, 
అగ్ని వాయువు, ఆకాశము షునన్సు, బుద్ధి, అహంకారము అనునెనిమిది విధము 
లుగా విభజింప బడినది. 

2 ఇచ్చట (తయోవింశతి వర్ణకము చెప్పబడినది, 

8 (పాణాదివాయువు వియదాదిషు పంచభూత అని మాతృకలో నిట్లున్భ ది. 











14 (బహ్మవిద్యా సుధావర్హ ము 


యోనిభేదాల యందు పుట్టినవాడే జీవుడు. మరికొందరైతే యేకద్విశిష్టమైన జీవు 
నికి నూర్యుని గతి గొని దివారాత్రులనే కల్పన గూర్చి, సూర్యోదయ మప్పుడు నకల 
(పాణుల భావాలున్ను వచ్చును,సూర్యా స్తమయ మప్పుడు నకలపాణుల భావాలెల్లా 
బోవును. ఇది మాయయందురు. ఇందుకు (కుతి ; 


* యోసాతాపన్ను దేత్విననర్వే షాంభూతానాం (పాణానా 
దాయోదేతి | అసౌయో స్తమ యోస్తమేతి | నర్వేషాణాం 
భూతానాంపప్రాణా నాదాయో నస్తమేతి ” 


ఈ మతము కర్మకాండమందు (పయోగ (పశంన, యింతేకాని (బహ్మానకు తాత్స 
ర్యం గాదు. స్థావరాలకు దేహాంత్త్య నుమ ప్హ్యవస్థ, ఎశ్వాదులకు న్వష్షునుషుప్తీ, దేవ 
తలకు దేహాంత జ్మాగదవస్థ్య, మనుష్యులకు జ్మాగత్స్యప్న సుషుష్త్య వన్గలు ఈ 
మూడున్ను, యోగీశ్వరులకు తురీయం తుర్యాతీతం అనెడి అవస్థాభేదాలు. 
ఉ అధాతో రేతన న్ఫృష్టిః. ” అనేది |కుతికలదు గనక, యీశ్వరుండు జగత్స్భష్టి 
కలిగించే టప్పుడు, మానుపనృష్టై విశేషంగా సృజించి పుణ్యపాపకర్మాలనే 
రెండుకర్మలను కల్పించి యెనభైనాలుగు లక్షల యోనిభేదాలయందున్ను, పదు 
నాలుగు లోకాలుకల్పించి, ఆందులోపల పుణ్యలోక పుణ్యయోనులని అనేక విధాలు 
గాను అర్థాలు గల్పించి, పాపలోక పాప యోనులని అర్హములయొక్క తారతమ్యం 
వల్ల అనేక విధాలుగా కల్పించి ఆపుణ్యాలనున్ను ఉత్తమ మధ్యమ అధమంబులని 
అనేక విధాలుగా జేసి, పాపాలనున్ను తరతమంగాను అనేకవిధాలు చేసి ఆ ఈశ్వ 
రుడు శరీరులం బిలిచి పుణ్యపాపవైచ్మిత్యంవల్ల మీరు చేసిన ఫుణ్యపాపాలకు తగిన 
యోనిభేదాలబుట్టి మీరు చేసిన కర్మఫలాలను మీరే అమభవించుడని ఉపదేశిం 
చెను. అందువల్ల దేవమనుష్య తిర్యగాదులకు వేరే వేరే నంచితా గామి కర్మాల 
యందు షూనుషశరీర మందలి కర్మఫలమే న్వర్గ నరక మోక్షాలకు కారణమై 
యుండును, ఈ యర్థమందు (శుతి న 


ఈ పుణ్యైర్ధవత్వ మాప్పోతి పాపైెస్థావరతామి యాత్‌ । 
నమాభ్యాంపుణ్య పాపాభ్యాం మానుష్యంలభతేనరః ॥ 
జ తేపుణ్యమాసాద్య నురేం్యద లోకమ్‌ఆశ్నంతి 
దివ్యాన్టి విదేవభోగాన్‌ ” 1 

(తేతంభుక్త్వా) న్వర్గలోకం విశాలం, 

కలే పుణ్యే మ ర్యలోకం విశంతి, అనికలదు గనక, 


1చూ॥ భ. అ 9వ 20 న్లో వారుపుఖ్యఫలమగు ఇం[దలోకమును పొంది, 
అ,పాకృతములగు దివ్యభోగములను న్వర్గమున అనుభవించు చున్నారు. 


రిండవ [పకరణము క్‌ 


ఊర్జ్వంగచ్చంతి నత్త్వస్థా అధోగచ్చంతి తామసాః 1 
(తిభిర్లుణమయై ద్భావైరేభిన్సర్వ మిదంజగత్‌ ॥ 
మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్‌ సకల 


ఆనిభగవద్వాక్యం కలదు గనక, ఇట్లనిజగదధ్యాన చెప్పంబడెను. ఇంక పంచ 
(పళయ లక్షణం యేలాగంటే పీండాండానకు రెండు [పళయాలు, (బహ్మాండానకు 
రెండు (పళ్రయాలు, ఒక,[పళయం గురు కృపవల్ల నిజమోక్షము. అందు పిండాండ 
(ప్రళయం యేలాగంటే (పతిదినమున్ను నుషుప్తియందు జీవుండు లీనమయే్యే 
టప్పుడు, స్టూలసూక్ష్మ శీరీరాలు రెండున్ను నంహారమౌను. ఇదినిత్య 
(పళయము. స్థూలదేహపరి సమాప్తి మహాపళయము, ఈ రెండున్ను పిండాండ 
(పళయాలు, (బహ్మాండ (ప్రళయం యేలాగంటే చతుర్యుగ నహసాలు [బహ్మకు 
ఒక పగలు. రాతి, యీలాగె. అది దిన్నపళయం, (బహ్మశరీరం పరినమాప్తి మహా 
కల్పము ,.44444444242666 66844620 ఉపనంహారమౌను అప్పుడు ద్వాదశాదిత్యో దయం 
ఒక కాలమందె. ఆద్వాదశాదిత్యోదయ మందు, మహామెఘంబులుత్సన్నమై గజ 
తుండ పరిమాణముగా వర్షించి నకల లో కాలున్ను మునిగిపోవును. [బహ్మాండ స్థూల 
దేహం అప్పుడు చెడును. లింగదేహం చెడదు. అది అజ్ఞాన సముదమందు మునిగి 
యుండును.  మనుష్యుజీవులు సుష పియందు యేలాగు ఉందురో అలాగే 
(బహ్మాండము మునిగి యుండును, అప్పుడు విరాట్పురుషుడు హిరణ్య 
గర్భుండు, తమకు కారణ శరీరమైన అవ్యాకృతమందు అవిద్యాకామకర్మ వాననల 
చేత మాయామయమనేెడి పెట్టెలో చతుర్విధ జీవులున్ను అణగి యుందురు, అది 


(బహ్మకు దిన్నపళయము. అప్పుడు ఆర్మాతి బహ్మనమాధి,........... నిలయమైన 
నకల [పపంచమున్ను నకలజీవులనున్ను త త్తత్మర్మముల ననునరించి యప్పటట్టె 
నృజించును. * యధాపూర్వ మకల్పయత్‌ ” అనికలదు............ ........... ఏలా 


గంటే, ఆ పళయమందే నకలదేవతలకున్ను, విరాడారణ్యగర్భ అవ్యాకృత సహితం 
గాను ఉపసంహారమౌను. శతవర్హాలు అనావృష్టి గలిగి ద్వాదశా దిత్యులున్ను, 
ఉదయమై సనకలమున్ను యెండి, కమిలిపోపును ; పాతాళ లోకాన శేషుని 
ఫణామకుటాలు అన్నిన్నికాలును. ఆశేషుని విషాగ్నిచేత న ప్తపాతాళాదిలో 

1భ, అ 9క్లో 21 అనంతరము వారు విపులమగు ఆన్వర్గ లోకమున 
భోగముల ననుభవించి పుణ్యము క్షయముకాగా మర్త్యలోకమునకు తిరగి వచ్చు 
చున్నారు, 

2 చూ॥ భ॥ అ। 4ళ్ల 18 సాత్త్వికులు మనుష్య వ్ల గంధర్వలోక మునుండి 
నత్యలోకము వరకు గల ఊర్వలోకములకు పోవుచున్నారు. రాజసికులు మనుష్య 
లోకముననే జన్మించుచున్నారు. ఆలన్యన్నిదాది యుతులగు తామసికులు తామి(సా 
దినరకముల (పశ్వాదిదుర్యోనుల) పడుచున్నారు 








16 (బహ్మవిద్యా నుధార్హవము 

కాలున్ను భూర్చువాది నత్యలోకాలున్ను ద్వాదశాదిత్యులచే గాలును, ఈ (పకా 
రాన సర్వమున్ను ముగియును. అప్పుడు నంవర్తకాది న ప్రమేఘంబులున్ను, 
గజతుండ వరిమాణముగా జలమును వర్షించును. అప్పుడు [బహ్మాండమంతా 
కాలిన బూడిద, అవర్షంచేత కరగి పోవును. ఆజలమందు [(పచండబడబాగ్ని 


పుట్టును. ఆజలము నకలమున్ను,...,...44.4.....44......,యేకాకారమై నిలుచును, 
అ(పచండాగ్నికి (పచండవాయువు లుద్భవించి యయ్యగ్నిని (గనించును, ఆయగ్నిని 
(గసించివాయుపు ఒక్కటి,......44444:4424444444444+ఆకాశం (గసించును, తన్మాత 


చైతన్యమైన ఆకాశమును మహత్తత్వం (గసించును,. ఆమహత్తత్వ మందే జ్ఞానేం 
(దియ కర్మేందియ పంచపాణ రాజన సాత్విక తామసాహంకార తత్కార్య నహితం 
గాను మహత్తత్వము (గసించును. నకలమున్ను అవ్యాకృతమై నప్పుడు, దేవతా 
చకమంతా పట్టున నూగును. ఆదేవతా చకమణంచిన అవ్యాకృతం మాయయంద 
అగును. అమాయాశ క్రి గుణక్ష్‌భిణి, ఆగుణక్షోభిణ మహామాయా గర్భమందణగును, 
ఆమహామాయ గుణసామ్య మందణగును. అప్పుడు 4884444444, పురుషుండు, నేనే 
[బ్రహ్మమనే శబ్దం గుణసామ్య మందణగును. ఆగుణసామ్య మనే (పకృతి వర 
(బహ్మమందణగును. పంచభూత (గామంబులైన సకలజీవ నమూహమున్ను గుణ 
సామ్య గర్భమందు తత్తత్కుర్మ వాననా నహితంగానణగి యుండును, ఆందులకు 
జ్ఞానంలేక మోక్షంలేదు. వటబీజన్యాయాన గుణసామ్య ముండును పరమాత్మ 
ఒక్కడూ స్వయం(వకాశుండై |పకాశించును, ఈ [పకారంబున చతుర్విధ (పళయ 
లక్షణము. ఇంక ఆత్యంతిక [ప్రళయ మేలాగంటే, అక్కడ జగజ్జీవ నంహారక ర్త 
వివేకుడు ఒక్కడేకాని మరెవ్వరులేరు. అదియేలాగంటే, రజ్జువందు నర్చమనే 
(భమ తోచును; విచారం పుట్టకమునుపు. అదివివేకం చేత చూసె రజ్ఞావేనత్యము. 
అది విచారింపకుంటే భయకంపం తీరదు. ఆటువలెనే తనస్వరూపంబున మిథ్యా 
(భాంతి దానె జీవరూపం చూపును. అఆదివివేకమనెడి దీపంచేత జూడగా మాయాత 
మంచెడును. ఆదియేలా గంటే, న్వష్నమందు కన్న పులిని మరొకరు చంపలేరు, 
తామేలుకొని కన్నులు తెరిస్తే ఆపులికి నాశము, ఆటువలెనే మాయావర్తనగల 
(పపంచమనెడి మిథ్యా(భాంతిని న్వరూపంబున వివేకించి చూడగా, ఈ జగద్భాాంతి 
నకలమున్ను నాశమౌను. అది అవివేక పురుపుండు దేహాద్మిపపంచంతో గూడియుండ 
గానే నకల పపంచమున్ను లేనిదై పోవును. ఆదియేలాగంటే, మృగి జలంఉండ 
గానే దబ్బరై నట్టు, ఆకాశమందు నీలత్వ ముండగానె దబ్బరై నట్టు, ఈవపంచము 
విచారిస్తే మిథ్య, (బహ్మమే నత్యము; నకలమున్ను కలిగే లేకుండును. కేవల,బహ్మ 
చైతన్యము నత్యము, ఈ (పకారాన నకలజీవకృతియెన నకల |పపంచమునున్ను 
వివేక పళయుడు నంహారంచేసును. ఇదిపత్యక్ష (పళయము. ఇదే ఆత్యంతిక 
(పళయము, మునుపు చెప్పిన నాలుగు (పళయాలున్ను యీలాగు గాదు. అందుకు 
న్రూలదేహము నంహారమౌను గాని, లిం గదేహమజ్ఞాన గర్భమందు చెడకుండును. 
అదే పునర్భవ బీజము, ఆలింగదేహం యెపర్యంతం చెడకయుండునో, ఆపర్యంత 


రెండవ (పకరణము 1? 


మున్ను జనన మరణాదులు జీవులకు కలుగుచు నుండును, వివేక [పళయుని 
చేతగాని లింగదేహ భంగంగాదు. అవ్వడుగాని మోక్షంలేదు, ఇది పంచపళయ 
నిర్ణయము, 

ఇంక [పపంచ నటనా వెచిత్యం యేలా గంటే, బహిర్నటనదృష్షి 
(పపంచ నటనంజ్ఞికం, “ వివేకజ్జాన సిద్ధ్యర్థం భావానాంక థ్యతే మయా. ” అది 
యేలాగంటేను, ముముకు జనులకు దృష్టాంతానగాని వివేకం జ్ఞాతంగానేరదు 
గనుక, యేదైనా యొకస్తంభ సూూతమందు [పానంగికమై యాడెడి నాటక 
(పతిమల దృష్టాంతంచూపి, నారీరనూ త రహస్యము నుపదేశించెడిది (పపంచ 
నటనావైచిత్య మనిపించుకొనును. అందు యేదైనా యొకభారత రామాయణాది 
కధ్యాపనంగము నవలంబించి త(త్సనంగానుకూలంగాను, చేష్టించే (పతిమలకు 
తత్తత్చూూత భేదాలచేత, ఆస్థాననాయక నేతానందము కొరకు, చేష్టించెడి నూత 
ధారకుని వలెనే, ఈశ్వరాత్మకమైన సకల[పపంచనామరూపచేష్టాగతులకు, అనేక 
లింగ శరీరాలనే సూతాలచేత, తత్తత్సారబ్ఞాను సారంవల్ల శతు మితాత్మకమై, 
కూటస్థచైతన్య సాకీకమై నకల [పపంచమున్ను చేష్టించెడి నర్వజ్ఞాది గుణాలుగల 
యీశ్యరుడు [పపంచ చేష్టకుండని తెలియవలెను. అనటనలను చూచేటప్పుడు, 
(పతిమల రూపచేస్టలె (పత్యక్ష గమ్యమై యుండును. హన్త హన్త పాదపాదాల 
చేస్టాచమత్కృతికి సాధన రూపమైన బహువిధ నూతాలున్ను నూ్యూతకారకుడున్ను, 
చూచెడి (దష్టను వంచించును గనక, ఆనూతాలున్ను, నూూతకారుడున్ను 
లేక, యీ[పతిమలు చేష్టింప నేరవు అనెడి యీ అనుమానబలంచేతనే, నూూళా 
లనున్ను నూూతకారకునిన్ని సాక్షాత్కరించి యుందురు, ఆయనుమాన మనెడిది 
మిథ్యానుమానమనిన్ని, నిశ్చయానుమాన మనిన్ని రెండు విధాలుగానుండును. 
అందు [పానంగిక బలంచేత శ తుమి తాత్మకమై చేష్టించే బహువిధాలైన |పతిమల 
విచితగతులకు, వేరే వేరే సూ(తధారకులు కలరని తెలిసినప్పుడు మిథ్యానుమాన 
మనిపించును. అందు నూతాలు బహువిధాలుగాని, [పానంగికుడున్ను బహువిధా 
లుగాను చేష్టించే సూూతకారుండొక్కడే అని తెలిసినది, నిశ్చయానుమాన మనిపిం 
చును. అందు య యపనంగానకు వినియోగించు కొని |పతిమలు త త్తత్పునంగా 
లుగాను శ(తుమితాత్మకమై చేష్టిస్తున్నాను, ఆ న్మూతధారకుడు స్థిరాననుండై , 
చూచెడి అస్థాననాయకుడున్ను వినోదమా(త మింతేకాని నత్యమనెడి మోహమును 
పుట్టించ చేరవు, ఈ నసూతధారకుడున్ను (పతిమలతానే నృష్టించి, బహువిధ 
నూ(ళాలనున్ను వినియోగించి (పనంగోచితంగాను, ఆ(పతిమలనున్ను, శే తుమి తా 
త్మకంగా కుదించి, అస్థాననాయకునికి నేతానందమును బుట్టించి (పనంగ 
నమాప్తి అయితే, ఆపతిమలనున్ను నూ[త్రాలనున్ను తనపెట్టెనణంచుకొని, అస్థాన 
నాయకునిచేత ఆంపించుక పోయేటప్పుడు, ఆతెరను తీసివేసి, అస్థాననాయకు 
డున్ను న్మిష్పపంచంగాను పరివార వినర్ణనంచేసి, తన అంతఃపురములో తానొక్కడే 
నుఖముననున్న లోకదృష్టాంతం యేలాగో ఆలాగే, దృష్టాంతమైన (పానంగిక 

నాలి 


18 (బ్రహ్మవిద్యా నుధార్డ వము 


మందున్ను వినియోగించి తెలియవలెను, ఒకానొక పురుమని నేజూ స్తిని అనేటప్పడు 
అపురుషాకారమైన రూపమున్ను, హన్త్సపాదాది చేష్టాగతులున్ను, ఆ[పతిమను జూచి 
నట్టే చకురిరదియ గమ్యమై ఉండును, ఆరూపచేష్టాగతులకు కారణమైన నూ(తా 
లున్ను, చేషాకర్భతయున్ను [పతిమల యొక్క న్నూతకారకుని వలెనె, అను 
మాన గమ్యమైయుండును, అందు (పత్యేక దేహాలకు చేష్టాకర్తను భిన్నంజేసి తెలిసి 
నది మిథ్యానుమాన మనిపించును. అమిథ్యాను మానమే జనన మరణాది నంసార 
హేతువు. ఇంకను దృష్టాంతమందు నూతధారకు డొక్కడే యేలాగో, ఈ చరా 
చరాత్మకమయిన నకల దృశ్యాలకున్ను, లింగశరీరాలనెడి నూ్నూతభేదాలచేత 
చేష్టింపుచేసేటటు వంటి, నర్వజ్ఞత్వాది గుణాలుగల జగదభిమానియైన యీశ్వరుం 
డొక్కండె విశ్వచేష్పకుండని తేలును. ఇది నిశ్చయానుమాన మనిపించును. (పతి 
మల యందు (పనంగానుసారమైన చేస్టలవలెనే, నకల శరీరాలున్ను తత్త 
త్స్రారబ్దాను సారాననె చేష్టించు చుండును. [పనంగాంత మందు (పతిమల ఆటలు 
యేలాగణగునో ఆలాగే, “నకల దేహాలయందున్ను (పారంభ్రాంత మందు దేహ 
వ్యాపార మణుగును, స్థిరాననన్థుండై నాటకరచన జూచెడి రాజపురుపుని వలెనే 
తనకు కూటస్థచైతన్య న్వరూపమైన పర్మబహ్మమ, ఈ (పపంచ నాటకమందు 
విశ్వసాక్షి అనిసెంచును, అక్కడ నాటక ధర్మమెరుగని వారు (పతిమలే చేష్టిస్తున్న 
పన్నట్టె, (పపంచనాటక న్య్నూతధర్మ బురుగని అజ్ఞానులు, వేహాదుల యందే అత్మ 

దిపెట్టుదురు, కించిద్వి శేషజ్ఞులు దేహాద్విలక్షణత్వ మందురు. ఆత్మను భిన్నం 
అం యెరుగు చుందురు, అతివిశేషజ్జులు విశ్వచేష్టాక ర్హయందు స్తంభ న్మూతిక 
వలెనె పృధగ్భావం తెలిసి ఒక్కండే క్ర అటువంటి విశ్వచేష్టకుండై న 
యీశ్వరాహంకారవె స్తంభసూ|తికైనట్టు నామరూప [కియాత్మకమై తోచెడి నకల 
(పపంచమునున్ను నృజించి లింగశరీరాలనె బహువిధ స్మూతాలతోడ నంబంధించి 
నిర్విఘ్నూత్మక మైన (పారభ్ధాలనున్ను కల్పించి, శతు మిళాత్మకమై నటించిచూపి, 
(పారబ్ధపరినమా ప్రి అయితే నకల (పపంచమునున్ను తనలోనుపనంహరించిన 
నిర్వికారాఖమాన న్వరూపుండై, తనకు కూటస్టచైతన్య ............ + పరబహ్మాను 
సంధాన వివేకంచేత, వ్యాపారకర్పృత్వాభి మానాంశమునున్ను పరిత్యజించి (ప్రతిమా 
సూతధారకుని అంపి ఆంతఃపురమందు నుఖాననున్న రాజవురుషుని వలేనే, 
నిష్రపంచానందాను గతిని అవాంగ్మాననగోచరమైన పర్మబహ్మమనెడి వస్తువు 
తాననే దిప్పడు రహస్యము. 

*నా వని ర్ననలిలం న పావకో నోమరు న్నగ గనం నచాపరే 
విశ్వనాటక విలానసాకిణీ నంవిదేవ పరితో విజృంభతే ॥” | 

అటని న లంంటనా ఆ వైచి త్యం చెప్పబడెను, 





గ్‌ . విశ్వనాటక విలాన సాక్షియందు అంతట విన్తరించి యున్నది ఒక్కటే, 
భూమి, జలము, ఆగ్ని, వాయువు, ఆకాశమను పంచభూతములు గానీ, తదితర 
ములుగాని కావు, 


రెండవ (పకరణము 19 


ఇంక న్యరూప నిక్చయం ఏలాగంటే, అధికారి,విషయ,నంబంధ,[పయోజన 
మనెడి అనుబంధ చతుష్టయము, అధికారిభేదమనగాను నిత్యానిత్య వస్తువివేకంమొద 
లైన సాధనచతుష్టయ నంపన్నుం డధికారి. అతనికే మహావాక్యార్థాలచేత, జీవేశ్వర 
(బహ్మకూటస్థులయొక్క ఐక్య(పతిపాద్య |పతిపాదక లక్షణాలచేత నంబంధించుటె 
సంబంధము, అజ్ఞాన తత్కార్యనివృ త్తిద్వారా నిరతిశయానందావ్యా ప్తి (పయోజనం, 
ఆని కలుగంబట్టి _పతిబంధక నివృ త్తికిని న్వరూపలాభంకొనుటయందే (పయోజనం, 
“జీవ బహ్మణో రేకత్య లక్షణో విషయః, జ్ఞాప్య జ్ఞాపకభావ న్పంబంధః, అధవా 
(పతిపాద్య (పతిపాదకభావ న్సృంబంధః” ఇంక నధికారి లక్షణ మేలాగంటేను, 


“అత్మా నంగ న్లతో న్యస్యా దిందజాలం హి మాయికమ్‌! 


ఇత్యచంచల నిర్నీతే కుతో మనసివాననా” అని చితదీపిక కలదు గనక, 
“*ఆఅహాంకారాది దేహాంతో వేద్యోనాత్మా హ్యుపాధివ త్‌” అని వాక్యవృత్తికలదు గనక, 
దేహేందియాది జగ త్తంతా అనిత్యమే, వీటి నెరుగుచుండే ఆత్మ నిత్యమని తెలు 
నుటే నిత్యానిత్య వన్తువివేకము: “ఆ (బహ్మ భువనాల్లోకా పునరావృత్తి నోర్టున। 
మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ నవిద్యతే॥” అని భగవద్వాక్యం కలదు గనక, 
అహలోకనుందు (నక్చందన వనితాది భోగాలయందు ఆన క్రి లేకుంటేను, న్యర్గాది 
భోగాలున్ను యిటువలేనే అని ఉభయ్మత విరక్తుండౌట “*బహాముతార్ధ ఫలభోగ 
విరాగం.” శమమనంగా నంతఃకరణ నిగహము, దమమనగా బాహ్యేంద్రియ 
న్నిగహము. శాంతి అనగా నరిషడ్వర్గాలం జయించుట, తితిక్ష అనగాను శీతోఫ్లాది 
నుఖదుఃఖాల కోరుట. ఉపరతి యనగా నకలకర్మ నివృత్తి, (గద్ద యనగా గురు 
వేద వాక్యాలయందు విశ్వానం కలుగుట. ఇది శమ దమాది షట్కసాధన నంప త్తి, 
ఆత్మ సాక్షాత్కార పర్యంతము మోక్షాపేక్ష గలిగిందే ముముక్తుత్వము, ఈ యర్థమందు 
స్వాత్మయోగ (పదీపిక కలదు, 


కఅధ్యవధ్య వివేకవానిహా ముతభోగ విగత శ్ళమాదిమాకా। 


మోక్షకాంక్యు పరతః శివాత్మకం నధురుం [శుతిషు శిష్య యిష్యతే॥ అని 
కలదు. సాధన చతుష్టయ నంపన్నునియందు, మోకాద్వారాలై నటువంటి కర్మ 
భక్తులు, నిత్య నైమిత్తిక కామ్య నిషిద్ధ (పాయశ్చిత్తాలలోను “జ్యో తిష్టోమే న నర 
కామోయజేత” అనెడి వాక్యమునున్ను, “ననురాం పిబేన్న కలంజం భక్షయేత్‌” 
అనెడి నిషిద్దవాక్యమునున్ను (శుతి (పతిపాదించింది గనక ఈ కామ్య నిషిద్ధ కర్మాలు 
రెండున్ను విడిచి మిగిలిన నిత్య, నైమిత్తిక [పాయశ్చిత్తమున్ను స్వన్వరూప సాక్షా 
కార పర్యంతమున్ను విధేయము; ఈ యర్థమందు (శుతిః “నకర్మణామనారంభా 
నైష్కర్మ్యం పురుషోన్నుతే! నచనన్యననా దేవసిద్ధిం నమధిగచ్చతి” అని భగవ 
ద్వాక్యం కలుగంగాను, యింక నగుణోపానులయందు ఆగమ భేదబుద్ది భేదాలని 
నానా విధాలైై ఉండును, కొందరు ోతత్యం,,,..... శకం మధ్యమో త్థమ తామసం” 


20 (బహ్మవిద్యా నుధార్దవము 


అనెడి వాతుళాద్యాగమాలు చేపట్టి, రుదేశ్వర నదాశివులు దేహాంతరాలం గూడి 
దేవతలు అయినారు గనుక వారు ముగ్గురున్ను శుద్ధ తత్వాలు, విష్ణు (బహ్మలు 
దేహాంతరాలం గూడి,.........2, నారు గనుక శుద్దాశుద్ద తత్వాలు, జీవులు దేహాంతరాలం 
గూడి తమతమ నిజమును మరిచినారు గనక అశుద్ధ తత్వాలు అని చెప్పుదురు 
కొందరు గుణోపాధివల్ల, బహిన్సత్వం అంతస్తామనం విష్ణువు గుణోపాధివల్ల బహి 
స్తామనం అంతస్ప్సాత్వికం శివుడని చెప్పుదురు. ఈ మతాలన్నిన్నీ నర్వం ఖల్విదం 
(బహ్మ” *నేహనా నాస్తి కించన” “ఆత్రెవేదంగ్‌ నర్వం” * బహ్మె వేదంగ్‌ సర్వం” 
అనెడి శుతులకు విరోధ మాయెను, కనర్వం (బ హ్మేత్యుపాసీత” అని కలదు గనుక, 
అనిటికిన్ని (బహ్మమే ఉపాన్యము, ఇందుకు (శుతి *నర్వ్వం (బహ్మే త్యవ జానాత్‌” 
అని కలదు గనుక, ఈ కర్మభక్తులకు చి త్తశుద్ధే తాత్పర్యము. జ్ఞానాధికారికే దృఢవై 
రాగ్యమున్ను [బహ్మచర్యమున్ను, శరీర హేయమున్ను, వివేకమున్ను కలుగవలెను, 
“ఆత్మవిద్యా తపోమూలం” అని ([బహ్మాో పనిషత్తు పలికెడిని “జౌషథ వద శన 
మాచరేత్‌, యతయో భికార్థం (గామం (పవిశంతి” అని ఆరణ్యికోపనిషత్తు పలికెడిని, 
కయదహరేవ విరజేత్త దహరేవ [పవజేత” కనిర్వంద్యో నిష్ప్ర్ఫతిగహః। లాభా లాభౌ 
నమౌభూత్వా”అని జాబాలికోపనిషత్తు పలికెడిని, “అసాన ప్వుతమిిత కళత బంధ్వాథి 
నాంశిఖాయజ్టోపవీతం స్వాధ్యాయం నర్వకర్మాణీ నన్యానః స్వవపుః కుణపమివ దృ 
శ్యతే। సౌవర్ణా దినాంనైవ పర్మిగహేత్‌” అని పరమహంసో పనిషత్తు పలికెడిని, అనేక 
ఉపనిషత్తులున్ను పరమ కల్యాణా వాప్తికి వైరాగ్య నిషై పరమసాధనమని చెప్పు 
చున్నవి. జ్ఞానదర్శన నద్భవాపత్తి కలిగిన నద్గురువువల్ల భవబంధ నివృత్తయి 
ముక్తుండవును. ఇందుకు (కుతి “అధీహీ భగవన్‌ (బహ్మ విద్యాం వరిష్థాం సదా 
నద్భి స్పేవ్యమానాం నిగూథామ్‌్‌ యయాచిరా త్సర్వ పాపం వ్యపోహ్య పరాత్పరం 
పురుష ముపై తివిద్వాన్‌ *, ఆని కై వల్యోపనిషత్తు పలికెడిని, ఆచార్యుండు తనందు 
ఉపనన్నుండై న శిష్యుని తారతమ్య మెరింగి, నానా మత భేదాలున్ను ఖండించి, నేతి 
ముఖాన నంశయ మిధ్యా జ్ఞానాలనున్ను తొలగించి, మహా వాక్యార్థమును బోధించు 
నాతండే నద్గురువు, అక్కడ నానా మత భేదాలనం గాను, సాంఖ్య బౌద్ధ తార్కిక 
మీమాంసక చార్వాకాదులున్ను, సాధారణ (శుతులంబట్టి బహు యుక్తులచేత 
ఆత్మను వేరేవేరె (పతిపాదింతురు. అది యేలాగంటేను, “అన్నం [బహ్మే తివ్య 
జానాత్‌” అనెడి (శ్రుతినిబట్టి, అన్నమే (అహ్మమందురు, 4“ పాణోబహ్మే తివ్యజానాత్‌” 
అనెడి [శుతినింబట్టి (పాణమే (బహ్మమందురు. “మనో [బహ్మే తివ్యజానాత్‌” అనే 
(శ్రుతినిబట్టి మనసే ([బహ్మమందురు, విజ్ఞానం [బహ్మే తివ్యజానాత్‌” అనే |శుతిని 
బట్టి విజ్ఞానమే (బహ్మమందురు. “ఆనందో (బ్రహ్మే తివ్యజానాత్‌'' అనెడి (శ్రుతిని బట్టి 
(1) చూ॥ కై వల్యోపనిషత్తు 2. ఓ భగవంతుడా! |శేష్టమైనదియును, ఎల్లప్పుడు 
నత్సురుపులచే నుపాసింపదగినదియును . రహన్యమైనదియును, దేనివలన 
జ్ఞానియైనవాడు శీఘముగా నకలపాపములను పోగొట్టుకొన్నవాడై పరమాత్మను 
.పొందునో అట్టి (బహ్మవిద్యను ఉపదేశింపుడు, 


రెండవ [వకరణముము 2] 


అనందమే (బహ్మమందురు, కొందరు కఆకాశ శరీరం (బహ్మ” అని అకాశమే (బహ్మ 
మందురు. మరి కొందరు *టమితి[బహ్మ” అందురు, కొందరు “మాతృదేవోభవ” 
అందురు. మరికొందరు శత్రసై రష ఏవ శారీర ఆత్మా” అనెడి (శుతినింబట్టి శరీరమే 
ఆత్మ అందురు, మరికొందరు *అదేశ ఆత్మా” అందురు. కొందరు యోగ అత్మా” 
అందురు. “అనద్భ్రంహ్మేతి” “బహుశ్యాం (పజా యేయేతి” “*అనద్వాయిద 
మృగ ఆసీత్‌* *తతోవై నదజాయత” (ఇతి) ఈ (ప్రకారాన నానా విధాలుగాను 
ఆత్మను (పతిపాదింతురు. ఆ మతాలెల్లా, వీకదేశ జ్ఞానమనే తెలియవలెను. అంధకులు 
గజన్బర్శం చేసి తమతమ యెరుకచేత, ఒకరొకరు అ గజాన్ని మునలమంత 
అనిన్నీ, కొందరు భేరిఅంత అనీన్నీ చెప్పుదురు, కన్నులు గలవానికి ఆగజమే 
లక్ష్యమౌను. నమన మతభేదాలయందు ఆయా మతాలకు (బ్రహ్మి లక్ష్యము, 
ఇందుకు (కుతి, “సర్వం తత్స్రజ్ఞానేే తం” అని కలదు గనక. అయితే ఇందులో 
నిశ్చయజ్ఞానం విది అంటేను, సచ్చిదానంద నిత్య పరిపూర్ణ శబ్బములయందు లక్షిత 
మైనటువంటి పర|ఒహ్మమే తా ననేది యిప్పుడు రహన్యము. అయితే [బహ్మమందు 
పంచ పదపయోగం యేలా ఆంటేను పర్యతాలయందున్ను నదంశం ఉన్నది 
గనక, తన్నిరసనార్శమై చిత్సద (పయోగం. నచ్చిత్సదాలున్ను చంద నూర్యాగ్నులకు 
కలిగిఉన్నవి గనుక తన్నిరననార్భమై ఆనందపద(పయోగం. నచ్చిదానందములున్ను 
హరిబహ్మాదులయందు కలవు గనక తన్నిరననార్థమై నిత్య పద్మపయోగము. 
నచ్చిదా నంద నిత్యత్యమున్ను [బహ్మమైన చోట (పాదేశిక శంకా నిరననార్థమై పూర్ణ 
పద[పయోగము. ఈ నచ్చిదానంద నిత్యపరిపూర్ణ గుణాలవల్ల, (బ్రహ్మము గుణిఆయె 
గదా అంటేను, *పకృష్ట్ణః [_పకాశశ్చం[ దః ఆనే మర్యాదయందు, న్వరూపలక్షణమే 
కాని గుణ గుణిభావం గాదు, అటువంటి చిన్మాతవస్తువును విప్పుడు అని చెప్పగాను, 
ఆనజ్ఞడ దుఃఖ అనాత్మ (పాదేశికమైన తాను వస్తువనుట యేలాగంటేను, నిర్మల 
చిత్తంవల్ల దేహేందియాది జగదధ్యానను నేతి” వాక్యాలచేతం (దోసి నిలిచిన 
యెరుకె మహా వాక్యాలచేత లకితమైనవస్తువు. అదెట్లంటెను (శ్రుతి; షం ద్వివిధం 
(పోక్టం శుద్ధం చాశుద్ధమేవచ అశుద్దం కామనంకల్చం శుద్దంకామవివర్ణితం” “మనఏవ 
మనుష్యాణాంకారణం బంధమోక్షయోః బంధాయవిషయానక్తం ముక్తంనిర్విషయం 
మనః అతోనిర్విషయ స్యాన్యమనసో ముకిరిష్యతే। అతోనిర్విషయం నిత్యం మనః 
SO ముముకుణా” అని అమృత బిందూపనిషత్తు కలుగంబట్టి, తన ఎరుకందా. 

హేందియాది జగత్సంబంధం కలదనేది యేది కలదో అది జీవాత్మ, అందు యీ. 
న తొలంగినిలిచిన తెలివే పరమాత్మ, ఇంకను అధ్యాన లనెడివి బహు 
విధాలై ఉండును. అది యేలాగంటేను, మిథ్యాధ్యాన, యితరాధ్యాన, యితరేతరా 
ధ్యాన, నత్యాధ్యాన లనెడివి. ఈ యధ్యాన లక్షణాలు యేలాగంటేెను, రజ్ఞావందు 
నర్చబుద్ధి యేలాగు ఆలాగునే. తన యెరుకయొక్క సాన్నిధ్యమందు జడదృశ్యాలై న 
దేహికల్పన యేది కలదో అది మిథ్యాధ్యానము, జపాకునుపు నంయోగాన నృటికాన 
కు రదక్తిమ గలిగినట్టే, తన యెరుకగూడి బుద్బుదాలవంటి చకుకోత్ర ద్వారాలకు, 


22 (బహ్మవిద్యా సుధార్డ వము 


కనే వినేశ కి కలుగంబట్టి దశేందియాలున్ను యితరాధ్యాన, తప్తాయః పిండం 
వలెనే వహ్నియొక్కు దాహకత్వమే లోహానకు వచ్చి, లోహదీర్హ్య కృశత్వాది ధర్మాలే 
వహ్నికి వచ్చినట్టు తనయెరుకగూడి అంతఃకరణాలు జడాలయినాను విషయపదా 
ర్థాల నెరుంగును, ఆ యెరింగెడి చై తన్యశ రి అంతఃకరణాలకు వచ్చిన్ని విషయ 
పదార్థ స్మరణ లేదుకాబట్టి, ఆంతకరణాలున్ను చై తన్యంతో గూడిందిగా గాను అంతః 
తట టు యితరేతరాధ్యాన, యీ యర్థమందు [శుతి, “అగ్ని నంగ్గాత్ర ధాలోహ 
మగ్నిత్య ముపగచ్చతి, ఆత్మనంగా త్ర థాగచ్చత్యాత్మ కా మిం|దియాదికం నదేహో 
పినజీవోప్‌ నభవేదు భయంతతః। జాత్యేతరాదికం |భాంతం నత్యేస్వాత్మని కల్పితం” 
అనిన ప్పగంధి కలదుగనుక బాహ్మణియందు ఆ (బాహ్మణత్వము వ్యవహారానకు 
నత్యమైనాను, వికల్చించి చూస్తే దబ్బరౌను, చిదహం అనేది తనయందు అహం 
(పత్యయం సత్యమైఉండిన్ని పశ్చాత్కాలమందు దబ్బరై పోవుచున్నది గనక 
యిది నత్యాధ్యానము 


భిన్న పాశ న్లదా జీవః నంసారం నరతె నదా। 
యధానిర్వాణ కాలేతు దిపాదు దిపాదు లయం[వబేత్‌॥ 


అని కురికోపనిషత్తు కలదు గనక సర్వ (భాంతులున్ను “నేతి” ముఖానంగాని భిన్న 
పాశం కావు; పాశభేదం యేలాగంటే, 


శఏతస్మా త్తమివేం[ద జాలమపరం యధర్భ వానస్థితమ్‌। 
రేతగ్చేత తిహన్త మన్తక పద (పోద్భ్ఫూత నానాంకురమ్‌॥” 


*ప్రర్యాయేణ శిశుత్వ యౌవన జరావేషెరనే కై ర్యృతమ్‌, పశ్య త్య త్తి 
(శుణోతి జఘతి యథాగచ్చత్య థాగచ్చతి''అని చితదీపికకలదు గనక, దేహమున్ను 
అత్మగాదు. అది యెలాగంటే షడ్భావ వికారాలు $'యిదంి” అని తోచెగనుక దేహము 
నెరిగేది ఆత్మ. కర్మేంద్రియాలు అత్మగాదు, వచనాది విషయసాధనాలు అయిన్ని 
“యిదం” అని తోపుచున్నది గనుక యీ కర్మేందియాల నెరింగేది ఆత్మ. (గోతాది 
బుద్ధం[దియాలున్ను అత్మగాదు. అది ఎట్టంటే శబ్దాది విషయ సాధనాలయిన్ని 
“యిదం” అని తోచె గనుక, వాటిని యెరిగేది అత్మ. మనసాద్యంతఃక రణాలు ఆత్మ 
గావు అది యెలాగంటే మంతవ్యాది విషయసాధనాలయిన్ని, “యిదం”” అని తోచె 
గనక వాటి నెరిగేది అత్మ. ఇందుకు [శుతి *“అహంకొరాది దేహాంతంభేదో నాత్మాఘ 
పొదివత్‌” అనిన్ని *మనసోమనః చకుశ్చమరితి తస్యభాసా నర్వ మిదం విభాతి” 
ఆనిన్నోనవే త్రివేద్యం నచ తస్యా స్తి వేత్తా”అనిన్ని (శుతులుపలి కెడిని, ఇంక జ్మాగదాది 
అవస్థాతయాలున్ను అత్మగాదు, ఆది యెలాగంటే ఒక అవస్థలో మరొక అవస్థ లేదు 
గనక, వాటి నెరిగేది అత్మ, *తన్య తయావస్థా న్వప్నాః” అ అని (శ్రుతి, *జా[గత్స్వప్ప 
నుమప్త్యాది (పవంచం యత్స్రకాశతె। తదృ్రహ్మాహమితి జ్ఞాత్వా నర్వ బంధైః 
'సముచ్యతే” అని కై వల్యోపనిషత్తు పలికెడిని, సాధారణ (దష్టు నర్వదష్టు మొద 


రెండవ (పకరణము 23 


లైన నర్వ (పపంచమున్ను వేద్యం గాబట్టి ఘటంవలెనే విషయం, వాటిని యెరిం 
గేదే అత్మ, సాధారణ (దష్టన గాను *త్వంొపదానకు ముఖ్యార్థమైన జీవుండు, ఆ 
జీవత్వమును యెరుగుచున్ను ఉండేది స్వా శయాధిష్టాన చైతన్య మనెడిదె ఉత్తం” 
పదంయొక్క లక్యార్థమైన కూటస్ట చైతన్యము. నర్వదష్టు అనంగాను తత్పదానకు 
ముఖ్యార్థమైన యీశ్వరుడు, ఆ యీశ్వరత్వమును యెరిగియుండేటటు వంటి, నర్వా 
ధిష్టాన చే తన్యమనియదడిదే తతృదంయొక్క లక్షౌర్హమైన (బ్రహ్మము, ఘటాకాశ 
మహాకాశాఆకు ఆయిక్యం కద్దు. కూట చె తన్యానకున్ను (బహ్మానకున్ను అయిక్యం 
అని చెప్పెడిదే *అసి” పదం, “న ఆత్మా తత్త మని శ్వేత కేతో” అని ఛాందోగ్య 
మందు, నవకృత్యాధ్యాన కలదు. పంచానంద పంచదీపాలయందున్ను, చిదాభానకు 
పూర్ణమై యుండేది నూర్య కిరణాలు, న్వచ్చదర్పణాలయందు, (పతిబింబించే నిజ 
కిరణాలకు చలనం లేకున్నాగాని, దర్పణోపాధివల్ల ఆభాన కిరణానకు చలనం కలు 
గుచు నుండును. ఆత్మ (పకాశమున్ను ఆంతఃకరణాలు న్య్వచ్చమై యుండగాను, 
అక్కడ (పతిబింబించిన చిదాభాన తేజన్సు అంతఃక రణోపాధిం బట్టి వ్యవహరించు 
గనక అ దిప్పుడు జీవుండని చెప్పుదురు. క్షేతజ్ఞ, సాకి కూటస్థ, ఆంతర్యామి, మహా 
(పాణ, (పత్యగాత్మ, అని తమతమ మతాలయందు చెప్పుచునుందురు, అక్కడ 
(తితయ (పతిభాన కలదు గనుక, వాటిని “నేతి” ముఖానం దెలిసిన తెలివే ఆత్మ 
నచ్చిదానంద నిత్య పరిపూర్ణమనెడి, అయిదు పదాలలోను, చిత్పదానకు వ్యతిరి క్ష 
మైన నాలుగు పదాలున్ను అనుభవమందు వేద్యమై ఉండు గనుక, వాటిని “నేతి” 
ముఖానం (దోసి నిలిచిన చిన్మాతజ్ఞప్తి న్వరూపమే ఆత్మ. “నేతి” ముఖానం దెలినిన 
నకల (పపంచానకున్ను, నంయోగ నమవాయ నిమిత్తకారణా లనెడి కారణ్బతయ 
మున్ను లేదు. గనుక, (పపంచం లేదుఅనేదే సత్యము, “*ఆఅఘటిత ఘటనాపటి యసీ 
మాయా” అని కలదు గనక, మాయె ఘటించి తోచును అంటే ఆ మాయ అవిచార 
మందే సత్యము, విచారపూర్వకంగా జూస్తై అసత్యము, మిధ్య యనుట, ఆయితే 
జగత్తు తోచెగదఅంటే, ఘటమందు తోచినభావమెల్లాను మృ త్రికేకాని ఘటమనేదిలేదు. 
చిన్మాతమైన తనయందు [పపంచం లే దనేదే నత్యము, ఇందుకు (కుతి, “నామ 
రూపే వ్యాకరవాణి। వాచారం భణంవికారో నామధేయం మృ ర్తీకేత్యేవనత్యం” 
*ఏకంనత్యం బహుధా కల్పయంతి” అని ఛాందోగ్య శాఖోద్ధారం కలదు. *తదే 
తత్కృతకం త త్తదనిత్యం” అని దృశ్యంలేదు గనుక చిన్మాత వస్తువుకు దర్శనాది 
(కియాభేదాలు లేవు. తనందు తోచేదిలేదు గనక, న్వగత భేదం అనెడిది లేదు. తన 
వలెనే మరొక వస్తువు తోచలేదు గనక, న్వజాతీయభేదం అనెడిది లేదు. (పతి 
యోగిత్వం లేదు గనక, విజాతీయ భేదమనెడిది లేదు. శుద్దజప్తి న్వరూపమే కాననె 
డిది (పనిద్ధము, (పత్యకొది (పమాణాలున్ను [శుతిశాస్త్రాలున్ను తనయందు జావ 
చారిక మనెడిదె తాత్పర్యము, ఈ యర్థమందు (శ్రుతి, పరాత్పర తరం (బహ్మ” 
అనిన్ని నిర్వికల్ప మనంతంచ హేతుదృష్టాంత వర్ణితం! అపమేయ మనాదించ 
యాధార్థ్య ముచ్యకేబుదైః। ననిరోధో నచోత్సత్తి బంధో ర్నచపాతక | నముముకు 


24 “ టహ్మవిద్యా నుధార్ణవము 


ర్నవై ముక్తః, యిత్యేత త్పరమార్థతః” అని ఆమృత బిందూపనిషత్తు పలికెడిని. 
(ఖహ్మ విత్తయిన ఆతనికి సంచితాగామి కర్మాలు లేవు గనుక, జనన మరణాదు 
లున్ను లేవనెడిదే సిద్ధము, విధి నిషేధకర్మాలున్ను అతన్ని అధికరించనేరవు, 
ఈ యర్థమందు (శుతి, “నై వచింత్యం నచాచింత్యం నచింత్యం చింత్యమేవతత్‌। 
పక్షపాత వినిర్ము కం [బహ్మాను విద్యతె తధా నత్వం రజన్తమ ఇతి (పపన్న జనాతి 
కృతార్నాత్మ నోగుణాః” “*నకర్మణా విలిష్యతే పాపఃకేన మనీషిణోసోగ్ని పూతోభవతి” 
“*యతోవా చోనివ ర్తంతేల్మపాప్యమనసానహి'*ఆనందం[బహ్మణోవిద్వాన్‌” “అవచనె 
నైవపోవాచ”అతి (శుతయ:ః.*యన్సర్వం విజానాతి మూఢధీఃనజానా మితిజానాతి తదే 
వజ్ఞానముచ్య తే” “త్య జధర్మమధర్మంచఉభే నత్యానృతెత్య జ। ఉభేనత్యానృతేత్యక్తా్యా 
యేన త్యజతితంత్యజ” *అఆత్మవంతం నకర్మాణి నిబధృంతి ధనంజయ” అనిన్ని 
కజ్ఞానాగ్ని న్సర్యక ర్మాఘి నన్మసాత్కురు తెర్దున” ఆసిన్ని, కయధారవిన్సర్య రసాన్‌ 
(పభుజ్హే।! హుతాశన శ్చాపిహ నర్వభక్షకః। తధె వయోగీ విషయాన్‌ (పభుజ్లే। నలిష్యతే 
కర్మ శుభాశుభైశ్చ” యిటని న్వరూప నిశ్చయం చెప్పంబడెను. 
అతి పరమహంన పర్మివాజ కాచార్య వర్య పరమానంద తీర్ధ 
యతికృతౌ (బహ్మవిద్యా నుధార్గవే యోగశాస్తేం 
(పాకృతనృష్టి పంచ (పళయ (పపంచ 
నటనా వెచిత్యన్యరూప నిరూపణం 
నామ ద్వితీయ [పకరణం 
నమా ప్తమ్‌. 





మూడవ ప్రకరణము 





నమోస్తుతస్క్మై గురవేతిమాయినే, నమ న్ల సిద్దాంత రహన్యగాయినే! 
శిష్యాన్‌ ర లలౌన్టాన్‌ బహుధా విధాయినే, (పజ్ఞావతాం (బహ్మవిధాన దాయినే॥ 


నదన త్త్వ వివేచనోచితాం విదుషాంత త్ర ౪ వినోద కౌముదీం। 
జనయత్యతి చితమన్వహం పరమానంద యతీంద్ర చం[దమాః॥ 


ఉ త్రమాధికారులయిన ముముకువుల విషయీకరించి పరమానందతీర్దులు 
నూక వివేకమున్ను నివర్త్య నివర్తక భావమున్ను మననార్థ వ్యాజంగాను ఈ 
(పకరణమందు నిరూపిస్తున్నారు. అది యెట్లన్నను, మొదట నూక్ష్మ వివేకం యెలా 
గంటేను, *నిత్యశుద్ధ్య బుద్ధ, ముక్త, నచ్చిదానందాద్వయ పరిపూర్ణపమాణ (ప్రత్య 
యాతీత, జననాదిక్రియా విదూర, స్వతస్సిద్ద స్వానుభవై క (పమాణవేద్య, న్వయం 
(పభః”. పరమార్థ తత్త్వాతీత రహన్యము సమ్మ్యగ్భ్బోధము, ఈ యర్థమందు (శ్రుతి, 
కబ్బహత్యా దృంహణత్వా చ్చతత్‌బహ్మే త్యభిధీయతే” అనిన్ని “పజ్ఞా (ప్రతిష్టా 
(పజ్జానం _బహ్మ” అనిన్ని, ఈ నిజజ్ఞిప్తి తత్త్యంలోను జగదుత్స త్తి (కమోప నంహార 
మెట్లన్నను, “అ|తాయం పురుషః, న్వయంజ్యోతిః”, అనెడి శుతులే కారణంఆవును 
గనుక, పరమాత్మ న్వయం(పకాశమని అంగీకరించవలెను. న్వయం!పకాశ మనే 
టందలి కన్య్వయం” అనెడి “స్యీశబ్దము, |పకాశనిష్టమై యుండును. దాన్ని అనుషం 
గించుకొని *అహోమనే (పత్యయం, అధ్య న్తమాయెను. అది యేలాగంటేను, 
“స్వయం” “అహమ్‌” అనే శబ్దాలు రెండున్ను, అన్యత్వంతో (వతిద్వంద్వత కలి 
గింది కనుక, తమలోతమకు పరన్పరవిరోధం లేదు. అది యేలాగంటే, [బహ్మము 
పూర్ణమై యుండగాను (ప్రకాశనిష్టమైన నత్త్వమున్ను నర్వ(తాధిష్టితమై యుండును, 
తద్వారా “అహం”శబ్దము అధ్య న్తమాయెను. అట్లయితే, “తదిదం” శబ్దాలు నమీచి 
నాది శబ్దాలకు సర్వత్ర వ్యాపకత్వం కద్దు, అంటేను, “స్వయ మహమాది” శబ్దాల 
వలెను అన్యత్వంతో (పతిద్వంద్వత లేదు గనుక్క పరమాత్మయందు యధార్ధ నిస్టత 
దానికి దొరకదు. అన్యత్వంతో పతిద్వంద్వత కలిగిన చై తన్యనిష్టమైన కన్య్వయం” 
శబ్దంతోను “ఆహం” శబ్దానకు నహచర్య కలిగింది గనుక, *న్వయం” శబ్దమే 
"అహం” శబ్బానకు యోనిభూతమని తెలియగలదు. *న్వయం” అనే పదము, 
,పకాశమనే పదానకు అధికరణమాయె. కనుక, *న్వయం” శబ్దమందున్ను (బ్రహ్మమే 
వివకితము, “న్యయం” శబ్దము పూర్వభావిత్వం గాబట్టిన్ని, “అహం” శబ్దము పశ్చా 

గ్రైక్షీ 


26 (బ్రహ్మవిద్యా నీధార్ణవము 


ద్భావిత్వం' గాబట్టిన్ని, అధ్యానయనెడి నత్యానృతమే ధ్వనీకరణమని చెప్ప 
వలసెను. ఈ యర్థమందు చ్నితదీపిక చెప్పుచున్నది, 


అన్యతాయాః (పతిద్వంద్వీ నస్వయంకూ టన ఇస్యతాం। 
త్యంత్వాయాః (పతియోగ్యేషో హమాత్మని కల్పితః॥ 
అహంళ్వాన్వత్వ యోర్ఫేదే రూప్యతే దంతయోరివ। 
న్పష్టేపిమోహ మాపన్నా ఏకత్వం (పతి పేదిరే॥ ( 


*ల్రహమితి | పథమోధ్యానః” అని వ్యాననూతం కలదు గనుక, *అతస్మిన్‌ 
తద్చుద్ధి రధ్యానః”అని అధ్యాసలక్షణం కద్దు. “న్మతి రూపఃపర్మత, పూర్వదృష్టావ 
భానః” అని వాచన్పతియందు కలదు, అధ్యాన యనియెడిది నివృ త్తికాలమందే 
కాని, (పవృత్తి కాలమందు ఘటించదు, అది యేలాగంటెే, కయావద్బాధం 
(పామాణ్యం” అని కలదు గనుక, ఆ _పవృత్తి నివృత్తి యేలాగంటేను, అక్కడ 
(సవృత్తి యనగాను, అహమనే అధ్యానంవల్ల తోచిన వెచ్చిత్య (పపంచంవల్లనున్ను, 
నానా యోనిభేదాలయిన జీవరూపాలవల్లనున్ను (భమనును, ఆ భూతేందియ సమష్టి 
అనగాన్కు “ఆహం (ప్రాణ[ఘాఖు గంధాభువోర్థాత్వా తూరర్థతః। చిత్తాపానరనజ్ఞాన్యుః 
గుహ్యం చాపాం రసోర్థతః। బుధ్యుదానా రూపపాదౌ తే జసార్ధాశ్చ లోచనం! మన న్త్వ 
క్స్పర్శ్ళ పాణీచ।! వాయోర్యా నోర తోర్టతః। సమాన (కో తశబ్దా వాగ్యో ఫ్టీమార్ధ జ్ఞాత 
భాగతః। పాయూరసో దృగ్వా కనశ్చ జ్ఞాతృత్వం చాన్యవర్షితం” ఈ (పమాణాన తోచి 
దేహద్యయాభిమానైన జీవుండ్కు న్వకర్మ వశుండై నానా యోనులయందున్ను 
పుట్టును. అదెట్లంటేను, *వినర్గకాలే శుక్లశ్య జీవఃకరణ నంయుత8। (పీళ్యా పవేశతే 
యోనింకర్మ భిర్విర్షియోజిత్రైః” అని కలదు గనుక దేవదత్తునియందు జడమైన 
లింగశరీరం తోచెను. (మాకులుగట్టిన యింటికి చలనం లేకున్నానుు తత్త దూపా 
లయిన (మాకులనై న పీటలు (మాకుతట్టలు మొదలయిన గృహోపకరణాలకు 
చలనంగలిగియుండును, భూతాలవల్లనై న [బహ్మాండానకు చలనం లేకున్నా గానిన్ని, 
పిండాండానకు చలనం గలిగియుండును. ఆ గృహానకున్ను, గృహోపకరణాల 
కున్ను అభిమాని ఒక్కడే; అటువలెనే [బహ్మాండ పిండాండాలకు అభిమాని ఒక్కడే, 
వృ త్తిభేదంవల్ల జీవేశ్వరాభిధానంవల్ల వినోదిన్తుండును, ఈ యర్ధమందు (శ్రుతి, 


నమహత్వం యధోపేక్య కళ్చిద్విపో దురూహయా। 
ఆంగీక రోతిశూ.దత్వం తథాజీవత్వ మీశ్వరః॥ 


అని కలదు గనుక, ఆ యీశ్వరత్వమందలి సామర్థ్యము జీవత్వమం 
దుండనేరదు, అది యేలాగంటేను, [మాకు మొదటం గలిగిన బలుప్పు శాఖోపశాఖల 
యందు లేదు, కార్యోపాధి గలిగిన జీవులయందు విశేషమయిన ఆధిక్యం గలుగదు, 
జీవులయొక్క యెరుకలున్ను నానావిధాలయి యుండునాఅంటే, నీల, పీతాది బహు 


మూడవ (పకరణము 27 


విధ వర్హాలైన రత్నాలు, ఎండలో వరునగాపెట్టితే రత్నవర్ణ భేదాలవల్లను నూర్య 
కిరణాలున్ను త త్తద్వర్హ విశిష్ట మేయె (పతిబింబించి తోచును, ఆ జీవులయొక్క కర్మ 
నంస్కార భేదాలవల్లను, అంతఃకరణాలున్ను బహు విధాలైన సంస్కారాలం 
గూడగాను అక్కడ [పతిబింబించిన చిదాభాన తేజస్సుకున్ను బహువిధాలైన యెరుక 
యుండును. ఈ యర్హమందు చితదీపీక; 


* చెతన్యం యదదిష్టానం లింగదేహశ్చ యాపునః। 
చిచ్చాయా లింగదేహస్తా తత్సంగో జీవఉచ్యుతే॥ 


అని కలదు గనక, కర్మాల యడయాటమందు తద్విశిష్టమైన అభాన 
తేజన్సుకు చలనం గలిగియుండు నింతేకాని, నిజ నూర్యకిరణాలకు చలనం లేదు, 
లింగశరీరోపాధివల్లను చిదాభానకు జననమరణాది వ్యాపారం కలుగు నింతేకాని, 
కూటస్థ చెతన్యానకు వ్యాపారం లేదు. ఈ యర్ధమందు (శుతి; 


ఆధిషాన తయా దేహా ద్వయావ చ్చిన్నచేతనః। 
కూటవన్నిర్వికారేణ స్థితఃకూటన్గ ఉచ్యతే॥ 
ఘటవచ్చిన్నళో నీరం యత్త(త [పతిబింబితః। 
సాభ నక్షత అకాశో జలాకాశ ఉడీర్యతే॥ 
అయంజీ వో నకూటస్థో వివిన క్తి కదాచన! 
అనాదిరవివేకోయం౦ మూలావిద్యే తిగమ్యతామ్‌॥ 
జలవ్యోమ్నో ఘటాకాకో యధా నర్వ స్తిరోహితః। 
తథాజీవేన కూటన్ధః సోన్యోన్యా ధ్యాన ఉచ్యతే॥ 


అని కలదు గనుక ఘటవచ్చిన్నాకాశో పాధిని కూటస్టునికి చలనం లేకుం 
డిన్ని, జలోపాధివల్ల, సా(భనక[త ఆకాశానకు వ్యాపారం గలిగినటువలెనే జీవునికి 
వ్యాపారము, అదివీలాగంటేనుు చం[దనూర్యాగ్నుల తేజన్సున్ను వూర్ణమైయుండిన్ని, 
భూమి, కుడ్య వృకాద్యాాశయాలయందు కానుపించు నింతేకాని, శుద్దమయిన బయట 
కిరణాలు ఉన్నాగాని స్థూలదృష్టికి గోచరంగాదు, పరమాత్మయును నర్వపరివూర్ణమై 
యుండిన్ని, లింగశరీరమనే ఆశయమంధు ఉపలభ్యమౌను, ఇంతే కాని, అన్య 
న్ధలాలయందు కనిపించదనేది లేదు. 


ఈ చిదాభానకు న్వకర్మ ఫలభోగము, నద్యనృష్టత, ఆగంతుకన్నష్టత, 
కాలాంతర నష్టత అని మూడు విధాలై యుండును, నద్యన్నష్టత యనంగాను, 
దినగతిని తోచెడికీ ర్తి అపకీర్తులున్ను, నుకృతవిశేషంవల్ల తోచిన తత్వవివేకం మొద 
లయినవిన్ని. అది యేలాగంటేను పత పుష్ప ఫల శాఖాదిశక్తులు గల బీజమందు 
నద్యనృష్టతగల అంకురాదులు, కాలాంతర న్పష్టతగల శాఖోపశాఖలు, ఆగంతుక 
న్పష్టతగల షత పుష్ఫ ఫలాదులుండును, అందువల్ల, నుకృత విశేషమువల్లను 


28 (బహ్మవిద్యా సుధార్ణవము 


కాలాంతఠ స్పష్టతనుగూడి ఫలించిన గురుకారుణ్యంవల్లను నిజన్వరూపాభిముఖుం డై 
లింగశరీరోపాధి తొలగిన చిదాభాన, కూటన్స చై తన్యమందు ఏకత్వమై యుండును. 
అది ఏలాగంటేనుు దర్పణోపాధి గలిగిన అభానకిరణమున్ను, వర్తమానమందు 
నిజ నూర్యకిరణాల, ఆధారముననుండిన్ని, దర్పణం చెడితె నిజ నూర్యకిరణాలలో 
యెకత్వమై యుండును. 
చిచ్చంరక్తి శ్చ పరాశక్తి రాది క్తి స్తభైవచ। ; 
ఇచ్చాజ్ఞాన [కియారూపా అశ క్తయః షడ్విధామళాః॥ 


అని ఆగమ్మగంథం గలదు గనక, అనిర్యాచ్యమైన మాయ ఒక్కటే 
షడ్విధాలై తదుపాధివల్ల [బహ్మమే నదాశివ, ఈశ్వర, ర్నుద, విష్ణు, విధాత అత్మ 
తత్యా లనెడి షడ్విధాలయందున్ను తోస్తుండును, ఆదేలాగంటేను, జలమొక్కటే 
మధురాన్లూద్యుపాధివల్ల షడ్విధాలై తోచును, ఆ మాయయే వైచ్మిత్య లక్షణం కలి 
గిందై, ఆరంభ, వికార, పరిణామ, అవయవ, విన్ఫులింగాలు మొదలయిన నానా 
విచితరూపాలై తదుపాధివల్ల |బహ్మమె ఇతి వర్తభూతమై యుండును. పూర్వరూపం 
ఊఉఊండగానె, రూపాంతరంగా తోచేది వివరం. *యథాకటక మకుటాదివత్‌”, అని 
లక్షణ[ గంథం కలదు. ఆది యేలాగంటేను, తెరలోన భారతరామాయణాది కథలాడే 
బహుచ్చిత (పతిమలంగల భిత్తోపాధిని [ప కాశించే దీషృపభ్కే విచిత చతురంగ సేనలై 
తోచును, పరమాత్మయు మాయోపాధివల్ల జీవ జగదాకృతియై తోచుననెడిదే 
(పసిద్ధం. ఈ యర్హాన [శుత్కి వ్యోమేహం భాతి చ్శితభం గ్యానేక వ్యవస్థా వ్యవహార 
హతుః। మానికృతా దర్శవదాభ్యాసా సానర్వ చిద్భావ పదంచిదస్మి,, 


ఛిదభేదై ర్యథా వాయుః వృత్తి భేదైర్యథానలః 

స్టానభేదై ర్యథా నూర్యః తద్వచ్చేష్టా విభిద్యతే॥ 
అని నూక్మమైన అధ్యాన్మకమం చెప్పంబడెను, ఇంక అవస్థాతయ 
నిరాకరణం ఏలాగంటే, అతి సూక్ష్మ నివృత్తి (కమము. ఆ అతినూక్ష్మ నివృత్తి 
(కమము అనంగాను, [పపంచ [1కమానను [శుత్యను మానాలచేతను, (పతి 
షేధించుట యేది కలదో ఆది యిప్పుడు నివృత్తి. [శుత్యనుమాన మనగాను 
నామరూపేఖ్య కరవాణి అని ఛాందోగ్య [శ్రుతి కలుగంబట్టిన్ని వివాదపదం 
మిథ్య, దృశ్యత్వాత్స్యప్నవత్‌, అనెడి (పసిద్ధానుమానంవల్ల, [పపంచం లేదనెదే 
తాత్పర్యము. అయితే అవస్థా తయ రూపాలుగాను (పపంచం తోన్తున్నదిగద అంటేను, 
ఆ యవస్థలే ఒకటిలోజఒకటి తోచదు గనక మిథ్య. అయితే, అంగుళల్నీతయ, ఘట 
(తయాలు, ఒకటిలో ఒకటి తోచకుండిన్ని సత్యమైయున్నదిగద అంటేను అ యంగు 
ఖిితయ ఘట[తయాలయందు, నమకాల న్వతన్సద్భావిత్వము ఉన్నది. అవస్థా 
(తయాలయందు, నమకాల న్వతన్సద్భావిత్వం లేదు గనుక, మిథ్య, అయితే గిరి 
(తయ పురతయాలయందున్ను నమకాల న్వతన్సద్భావిత్వం లేకున్నాను, నత్యమై 
యున్నదిగదా ఆంటే, ఆ గిర్మితయ వుర తయాలయందు సమకాలన్యతస్సద్భావిత్వం 


మూడవ (పకరణము 29 


లేకున్నాను, స్థానాంతరమందు నమకాల న్వతస్పద్భావిత్వవ ర్తన కలదనేద్నే పసిద్ధము, 
ఆయితేను, పత పుష్పఫలాదులయందున్ను నమకాల న్వతనృద్భావిత్వ నియమం 
లేకుండిన్ని సత్యమైయున్నదిగదాఅంటేను, ఆక్కడ కాలనియమం గలిగియుండును. 
ఈ యవస్థాతయాలయంధు, పత పుష్పాదులవలె కాలనియమం లేదుకాబట్టిన్ని, 
గిరితయ  పురతయాలవలెను నమకాలస్థానాంతర (పతీతి లేదు కాబట్టిన్ని 
అంగుళ్ళితయ్ధు ఘట(తయాలవలె సమకాలదర్శనం లేదు కాబట్టిన్ని, వేద్యములు 
గాబట్టిన్ని, మిథ్య, అయితే తోస్తున్నదిగద ఆంటేను, అందజాల విద్య క నేటప్పుడు 
అందుల వ్యాపారం నత్యమైయున్నాగానిన్ని యు క్రియందు మిధైకానట్టే అవస్థా 
(తయాలున్ను మిథ్యనెడిదే సిద్ధము, మృతి మూర్చ, యోగం, తుర్యం, తుర్యాతీత 
మనెడి అనేకావస్థలున్ను జ్మాగమందే అంతఃపాతమైన కారణంవల్లను, అవిన్ని మిథ్య 
లనే యెరుగునది. ఈ యర్థమందు [శుత్తి “తస్య తయ అవస్థా[తయ స్యష్నాః” అని 
కలదు గనుక, బుద్ద్యాది నవగుణవిశిష్టమైన అభిమాన చెతన్యమందున్ను అత్మత్వం 
ఉండదు గనుక, అదిన్ని మిథ్య. అదేలాగంటేను, *గుణ గుణినో నమవాయః” అని 
కలదు గనుక, గుణుమును విడిచి గుణి యుండదు. న్యశరీరాదిక ర్మంవల్ల వాయువుకు 
వేద్యత గలిగున్నట్టె, బుద్ది, నుఖ, దుఃఖ, ఇచ్చా, ద్వేష, (పయత్న. థర్మా ధర్మభావ 
నలు మొదలైన అనేక గుణాలున్ను వేద్యాలు గాబట్టిన్ని, జడాలు గాబట్టిన్ని, 
తద్విశిష్టమైన అభిమాన చైతన్యానకున్ను వేద్యత గలిగుండంబట్టి జడమనేదే 
తాత్పర్యము. *దృశ్యా పేక్షయా (దష్టుత్వం” అని కలదు గనుక, దృశ్యలక్షణమేవ 
నిర్గుణజ్ఞ ప్తి, చైతన్యం వేరనేదే పసిద్ధము, ఆ ఎరుకయును నుమ ప్తికాలమందు చెడి 
పోదా ఆంటేను, *నుఖ మహమస్వాపష్యం నకించి దపివేదిషం” అనెడి న్మృతికలదు. 
గనక, సుషుప్తికాలమందున్ను యెరుక స్వయంపకాశమై ఉండుననేదే తాత్పర్యము. 
అ యెరుక అణుపరిమాణమైయుండును, అంటెను, గజాదిన్గూల శరీరాలలోను, ఒక 
అవయవమందు, అణుపరిమాణాన ఉంటేను మరొక అవయవాన లేకుండవలెను. 
అయిలే మధ్యమపరిమాణ మగును అంటేను, అధిక శరీరాలయందు పరిమితమై 
న్యూన శరీరాలయందు పట్టకేయుండవలెను. అయితే మహత్సరిమాణమౌ గాక అంటె, 
పిపీలికాది శరీరాలయందు తోపకే యుండవలెను. అయితే, కర్మోపాధివల్ల త త్తచ్చరీర 
పరిమాణ మవుగాక అంటేను, “తదేతత్సతకం తత్తదనిత్యం” అని శాస్తాంను 
మానం కలదు గనుక కర్మాలున్ను చేయంబడ్డవి గనుక, త త్తద్దేహ పరిమాణమనేెడి 
దిన్ని మిథ్య. ఈ యర్థమందు (శుతి “ఆ స్థూలమణు (హన్వ్యం” అని బృహదారణ్యకం 
కలదు. అయితే, (పపంచమును యెరుగుచున్నాడు గనక, జ్ఞానగుణి ఆత్మ అగును. 
అంటేన్కు (పపంచం మిథ్యగాబట్టి, అత్మ యిచ్భాయత్నాదుల నెరిగేది కాదు 
గాబట్టిన్ని, ఆహమాది గుణాలవలెను, సాపేక్షకుడు కాడు కాబట్టిన్ని ఆత్మజ్ఞాన గుణి 
అనేది కూడదు. నర్వజ్ఞత్వ కంచిజ్ఞత్వాధి గుణాలు సోపాథికాలు గాబట్టి, నిర్విశిష్ట 
(పత్యకైృ ైతన్యమందు, నవిశేషగుణ భేద (వపంచము నత్యంగాదు. అది యేలా 
గంటేను, నుఖాన న్నిదించే పురుముండు న్యప్నములో నానావిధ మృగపకులై భీకరా 


30 (బహ్మ విద్యా సుధార్ల వము 


కృతులై న అనేక లుబ్బక నివహమున్ను తానే అయి ఘోరాటవులయందు మృగవ్యన 
నానక్తుండై తిరిగి బడలి, కన్నులుదెరచి మేల్కొని తాగన్న న్యప్న[పపంచమున్ను 
తనలోనే దబ్బరై, తానే నుఖియైయుండె గనక్క (ప్రపంచభావమున్ను మిధ్య, 
అయితేను, తోచేది చెడలేదుగద అంటేను, గవాకుల ఉపాధినిగనిపించే పరమాణు 
వుల వ్యాపారం, బయటంగల మహాపకాశాన గనిపించనట్టె, దృఢవివేకానజూస్తే 
(పపంచమనెడిదేలేదు. అఖండాద్యయజ్ఞ ప్రిపరిపూర్ణమే తాననెడిది సిద్దము. “విద్యా 
యా-మనచింతాయాం వేదాంతవాకృవణజాతస్వాత్‌ ము క్రిరాత్మపరమైకృతాధియా 
మోహబంధవిలయెనిజస్థితిః” అని నివృత్తికమం చెప్పంబడెను, ఇంక నివర్త్య 
నివర్తకభావం నిరూపిస్తున్నారము, అదియేలాగంటేను, అవిద్యనివ ర్య, విద్య 
యిప్పుడు నివర్తకమని చెప్పవలెను. అయితే, నివ ర్తకలక్షణమున్ను పరమాత్మకుగా 
రాదా అందే, అక్కడ ఆవిద్య అనేదే తోచకేయుండవలెను. అదియేలాగంటేను, 
అన్మదాదులయందు కూటస్థచైతన్యానకున్ను అవిద్యకున్ను నహచర్యగలిగియున్నది 
గనక, పరమాత్మకున్ను అవిద్యకున్ను విరోధంలేదని తెలియవలెను. అందు ఆవి 
ద్యకు, వివేకజ్ఞానం విరోధం. అదియేలాగంటేను, తత్వజ్జులయందు వివేకజ్ఞానం 
గలిగియున్నది. గనక, అందువల్ల అవిద్యకు విద్యేవిరోధము .విద్యావిద్యలురెండున్ను 
మాయాశార్యాలు గనక, మాయయొకటియందే నివర్త్య, నివ ర్రకమనేదై ్యరూప్య 
మున్ను ఘటినస్తున్నదన్నట్టే, అమాయ గుణ తయసామాన్యంవల్ల (పకృతి అనిపించు 
కొనును. దుష్కర్మవిశేషంవల్ల తామన్మపధానమై సాత్వికమును మూనుకొని 
అవిద్య అనిపించుకొనును, నత్కర్మసామర్థ్యంవల్ల, సాత్వికగుణపధానమై అవిద్యకు 
విరోధమై విద్య అనుపించుకొనును. అదియేలాగంటే న్వల్పోదకాలనయిన పంకిలా 
నకు, బహుళోదకము విరోధైయుండును. అవిద్యామూలమునున్ను విద్యేచెర చును. 
ఈ యర్హమందు చి తదీపికకలదు, “తచ్చేద్విరోధికేనేయమావ్యతిర్యనుభూయ తాం । 
వివేక న్రువిరోధిస్యాత్‌ (బహ్మజ్ఞానినిదృశ్య తామ్‌ ॥ అని కలదు. అవిద్యా నివ ర్రకమైన 
విద్యయు |[బహ్మనిష్టమైయుండును. (బహ్మమున్ను అవిద్యాకారి గాబట్టి, విద్యా 
నివ ర్రకంగానేరదు. విద్యయును తనకుదానే చెడునంటేను యిప్పుడు, అంధకారం 
తొలగించిన దీప పభాశ క్రి అంధకారమునున్ను తొలగించి తానూచెడిపోవునా అంటేను 
తిరుగాను అంధకారమున్ను [పా ప్పంగావలెను, ఆందుకై విద్యకు నిత్యత్వ మే చెప్ప 
వలెను. అయితే వాన్తవమైనందువల్ల [బహ్మమున్ను విద్యావంతమాయెనా ఆంటేను, 
ఆ గృంభ్రానామా శయో[ దవ్య౦,” అని వూర్యపక్షంగలుగంబట్టె. అక్కడ [బహ్మమున్ను 
గుణియె, పంచభూతాలవలెనె ఖండం గావలసియుండును, ఈ విద్యాళశ రక్తి వెచి త్యం 
గలిగిందై, లక్షణంగలిగింది గాబట్టి, పృధ్వ్యాది గుణాలవలెనే అనిచెప్పరాదు. 
అయితే, గంధాదివైెచిత్యమున్ను మహేందజాలమందుక లదాఅంటేను, అమహేం[ద 
జాలమున్ను వురుషుని శక్తియు క్రిసాధ్యమై ఉండును, ఈ విద్యాశ దిన్ని అచింత్య 
వెచిత్యం గలిగింది గాబట్టి, పృధ్వ్యాదిశక్తులవలె నంగీకరించరాదు, గుణాలున్ను 
బంధకంగాడా ఆంటే, అప్పడు తనసామర్థ్య మున్ను ఒరులంబంధించునింతే కాని, 


మూడవ (పక రణము | 31 


తనసామర్థ్యం తన్నేబంధించనోపదు, అయితే, (బహ్మనిర్గుణమని |పీతిపాదించే 
(శుతులకు అనర్థంవచ్చెగదా అంటే, ఛేదకియంజేసిన పురుషుండు గొడ్డలి ఆవల 
వేయును. రాజనతామసాలంగల అవిద్యను తొలగించిన విద్యయొక్కు నత్వగుణం 
కార్యార్థంగావచ్చేవాటితోగూడా బోయెగనక నిరుణమై శుద్దవిద్య అనిపించుకొనును. 
అయితే గుణిగుణాలకు నమవేత్తత్త్యలక్షణం కలదుగనుక్క గుణంతోడనే గుణిన్ని 
చెడిపోదా ఆంటేను ఆమాయ “అచింత్యత్యాదై పచిత్యాత్‌,” ఆనే హేతువువల్లనున్ను 
అఘటితఘటనాపటీయసిమాయా, అనేలక్షణం గలిగింది గాబట్టి ఆమాయ, గుణ 
సంయోగిన్నీ గుణాతీతానూ అయియుండిన్ని నివృత్తికాలమప్పుడు నిర్గుణశుద్దవి ద్య 
అనిపించుకొనును. అటుగనక మాయ అనిర్వాచ్యశ ర్తి అయినందువల్ల, స్వానుభవ 
రహన్యమింతేకాని, నానామతభేదకల్పితాలు ఘటించనేరవు. అటుగనక (బ్రహ్మ 
మన్నాను శుద్దవిద్యయన్నాను వృకమహీరుహమన్నట్టె పర్యాయవాచి, యింతేకాని 
గుణగుణిభావంగాదు అటుగనక, ఈ మాయ అనెడిది (పవృ త్తికాలమందు గుణ 
(తయానుషంగియై జీవజగదాకృతితోడను, అతిస్టూలరూపమై, నివృ త్తికాలమందు 
గుఖాతయాలనుమీరి అతినూక్మరూపంతోచేటట్టు శుద్ధవిద్య అనే అభిధానంతో (బహ్మ 
మందే లీనమాయెన నేదిప్పుడురహన్యము, అయినే ప్రపంచము మిథ్య అయినందువల్ల 
విద్యా విద్యాత్మకమైన మాయయును మిధ్యకారాగా అంటె, అక్కడ చితకారుడు 
యుక్తిని గల్పించిన చితపతికలు మిధ్యఅయిన చోట, ఆందుతో చేట్టు ఆ కల్పించిన 
యుక్తులు జెడిపోక ఆదేవదత్తునందే లీనమౌను. ఇప్పుడు కాలోచిత | పస్తుత వాకా 
లను పలికి రంజింపజేసేవానియందు, ఆ వాక్యవైచ్శిత్యంతోచి మిథ్యఅయినచోట, 
ఆ విద్వాంసునియొక్క యు క్రివిశేషము ఆతనందె అనుషంగించుకొనియుండును. 
ఆలాగే నివృత్తికాలమందున్ను, గుణ తయాలనున్ను మీరి ఆతిసూక్షరూపమై శుద్ద 
విద్యరూపంతోచును, అ మాయే (బహ్మమందు లీనమాయన నెడిదిప్పుడు రహస్యము. 
ఈ యర్థమందు స్వాత్మయోగ(పదీపిక కలదు. “నదనదితరభేదాత్సా (త్మ మోహాదనా 
దీర్యభిధమపిజీవేశాదిభేదై ర్విభాతి (శుతిగురుకృతబోధాన్మోహనా శేతదేకమ్‌ న్ఫురతి 
మనుజంతదృహ్మనస్వాత్మయోగ:,” అని నివర్త్యనివర్హ్తకభావం చెప్పంబడెను, 
అంక మోక్షలక్షణము, ఆదియేలాగంటెను, “నిరతిశయానంద నిత్యన్వయం(పకాశ 
న్వతస్పిద్ధపరమాద్వ్వైత పరిపూర్ణమైన నిలుకడ యిప్పుడు మోక్షము, * అవిద్యా న్తమ 
యోమోక్షః” అని వేదాంతన్యాయం కలుగంబట్టి అపిద్యానివ ర్తకమే మోక్షంకారాదా 
అంటే, (బహ్మానకు అవిద్యానివృత్తి అనెడిది ఘటించదు. అదియేలాగంటేను, 
(అహ్మ నదంశానకు ఆవరణమని అంగీకరిస్తే, (పపంచానకు అధికరణం లేకుండ 
వలెను. ఆయితే చిదంశానకు ఆవరణమా అంటె, “మోహం” అనే యెరుక లేకుండ 
వలెను. ఆనందానకు ఆవరణమా అంటే, క్షణికనుఖవృ త్తిలేకేపోవలెను. పూర్ణత్వానకు 
ఆవరణమా అంటే ఆగమాద్మిపమాణాలతోడట్టు నకల (పపంచంలోను యెరుకలేక 
పోవలెను. ఆవరణమనగాను మరుపే, అందువల్ల నచ్చిదానందాలకు ఆవరణం లేదు 
గాబట్టి, మోక్షమును బంధ్యపతియోగి అనెడిది ఘటించదు, అయితే, ఆవిద్యలేకుంటే 


32 (బహ్మవిద్యా సుధార్టవము 


(పపంచంతోచేది యేదిఅంటే, అవిద్యవుండబట్టి, ఆత్మ తన్నుతానేరిగే టప్పుడు అవిద్య 
విరోధిగానేరదు. అఆదియేలాగంటేను బహుజననంఘమందు, ఒకరికొకరు తమ 
భోజనాద్మికియలప్పుడు కట్టినతెరలు, పరదృష్టికి బంధకములంతేకాని తమకు 
మరుగుగానేరవు, ఏకాత్మ పక్షమందు తన్ను తెలి సేవేళ అవిద్య మరుగుగానేరదు. 
అనేకాత్మపక్షమందున మరుగుగానేరదు. తనకావృ త్తికలదనేటందు, “అహమజ్ఞ” 
అనెడి (పమాణంగారాదా అంటే, అఆ అ జ త్వ ము నెరుగుచున్నాడు 
గనుక, అవరణంగానేరదు. చోర, నటన యిందజాలాదుల కృతక 
మున్ను పరవంచనార్థమింతేకాని తనకు మోహకంగానేరదు, అటువలెనె యింక 
నూక్షవివేకంచేతజూచే ఆత్మ నిత్యము క్రమనేదె (పనిద్దము, ముక్తత్యమే నహజ 
మయితేన్కు బోధధోరణి యేలాగంటేే *నుప్తోహం, మృతోహం”, అనేవానికి, 
యేలాగున పలికెను అంటేను, నీవు సుప్తుండవుగావు మృతుండవుగావు అనును. 
తనకు నాలుకలేదు అని పలికేచోటను నాలుకలేకుంటే, నీపలు కెక్కుడనుండి 
వచ్చును. “మోహం” అనే యెరుకముందుగా (పపన్నుడైనవానికి, గురుమహా 
వాక్యంవల్ల నిత్యానంద న్వరూపివి నీవని మునుపు ముక్తుండై నవానినే ముక్తుండనె 
నంతేకాని, వేరే ఒకముక్తిని కొ త్తగాదెచ్చియియ్యలేదు, గాబట్టి నిరతిశయానంద 
మనెడిదే (పసిద్ధము. ఈ యర్థమందు (శుతి, “ము క్ర శ్చముచ్యతేజంతుః” అని 
ఛాందోగ్యంగలదు, “అవిద్యా స్తమయోమోక్షః,” అనే లక్షణానకు తాత్సర్యం 
యేలాగంటేను, బహువాదాలవారున్ను, మత భేదాలవల్ల మోక్ష వస్తువు అనిర్వచనీయ 
ధర్మం అభావమనిన్ని, “వఏకవింశతిదుః ఖవిఖభేదలక్షణో మోక్ష $9”* అనిన్ని, “మృత్యురే 
వాపవర్గఃో, అనిన్ని, కవిశిష్టాదృష్టతే మోక్షః”, అన్ని, మనోగు ప్రి, వచనగు ప్తి, కాయ 
గు ప్పి అనిన్ని, నమ్యగ్గర్శనమనిన్ని బహువిధాలబలికేది ( కియాసాధ్యము, సాతిశయ 
మోకొలకు క్షయిమ్లు త్వసాధన పారతంత్యసాతిశయమనెడి, దోష తయంగలదు 
గాబట్టి, జడమని (పతిషే షధించెడిచోటను, “అవిద్యా న్తమయో మోక్షః,” అనెడిది 
తాత్పర్యము. మరికొందరనుభవమెరుగని శుష్కవేదాంత శా స్త్రృజ్ఞా నులయందు 
వ్యవహారమున్నది కనుక, ఆశ్మకజ్జానావరణం కద్దందురు. అదియే లాగంటేను 
ఒపృధుత్యధౌ తతే,” కొంతివిశేషంగలిగిన నృటికమందు, జపాకుసనుమంయొక్క 
పృధుత్యానకున్ను, కాంతివిశేషానకున్ను, ఆవరణంగాక ధౌతానకు మోహకమై 
స్ఫటిక మనిపించుకొనును, “ఇదంరజతంి'” అనే చోట[భాంతిన్ని, శుక్రియొక్క 
యిదమంశమునున్ను, .... .... .... ఆచ్చాదించకే, నీలవృష్టతికోణాలను అచ్చా 
దించును. నచ్చిదానందనిత్యపరిపూర్ణములనెడి అయిదు పదాలయందున్ను, న(దూప 
చిదూప నిత్యరూపములు, సర్వత జనానుభవసిద్ధములై ఉన్నవి గనక, ఈమూడు 
విధాలకున్ను, ఆవరణంలేదు. గనుక, పరమాత్మయొక్క ఆనంద పరిపూర్ణ పదాలకు 
అవిద్య ఆవరణమై ఉండునందురు, అయితే కించిత్సుఖ(పవృ త్రికలిగి ఉన్నదికదా 
అంటే |కొత్తకడవలో నిండిన ఉదకము, తుషారరూపముచేత వెలుపలకు ([దవించును, 
ఆవరణమై ఉండిన్ని క్షణిక విషయానందాలు యితరాలయందు తోచును (శుతి 


| మూడవ (పకరణము త్రీశ్రి 


గురుస్వానుభవం వల్ల, దేహేం[దియాద్యావరణవికేపాలకు విలక్షణమైన అతండు 
ముక్తుడందురు, విలకణమనగా తనకు ఆగుణాలు లేవనుట, అందు 
ఆవరణశ క్తికి న్వరూపం జ్ఞానోదయమందు పర్యవసానము, పర్యవసానమన గా 
విరగడ అనే అర్ధము, వికేపశ కక్రిక్నేపారబ్బము తోడ సర్యవసానమనెడిది. 
ఈషద్చ్భేదం వల్ల “అవిద్యా న్తమయో మోక్షః”, అందురు, అది నమ్య 
క్స్వ్వానుభవం వల్ల జూస్తే, [(తికాలాలయందున్ను అవరణవికేపాలు లేవుగా 
బట్టి నేను అని పలికెడిది కల్పితము, విక్షేపశబ్దమున్ను దేహం వల్లనైన 
రోగకుటిల, నహజనిత్య, నిరుపమనిర్వికార, నిరతిశయపరిపూర్ణా 
నందము, మోక్షమనెడిదిప్పడు (ప్రసిద్ధము. అందుకు [శుత్కి “పజ్ఞానమా 
నందో (బహ్మ, జింహ్వామే న్తనమెత్యు క్రిర్లజ్నామై కేవలం యధా, నబుధ్యతె 
మయా బోధో బోద్ధవ్య యితి తాదృశ, ఇదంహి నత్యం మమ నాస్తి వికియా, 
వికారహేతుర్నహి మేరయత్వతః నపుణ్యపాపేనచ మోక్షబంధనె, నజాతివర్షా 
(శమకా శరీరతా” అని ఉపదేశ నహ్మశిక కలదు గనుక “విహాయకామాన్యః 
నర్యాన్బుమాంశ్చరతి నిన్సృహః। నిర్మమో నిరహంకారః, నశాంతి మధిగచ్చతి”! 
అని భగవద్వాక్యం కలుగంబట్టి, నూక్ష్మవివేకం నివర్త్య నివర్తకభావం 
చెప్పబడెను, 


ఇతి శ్రీపరమహంనపరి వాజకాచార్యవర్య పరమానందతీర్థ యతికృతా 
(అహ్మవిద్యానుధార్హ వే యోగ శాస్త్రే నూక్ష్మవివేక నివ శ్ర్యనివ ర్తక 
భావనిరూపణంనాను తృతీయ[పకరణం నమా ప్పమ్‌ 


చూ భగవగ్గీత 2 అ ళో 71. 
15 


నొల్గవ (పకరణము 


నమామి నదురుం శాంతం (ప్రత్యక్షం శివరూపిణమ్‌ । 

“_సిరసా యోగపీఠన్ధం ము క్రికామార్ధసిద్ధయే 1 
భూయః కర్కశతర్కవకవచసాం దుర్మేథసాం దంతినాం, 
శశ్యధల్లచపేటపాటనవిధౌ దుర్వీక్ష్యహర్యక్షతామ్‌ । 

_ లభ్యేత్యనుర తాహ్యనేన పరమానందేన కర్మందినా, 
నీయంతె నుఖమ్మత దుర్లభ తరా మధ్యాత్మపథ్యాంజనా ః i 
మోక్షధీద త్రహ స్తేన మహావాక్యార్థవాదినా । 
పరమానందతీర్ధేన నిర్జితా దశవర్ణ తా | 
(పత్యక్షసిద్ధం భేదంహి మత్వా తార్కికపండికాః | 
యు _క్ర్యైవ కేవలం (పజ్ఞాస్తాన్యయం బోధయామహె | 


కృతకృత్యులై న ముముక్తువులు కేవలశబభ్రాడంబరంవల్ల మదోన్మత్తులై, 
తర్కవివాదపరాయబులై , అనిశ్చితసిద్ధాంతులై నటువంటి కొందరు విద్వాంనులు 
(బహ్మానుభవసిద్ధి కలుగం జేనుకోనెరుగరు గనుక, ఆముముకుజనుల విషసయీ 
కరించి పరమానందతీర్జులు, ఏకాత్మవాదము నవలంబించి, యీపకరణమందు 
భేదవాదఖండనమున్ను కర్మకాండమున్ను నిరూపిస్తున్నారు. జీవేశ్వరులకు తమలో 
భేదపతిపత్సిని నంపాదించెడి నయ్యాయికశాస్త్రమును (శుత్యనుమానాలచేత [పతి 
షేధించుటే భేదవాదఖండనం. అందు ఒకటికొకటిగా యెంచిచూపే శిలాకాష్టాల 
యందు ఖండితాది |క్రియలచేతను సాధ్యరూపమైన ద్రైధీభావం గల్గుటయేలాగో 
ఆలాగే, యేకాత్మవాదమును సిద్ధవత్కారం బేసేది. వేదాంతశాస్త్రమును కొన్ని 
యుక్తులచేత ఖండించి తత్సలరూపమైన దై ధీభావంగల్క, నయ్యాయికశాస్తానకు 
వేదాంతోపాధిగలదా అంటే కలదు. అక్కడ పూర్ణమైన ఆకాశానకు సాధనం ఘటించ 
కుండిన్ని, ఖండితాది దోషమును యేలాగు పొందకుండిన్ని, ఆలాగే పూర్ణ త్వమే 
సిద్ధంగా గలిగిన వేదాంతశాస్త్రానకు ఖండితాది దోషమనెడిది యధార్ధం గానేరదు, 
(పాదేశకలక్యంవల్లను ఒకటెంచి తోచెకాషశిలాదులయందు కుఠారసాధనం గలిగి 
నందువల్ల, ఖండితాదిదోషం యేలాగు అలాగే, (ప్రాదేశకలక్షణాలంగల భేదసి 
ద్రాంతం ఒకటను ఖండితాదిదోషం ఉండును. అదియేలాగంటేనుు *నానాత్మనో 
వ్యవస్థాతః | ఆత్మత్యసామాన్యవాకా | దేహేంద్రియాద్వ్యతిరి క్రః | (పతిశరీరం భిన్న 
విభుః ॥ నిత్యః సుఖదుఃఖాద్యనుభవో వ్యవస్థా” అని భేదసిద్ధాంతులు ఆత్మను 
_[వతిపొదించే యిష్టవాక్యాలు, అందు *నానాత్మనో వ్యవస్థాతః” అనే వాక్యానకు 
విచారం కళ్చిత్సుఖీ కశ్చిత్‌దుఃఖీ అనేవ్యవస్థనుండి, ఆత్మలు అనేకాలు, ఈలాగు 


నాల్లవ (పకరణము 35 
౧ 


గాకుంటె *'యేకముక్తా నర్వముక్తక్తి [పనంగః;”అనెడి బాధకం కలదని భేదవాదులు 
(పతిపాదింతురు. అందుకుత్తరం, ఒక ఆత్మకు. ఏకకాలమందె (పాదే మే వేదనా, 
శిరసిమే నుఖం ” అనె జ్ఞానద్వయమున్ను, సార్వజనితమై యుండును. అక్కడ 
యీాషత్కాలభేదం గలదంటివా, (పారబ్ధవెచిత్యము నిమితానకు చెల్లదుగనక, 
కాలభేదమును అనునరించేదిగాదు. అందు నానాత్మలనే పక్షాన [పమాణం లేదు 
అటుగనుక నానాత్మలనేవాక్యం నిర న్తమాయెను, “ ఆత్మత్వసామాన్యవాన్‌ ” అనే 
వాక్యానకు విచారం. మీయాచార్యమతాన వ్యక్తిభేదం లేదనేటందువల్లన్కు జాతి 
భేదం లేదు గనుకనున్ను, మేము ఆత్మకు వీకత్వం సాధిస్తున్నారము గనక, 
ఏకవ్య క్రియందు సామాన్యమనెడిది లేదు గనకనున్ను, “ఆత్మత్య సామాన్యవాకా” 
అనే వాక్యం నిర న్తమాయెను, “దేహేందియాది వ్యతిరక్తః” అనే వాక్యానకు 
విచారం, వికాత్మ అయిన పట్టున నమానము. ప్రతిశరీరం భిన్నః” అనే 
వాక్యానకు విచారం, భిన్నః అనెడిది అన్యోన్య తాదాత్మ్య న్వరూపాలయందు 
మూడు విధాలైయుండును, అందు విచారం. భేదస్తాత్మనాసిన్వర్తతె, అని భేద 
మును సాధించెనంటివా, అప్పుడు ఆఅత్మాశయదోషమవును, మరొకభేదం చేతను 
యీభేదానకు సిద్ధియని, ఆత్మాశయదోషమును పరిహరించెనంటివా, ఉత్తరభేదం 
సిద్ధించక పూర్వభేదం సిద్ధించదు. పూర్వభేదం సిద్ధించక ఉత్తరభేదమున్ను సిద్ధిం 
చదనెడి ఆన్యోన్యాశ్రయదోషం గలుగును. ఏతద్దసపరిహారార్థమై, యికనొక భేద 
మంగీకరింతునంటివా, అప్పుడు చక్రికాశయదోపం కలుగును. భేదాంతరమందు 
సిద్దియంటివా, ఆభేదమున్ను మరొకభేదంవల్ల సిద్దంగావలెను ఆనేపరంపరవల్ల, 
అనవస్థాదోషం (పన క్రమౌను, భేదమనేెడిది నిర్వహించ శక్యంగాదు గనక, (పతి 
శరీరం భిన్నః అనే వాక్యం నిర న్తమాయెను. విభు, అనే వాక్యానకు విచారము. 
విభుః అనెడిది వీకవస్తునిష ఒక్కటి వికల్పము. అందు అనేకత్వాలంగల దిక్కా 
లాకాశాదులయందు విభుత్వమేలాగో ఆలాగే, అనేకవస్తునిష్టమైయుండు నంటివా, 
అందు దిక్కాలాకాశాదులు విజాతీయమైన కారణాన, అందు విభుత్వపనంగం 
గలుగును, దర్చాంతమైన జీవులు ఆత్మత్వేన నజాతీయత్వమనెడిది ఆదిక్కాలా 
కాశాదికాలకు గుణాలున్ను న్వరూపమున్ను భిన్నమైన కారణాన గుణాలయందు 
భేదమున్ను ఉన్నది గనక, (దవ్యత్వేన నజాతీయమనేది యేకత్వసాధకం గానేరదు. 
అవునంటివా, అప్పుడు నవదవ్యాలకున్ను యేకత్వపనంగం నంభవించును, అటు 
గనక, అనేకాత్మపకానను విభుః అనే వాక్యమున్ను నిర న్తమాయెను. నిత్యః అనే 
పదానకు విచారము. నిత్యత్వము యేకవస్తు నిష్టమే అని- వికల్పం, అందు అనేక 
వస్తు నిష్ణయంటేను, కార్యజాతానకు నిత్యత్వ(పనంగం ఘటించక నిత్యవస్తువు 
లయినందుకే నిత్యత్వం గాక కార్యజాతానకు నిత్యత్వం గారాదా అంటివా, అప్పుడు 
ఆత్మవ్యతిరేకేన నిత్యవస్తువె నంభవించును. ఈయర్ధానను కఆత్మన అకాశనృం 
భూతః” అనే వాక్యమే (ప్రమాణము, అందువల్లన నేకాత్మపక్షమందు నిత్యమనే 
పదమున్ను నిర న్లమాయెను. ఈవాక్యబలాననుండి భేదసిద్ధాంతమున్ను నిర న 


36 (బహ్మవిద్యా నుధార్ల వము 


మాయెను, అంటేను నర్వజ్ఞత్వ  కంచిజ్ఞత్వాది భిన్నగుణాలుగల జీవేశ్వరు 
లున్ను (ప్రత్యక్ష ఆగమ సిద్దంగా నుండబట్టి ఖండితమాయె నంటివా, 
అందు గుణాలకు నమవాయ నంబంధమైనందువల్ల గుణానంగూడి గుణిన్ని 
ఐందికమే కావలెను. అయితే మాకు యిష్పాపత్తి అంటివాా గుణత్వసామర్హ్యంవల్ల 
ఈశ్వరుడున్ను ఐందికమె కావలెను. అవుగాక అని అంటివా, “న్పర్శ్భానుమెయో 
వాయుః అన్నట్టు ఈశ్వరునికి వేద్యత్వ(పనంగం గలుగును. వేద్యత్యమన గా 
యేమనంటివా వేరొక వేతృవువల్ల దృశ్యమై జడమై యుండుననుట.' అటు గనక 
గుణభేదాలవల్ల భేద్మపన క్తి అనెడిది ఘటించదు. అయితే మాయాత్మలయందు 
ఆభేదవ్యవహారానకు యేలాగంటేను అమాయె మనసిద్ధాంతమందు బహుయుక్తుల 
చేత విచారసిద్ధం, విచారేణ లయమని నిర్వహి స్తిమి గనక, మాయాత్మలయందు 
దై(ధీభావమనేది లేదు. నీయొక్క భేదమనేదిన్ని యామాయాకార్యమైనందువల్ల అవి 
చారసిద్దమే కాక, భేదమనేది నత్యం గాదు, అయితే శద్వానుపర్నౌ నయుజౌ 
నఖాయౌ” అనే [శుతి భేదవాచకం గాదా అంటివాా ఆ(కుతిన్ని “తయోరన్యః 
పిప్పలం! స్వాద్వత్యనశ్నన్నన్యో అభిచాకశీతి” అని కలదు గనక, అవిచారసిద్ద 
మైన జీవుండె కర్త భోక్త కూటన్లచైతన్యమై నిత్యతృ ప్రమైెయుండును. అని వర్తన 
(పశంనను చేసేటందలి తాత్ప్సర్యంగాని ఆశ్రుతికి భేదసిద్ధియందు కాత్పర్యమనేది 
లేదు. అయితే, భేదో జీవః ఈశ్యరాబ్ధిం నహః యిత్యాది (ప్రపంచభేదము [ప్రత్యక్ష 
సిద్భమై ఉన్నదిగదా అంటివా, (ప్రత్యక్షమందు శంకితాది దోషాలు గలవంటె (శుత్యను 
మానాలు (పబఐలం గాక (పత్యక్షమున్ను (ప్రబలం గాదు, అటైనా పత్యక్షమే (పబల 
మంటివా అప్పుడు న్వప్పమహేం(దజాలాలు మొదలుగా గలిగినవి తమతమ 
కాలాలయందు యధార్థమనేటట్టే ఉన్నవి గనక వాటికిన్ని (ప్రామాణ్యం గలుగ 
వలెను. అయితే *యావద్వాధం [ప్రామాణ్యం” అని కలదు గనక వాటికి 
(పామాణ్యం గలిగితేనేమి ఆంటివా అప్పుడు శుక్తిరజితదులయందు [ప్రామాణ్యం 
కలుగవలెను, అనేదిప్పుడు దోషం, ఆశు క్రిరజిత న్వప్న మహేందజాలాదులయందు 
ఉ త్తరో త్తరభావకం గలుగంబట్టి అవిన్ని (పాతిభానకమా(తమే కాని నత్యంగాదు, 
తమ ఆచార్యులు |పమాణలకణం చెప్పేటప్పుడు నంశయ, మిధ్యాజ్ఞానమును 
తొలగించవలె గనక యధార్థానుభవ(పమాణం చెప్పినారు, యధార్ణానుభవవిషయ 
మైన నకల వికల్చనిర్వికల్పాత్మకమైన యీ యర్ధేంద్రియ నన్నికర్ణత అనెడి (పత్య 
కమున్ను మిధ్యాజ్ఞానోపాధి అనరాదాఅంటివా నీకు యీపత్యక్షంవల్ల [పతీతమానమై 
సిద్ధ వళ్కారం చేనుకొన్న యీభేద్యపపంచమున్ను యేలాగైనా యధారానుభవజ్ఞాన 
విషయమైతే యిప్పుడు బాలకుడు అని కన్న(పత్యక్షమందు కాలాంతరమందు 
న్ను [ప్రత్యక్షమై యుండవలెను. మొలక అనిపించుకొన్న చెట్టున్ను కాలాంతరమందు 
అ నృగము మొలక అనిపించుకోవలెను, మునుపు బాలకుడు అనిపించుకొన్న 
యీ యధార్థానుభవజ్ఞానేంద్రియ నన్నికర్షరూపమైన (పత్యక్షమే, యౌవనము 
1 పిప్పలమనగా కర్మఫలము, న 





నాలవ (పకరణము 37 
(a 


(పత్యక్షంవల్ల బాధింపబడుచున్నది. ఆయౌవనమనే (పత్యక్షం వార్థకమనే [ప్రత్యక్షం 
చేత బాధక మౌచున్నది. ఆవార్థకమనే (పత్యక్షమే వినశ్యతి అనే (పత్యక్షంచేత 
బాధకమౌచున్నది. ఆ వినశ్యతి అనే [పత్యక్షము అనూ త్తరమై యున్నది గనక, నీ 
యొక్క (ప్రత్యకంవల్ల (పతీతమానమైన యీజగత్తు వినశ్యతి అనే (పత్యకం చేత 
బాధింపబడుచున్నది. గనక శు క్రిరజితోపాధియందు మిథ్యాజ్ఞాన్నపతీతి గాక, యధా 
రానుభవ(పమాణవిషయమనెడిది ఘటించదు, అయితే వినశ్యతి అనేటి సంజ్ఞవ 
ల్లనైన్యా ప్రత్యక్షమనియెడిది యధార్థమై యున్నది గదా అంటివా అక్కడ వినశ్యతి 
అనెడిదిన్ని (పపంచముయొక్క అభావరూపమంతే కాని (పయోజకంగానేరదు, 
అయితే శుకిరజితాది (పత్యక్షమున్ను కదాచిత్మర్మమ్మాత మింతేకాని యీనృష్టి 
పరంపరవలెను అవ్యవచ్చిన్నమై (పవహిస్తున్నది అంటివా అందు నీయొక్క 
నృష్టిపవాహమనెడిది అతిచాంచల్యమైనది, పరుగె త్తివచ్చే ఉఊత్తమాశ్వం వల్లం 
గన్నదెకాక మునుపు నడచిన స్థలాననున్ను ఆయశ్వం లేనిది యేలాగో ఆలాగే 
యీనృష్టిపవాహమనెడిదిన్ని మునుపె (పవహించినది అనేదిన్ని ఉండక లక్షణ 
మ్మాతమైనటువంటి వర్తమానపవేశమై యుందిగాబట్టి కదాచిత్మర్మమాతమంతే 
కాని, అవ్యవచ్చిన్న(ప్రవాహమనెడిది ఘటించదు, ఆయితే తపోబలంచేత భూత 
భవిష్యద్వర్తమాన్నపపంచ [పవాహమున్ను కనిపించుగదా అంటివా, అందు క్షుత్తు 
అడగిన పురుషునికి పూర్వదివనభోజనజ్ఞానం వల్ల ఉ త్తరదివనమందు వన్తుంది 
అనెడి భోజనజ్ఞానంవల్ల ఆకలి దీరక వర్తమానమైన అన్నమే క్షుత్తడగేటందుకు 
(పయోజకమైనట్టు, యీనృష్టియందున్ను వర్తమానముమ్మాతమే | పయోజకమైనట్టు 
ఊహిం చేదంతేకాన్తి భూతభవిష్యత్‌ జ్ఞానమందు [పయోజకమనేది లేదు. ఆ(పయో 
జకమనెడి (భామకము పుట్టించెడి యీవ ర్హ్రమానవ్యవహార[పతీతి అనేదిన్ని, వర్త 
మానమున్ను క్షణరూపమయింది గనక సాంగోపాంగ దర్శనానకు వ్యవధానంగా 
లేదు. అటు గనక యీక్షణిక[పతీతమానమయిన భేద[పతీతి అనెడిదిన్ని, శు క్రిరజితో 
పాధియందు అవిచారమాతమంతే కాని నత్యంగాదు. అయితే నీవు అద్వైతమని 
(పతిపాదించ౦ ... 2.4 444, 44 గానె అదై (తమనెడిదిన్ని ద్వ్వైతపూర్వకమౌ గాక 
అంటివా, అందుకు ఒకచం[దునందు కాచకాది దృష్టిదోష (భాంతివల్ల, 
“చం దమసౌ ద్వౌ” అనెడి భేదజ్ఞానము |పాప్పమైనది గాబట్టి చం(దుడు ఒక్కడే 
కాని యిద్దరు లేరని అభేదజ్ఞానము (పతిషేధించినట్లె, మునుపు గలిగిన ఒక్క 
వస్తువందు అవిద్యావశంవల్ల, భేద భాంతి దోచగాను, తత్స 9తి షేధార్థమై, అద్వైత 
మనెడిది రూఢంగాను ,పతిపాదించవలసెను, ఈకారణాన ఆ (శుత్యనుమాన[పమా 
ణాలచేతను, అతద్వా రివు త్తిముఖాన న్వరూపలక్షణమై సాక్షాత్కరించినటు 
వంటి నత్యజ్ఞానాత్మకమైన (బహ్మమొక్కటె అనెడిదిప్పుడు సిద్ధాంతము, ఈయర్థ 
మందు [శ్రుతి | 
“ఏకో దేవన్సర్వభూతేషు గూఢః సర్యవాాపీ నర్వభూతాంతరాత్మా । 
క ర్మాధ్యకీన్సర్వభూ తాధివాన స్ఫాక్షీచేత్‌ కేవలో నిర్ణణశ్చ 1” 


38 (బహ్మ విద్యా నుధాక్ష వము 


అనిన్ని “ఏకం నత్‌ బహుధా కల్పయంతి”? అనిన్ని, అనేకశుతిసిద్దమై 
యున్నది గనక భేదవాదఖండనం చెప్పంబడెను. పరంపరా కర్మకాండ సాధన 
త్యాత్‌ జ్ఞానకత్మ నముచ్చయ, నా స్తీతి మత్వా జ్ఞానాదిమోక్షయిత్యుపదిశ్యతే॥ 
మోక్షసాధనమైన కర్మకాండ నిరూపిస్తున్నారము. అది యేలాగంటేను, కర్మ 
మనెడిది. మోకానకు పరంపరయా సాధనమయింది గాబట్టి చెప్పవలసి 
ఉండెను. ఆకర్మము మోకానకు సద్యస్పాధనం గారాదా అంటేను 
(బహ్మం సిద్దమైంది గాబట్టి, పరిజ్ఞానమాా తమంతే కాని, ఉత్సాద్యే, (పాప్య, 
నంస్కార్య, వికార్యాలనెడి చతుర్విధ (కియాసాధ్యంగాదు గనక “జ్లానాదేవతు 
కైవల్యం” అని ఏవకారవిశిష్టంగాను (శుతి చెప్పుచున్నది, అయితే మోక్షవిషయ 
మందు కర్మజ్ఞానాలకు నముచ్చయంగారాదా అంటే, అక్కడ నకలకర్మాల 
కున్ను సాతిశయ మోక్షమే సాధ్యం, వివేకజ్జానాలకు నిరతిశయ మోక్షమే సాధ్యం. 
అటుగనక సాధ్యాలు భిన్నమైన చోట సాధకానకు నముచ్చయనమధికల్చం 
ఘటించదు. అది యెలాగంటే *వీహిభిర్వా యజేత” అని కలదు గనక పురోడా 
శమే సాధ్యంగాగల (వీహులకు నముచ్చయ సమవికల్పత ఘటించదు. అది 
యేలాగంటె నుఖదుఃఖాలనే భిన్నసాధ్యాలకు, తతృాధనభూతాలయిన పుణ్యా 
లకు నముచ్చయ నమవికల్పత ఘటించని దేలాగో ఆలాగే, సాతిశయ నిరతిశయ 
మోకౌలున్ను భిన్నమైన కారణాన బట్టి, తస్పాధనరూపమైన కర్మజ్ఞానలకు 
నముచ్చయనమవికల్పన అనేది ఘటించదు, అటు గనక కర్మాలున్ను సాతిశయ 
మోక్షవిషయమందే. కర్మభక్తులవల్ల చిత్తబుద్ధిద్వారా, జ్ఞానంవల్ల నిరతిశయ మోక్ష 
మైనందువల్ల, (క్రియను నిరతిశయ మోక్షమందు పరంపరయా సాధనమని చెప్ప 
వలసి ఉండును, ఆ(కియల న్వరూపం యేది అంటేను న్వర్గనరకాద్యనేక లోక 
వ్యాపారానకు సాధనమై జీవులకు న్యగత, న్వజాతి, విజాతీయాత్మకమైన గుణభేద, 
రూపభేద, భోగభేద | భమను బుట్టిన్తున్ను జాతినిష్ప ఆశమనిష్టమైన కూటస్థచైతన్య 
న్వరూపమున్నూ తాననేదిన్నీ మరచి దేహకరణాద్యభిమానంచేత తోచేజీవుండనేను 
అనెడి తత్వాన చేష్టించుకొనెడిది (కియ. బాహ్యనంవృతృ్రదమైనందు వల్లను, 
పూర్వాచార్యులు “*బ్రధ్రాత్రో ధర్మజిజ్ఞాసా” “*చోదనా లక్షణార్జో ధర్మః: అమ్నాయస్వ 
(కియార్థత్వా దానర్ధక్యమతదర్థానాం” అనెడి స్మూతాలచేత, [కియనే (పతిపొదించి 
నారు. (శుతులు “యావజ్జీవ మగ్నిహో(తం జు హోతి,”*జ్యోతిష్టోమేన న్వర్శకామో 
యజేత” యిత్యాది |కుతులున్ను [కియనే బహుళంగాను (పతిపాదించెను. ఆక్రియ 
లున్ను నిత్యనై మిత్తిక కామ్యనిషిద్ధపాయశ్చిత్తాలని అనేక[పకారాలై యుండును. 
అందు ఆకరణీయ [పకరణీయ, (పత్యవాయమనెడి నంధ్యావందన (బహ్మయజ్ఞా 
దులు నిత్యకర్మాలనిపించుకొనును. బుషి పితృదేవతలనుద్దేశించి చేయంగల 
యుగాది మన్వాది పైతృకాదులు, నైమిత్తిక కర్మాలనిపించుకొ నును. కజోతిష్టో 
మేన స్యర్గకా మో యబేత” అనెడి యజ్ఞ, (వత, దానాదులు కార్యములనిపించు 
కొనును, కృ్మఛచాందాయణాదులు (ప్రాయశ్సిత్తకర్మము లనిపించుకొనును, 


నాఖవ (పకరణము 39 


*న సురా ౦పబేన్న కలంజం భక్షయే”దనేవి నిషద్ధక ర్మాలనిపంచుకొనును. ఇత్యాది 
కర్మకలాపము యింకను గర్భనంస్కార రూపమైన (పథమావర్త గర్భాదాన 
సీమంత జాతకర్మాదులు జాతినిష్టకర్మాలనిపించుకొనును. మరిన్ని జాతకర్మ 
నామకరణాన్న(పాశన చౌలోపనయనాదులు గలిగిన (బహ్మచారికి అధ్యయన, 
పఠన, భైకా చారణాదులును, గృహస్థుకు [శాతస్మార్త రూపాదులైన నకలాగ్ని 
హో(తాలున్కు వాన్నపస్థునకు కందమూలవా తాద్యాహార, అరణ్య వాన, ధ్యానతీర్థ 
యాతాదులును ఈఅ్మశమనిపష్పక ర్మాలున్ను (పవృ త్రికర్మాలు అనిపించుకొనును, 
నన్యానకర్మమనెడిది నివృత్తికర్మ మనిపించుకొనును, ఆదియేమి ఆంటేను, 
“స్నానం శౌచం తథాభై క్యుం నిత్యమేకాంతశీలతా, ఛిక్షశ్చత్యాది కర్మాణి పంచ 
మన్న విధీయతే” యివి నివృత్తికర్మము లనిపించుకొనును. ఇంకను నకలజన 
నిష్టమైన కర్మాలు వృక్షస్థాపన తటాకస్థాపనాదులు యిత్యాది కర్మములు కార్మిక 
కాయిక వాచిక మానసికములనెడి చతుర్విధ రూపాలం చెప్పబడుచునుండును. 
అది యేలాగంటేను, (దవ్యదండనమే కార్మికమనిపించును, దేహదండనమే 
కాయికమనిపించును, వాగ్గండనమే వాచికమనిపించునుు మనోదండనమే మాన 
సికమనిపించును. ఈ [కియలకు ఫలం యేదిఆంటేను, అన్నవస్త్రహిరణ్యాది 
దానరూపాలయిన కార్మికమనే తపన్సు, తారతమ్యానం బట్టి బహువిధభాగ్యనం 
పన్నుం డయ్యేది అందుకు ఫలం, ఉపవానతీర్థయా తాది దేహదండనమనే 
కియ తారతమ్యానం బట్టి, నరలోకమందు ద్విజ్యశేస్టత్వమైనాను నురలోక 
మందై నాను సేవ్యమానత్వం గల దేహం గలుగుట అందుకు ఫలం. అధ్యయనాది 
జపస్తో తపఠనరూపమైన వాజ్మయ తపన్సు తారతమ్యానం బట్టి, అణిమాద్యష్ట 
సిద్ధి, త్త ంలోక్యాకర్షణ, ఖేచరత్వ సకలక లాభిజ్ఞత అందుకు ఫలం, నిత్యానిత్యవన్తు 
వివేకం యిహాము[త ఫలభోగవిరాగం శమదమాదినంప త్తి మొదలయిన షట్క 
సాధననంపత్రి, ముముకుత్వ వివేకమనెడి మనోదండనా రూపమైన తపన్సు 
తారతమ్యానం బట్టి పరంపరాచి త్తశుద్ధిద్వారా, సాతిశయ నిరతిశయ రూపమైన 
మోక్షమందుకు ఫలం, ఈ తపఃఫలాలు వ్యవహారబలంవల్ల తెలియవలెను. 
మూర్భ్జులయిన్ని నీచజన్ములై ఐశ్వర్యయుక్తులై యుండేవారియందు .కించిద్ద్రవ్య 
దండనా రూపమైన తపఃఫలమని తెలియవలెను. అతిదరిదుండై మూర్జుండై 
(బాహ్మణుండునై న యాతనియందు కించిద్దేహదండనా రూపమైన తపఃఫలమని 
తెలియవలెను. (బాహ్మణుండునై్నై బహుభాగ్యవంతుడునై)న ఆతనియందు కించి 
ద్ద్రవ్యదండన, దేహదండన, ఈయుభయతపఃఫలమని తెలియవలెను. భాగ్యయుక్తు 
లైన విద్యాంనులయందు కించిద్ద్రవ్యదండన దేహదండన వాగ్ధండనారూపము 
లయిన తపఃఫలాలని యెరుంగవలెను, విద్వాంసుడై రాగద్వేషియె, దురభిమానియై 
అనిశ్చితసిద్ధాంతియై జయాపజయ వివాదపరుండై యుండే విద్వాసునందు మనో 
దండనారూపమైన తపస్సు నాచరించిన వాడు కాడని తెలియవలెను, ఏమనుష్యుండై 
నానేమి, (బహ్మాత్రైక్యజ్ఞాన విచారం ఎవడు చేస్తున్నాడు ఆతడు మనోదండన అనేది 


40 (బహ్మవిద్యా సుధార్గవము 


ముఖ్యంగాను, |త్రివిధమైన తపన్సునున్ను ఆచరించిన తపఃఫలమని తెలియ 
వలెను, నకల తపస్సులకున్ను ఒక్కటే [పధానఫలం, ఆఫలమే అనేకాలైన 
ఫలాలం గలిగిందై యుండును, ఆఫలమె దృష్టాదృష్టమై ద్వివిధమై యుండును. 
ఏదొకటై నానేమి దృష్టకాలమందు కించిత్సొఖ్యదర్శ్గనం చేస్తూఉండును, అది 
జన్మాంతరమందు బహుక్షేశఫలానం గలిగినదని తెలియవలెను. ఏదైనా యొకటి 
అరంభకాలమందు కించిదాయానం చేస్తూ ఉండును, అది కాలాంతరమందు 
బహుసౌఖ్యాలం గలిగినదని తెలియవలెను. అందు ఫలన్వరూపాలు, యేదిఅంటే 
ఈశ్వరుని న్నిగ్రహాన్నుగహాత్మకమైన నురనరతిర్య గాద్యనేక నుఖదుఃఖ ఫలాత్మక 
మైన అనేక నృష్టి స్థితిలయనంపత్తి ఫలమనిపించుకొనును, అఫలనంపత్తులనెడివి 
అనేకాధారములు కలవిగనక ఆనంపదలకు ఆధారమైన అభిమానచై తన్యమే 
యీశ్యరుడు. (బహ్మావిషు మహేందాదులనే నంజ్ఞలం గల త త్తత్సాధనఫలదా 
తలై నంపదాధిదేవత లనిపించుకొందురు. [కియతో గూడి యుండేవారే, నైమిత్తిక 
దేవతలనిపించుకొందురు. అటువంటి కర్మములనెడివి, యీజీవులకు నంచిత 
[ప్రారబ్ద ఆగామి రూపాలనుండును. అందు నంచితమనెడిది ఫలరూపమై యుండును. 
అనంచితఫలరాసులలోనుు జన్మానకు వ్యవహరిం చునదే (పారబ్దరూపమైయుండును, 
ఆభోగాలు తమతమ భావాలం బట్టి, బుద్ధిన్ని తత్తదుపాధి వడయంగాను, 
ఆయుపాధివల్లను మునుపే చేసిన ఆగామి కర్మములున్ను [క్రియారూపమై 
యుండును, అందు ఫలమనెడిది (పబలఫలమనిి, సాధారణఫలమని రెండువిధాలై 
యుండును. ఆందు (పబలఫలమనెడిడి పూర్వభావిత్వం గలిగింది, సాధారణ 
ఫలమనెడిది పశ్చాద్భావిత్వం గలిగింది. కర్మముల లఘుత్వమే ,పాణుల లఘు 
త్వమై యుండును. కర్మముల గురుత్వమే [పాబుల గురుత్యమై యుండును, 
కర్మముల శత్రుత్వమే ప్రాణుల శతుత్వమై యుండును. అటు గనక్క కర్మముల 
తరతమ భావమంతేకాక |[పాణిమాతానకు తరతమ భావమనెడిది లేదు, మద 
కామ్యములె తామనకర్మములు. (పసిద్ధ కామ్యములే రాజనకర్మములు, ఈశ్వరా 
ర్పితమైన నిష్కామ కర్మములె సాత్వకకర్మములనిపించుకొ నును, ఈశ్వరార్చిత 
బుద్ధింగాని ఫలమియ్య నేరవు. అది యేలాగంటే, ఒకానొక పురుషుని ఆశయుంచి 
చేసిన [కియకు ఫలం కద్దుగాబట్టి, వ్యర్థకృత్యం చేసినందువల్ల ఫలం లేనట్టే, 
తత్తతృలాది దేవతల నుద్దేశించి జేసిన [కియ ఫలించును, అటువంటి [కియ 
యున్నూ ఆరంభించే కాలమందు, కర్తాధీనమై యుండును. ఆ కర్తాధీనమైనది 
ఫలకాలమందు భోగవశుడుగాగాను, ఆప్పుడు ఫలసామర్థ్య మనిపించుకొనును 
కర్మముల నారంభించే కాలమందు కర్త సాత్విక పధానుండై యుండును. 
భోగకాలమందు భోగవశుడై తామనంతో గూడినవాడై పుణ్యుపాపనుఖదుఃఖఫలా 
దులంగల జీవునికి దివారాత్రులు తోచినట్టె తోస్తుండును, అటుగనక, “నుఖంమ్మెస్యా 
దుఃఖం మాభూయాత్‌” అని కలదు గనక, జీవులు త త్తత్మర్మవిశిష్టమైన భోగాం 
తరముగాను, త త్రత్సంజ్ఞిలం గలిగి యుందురు, అదియేలాగంటే ఇప్ఫుడు వంశా 


సాలవ [వకరణము డీ] 


న్వయనంపదనెడిది బహుజీవాధారత్వం గలిగిందై యేలాగున్నదో ఆలాగే. అనేక 
ఫలరూపనంపదలున్ను అనేక [పాణులకాధారం గలిగినవై యుండును. ఇప్పుడు 
సార్వజ్ఞమనే నంపదను నంస్కారఫలంవల్ల వినియోగం చేనుకొనుచుండే జీవుండు 
సాఠ్యభౌముడనే పిలిపించుకొ నేటట్టె యీశ్వరత్వమనే నంపదను వినియోగించు 
కొనియుండే జీవులు నంస్కారఫలంవల్ల తాము సారూప్యముం బొందుదురు, 
తాము యీశ్యరుడనే పిలిపించుకొందురు. ఇంక విష్ణు బహ్మాద్యనేక నంపదలను 
నంస్కారఫీలం చేత వినియోగించుకొని యుండే జీవులు భోగాంతరంగాగల 
తత్త తృంజ్ఞలను తమతమ ఫలాలచేతనే పిలిపించుకొందురు, నంపదలున్ను తర 
తమ భావాలం గలిగినవి అవుచున్నవి గనుక, త త్తత్సాధనభూతాలైన క్రియ 
లున్ను అనేకమైనటువంటి తరతమ భావాలం గలిగినవాయెను. అందు నంపద 
ధిదేవతలె నిత్యదేవత  లనిపించుకొందురు, (క్రియతో గూడిన జీవులె నైమిత్తిక 
దేవతలనిపించు కొందురు, త త్తతృలరూపమైన నంపదాకాంక్షం గలిగిన జీవులె, 
త]త్తతాధనభూతాలైన బహువిథ [కియల నంగీకరించి తామున్ను నిజమందు 
ఏకజ్యోతి జాతిం గలవారై నాను, కర్మఫలోపాధివల్ల స్వగత, న్వజాతి, విజాతీయా 
త్మృకమైన బహువిధ రూపభేద |తాణభేద గుణభేద భోగభేదాత్మకమైన నంజ్ఞల 
చేతం తోచిరి, *విద్యన్సర్వ సామర్థ్యం” అని కలదు గనుక, అనిర్వాచ్యమైన మాయా 
శ క్రిరూపమైన [తిగుణభేదం వల్ల దోచిన [కియాభేదజాలాలకుు అఘటితమై తోచ 
కుండేది ఒకటిన్ని లేదు. అటు గనక్క నకల జంతువులున్ను _కర్మఫలన్వరూప 
మంతే కాని, వేరె జగత్తనేది లేదు, అకర్మమున్ను దేహకరణేం[దియా ద్యనేక 
వర్షాశమాద్యభిమాన మూలమై యుండును. అభిమానమనెడిది అవిద్యాకార్యమై 
యుండును, అదేలాగంటేను, అంకురాది పుష్పఫలాంతమైన వృక్షపపంచమున్ను 
బీజంవల్ల స్ఫురించింది యేలాగో ఆలాగే, అహమాది నుఖదుఃఖాద్యనుభవరూప 
మైన మాయాశదకి యనెడి బీజమందు స్ఫురించిందనెడి దిప్పుడు రహన్యము, 


శక్రయ నృఠ్వసాధూనా మచింత్యజ్ఞాన గోచరాః | 6 
యతతో (బహ్మణస్తాస్తు న్వరాద్యాభావ శ క్రయః ॥ 
అనిన్ని “ఊర్ధ్వం గచ్చంతి నత్వస్థా అధో గచ్చంతి తామసాః” 
అనిన్ని “నచూతవృక్‌ విపోసౌ విద్వాంసో వేదగర్వితః। అసీచ్చ్భాస్త్రం నచ పాదా 
భిష్యెభ్య స్తరుతాం గతః” అనిన్ని “|తిభిర్గుణమయైర్భావై రేభిన్సర్యమిదం జగత్‌” 
అని కలదు గనక కర్మకాండం చెప్పబడెను. 
ఇతి శ్రీమతృరమహంన పరివాజకాచార్య వర్య పరమానందతీర్థ 
యతికృతొ (బహ్మవిద్యా నుధార్ణవే యోగశాస్తే 
భేదవాదన ఖండన కర్మకాండ నిరూపణం 
నామ చతుర్ధ పక రణం నమా ప్పమ్‌ 


అయిదవ ప్రకరణము 


వందే గురుపదద్వంద్వ మవాజ్మానన గోచరమ్‌ | 

శ్యేతర క్ర (పభాభిన్నం శివశక్త్యాత్మకం గురుమ్‌ ॥ i 
సమీపత్యహృదా ముపదిశ్య విధిం, నగుణం నుధియాన్నియతి నృయతి। 
నదపార కృపా రనవీక్షణతో, భవపాశ మభిక్షిపతి కణతః ॥ 
జగత్కారణ భూతేస్మి న్నీశ్వరే శక్తి కల్పనా | 

ఒగుణోపాసనే త్యుక్తా సాధునాత నిగద్యతే ॥ 


ఉ త్రమాధికారులై న ముముకువులవిషయీకరించి పరమానంద తీర్జులు 
నగుణోపాస్తి విధమున్ను నిర్గుణోపాస్తి విధమున్ను యాపకరణమందు నిరూపి 
స్తున్నారు. అందు నగుణోపాస్తి యెట్లన్నను, మోక్షసాధనాంగమై, కులాలవజగ 
త్కారణభూతమైన యీశ్వరునందు నిరుపాధికమైన భక్తి చేనుటే సగుణోపాస్తి, 
జగత్తుకు కారణపురుషుం డనేటందుకు (పమాణం యేది అంటేను, “కార్యవై చి త్యా 
తారణవైచిళ్యను మీయతె” అనిన్ని “సా పేక్షత్యా దనాదిత్యా దై (చి త్యాదిశ్చ 
వృత్తితఃః (పత్యాత్మ నియమాభు క్రై ర స్తిహాతుర లౌకిక,” అనిన్ని “అంకురాదికం 
నక ర్తృకం కార్యత్యా ద్దటవత్‌” అనిన్ని జగన్నిమిత్త కారణభూతమైన యీశ్వరు 
డొకండు కలండని అంగీకరించవలెను, అటువంటి యీశ్వరుండు నకల జీవుల 
చేతనున్ను సేవ్యుండనే టందుకు అసాధారణధర్మం యేది అంటే, కర్తృత్వ, 
అక ర్హృత్వ అన్యధా క రృృత్వ (దష్టుత్వ అ(దష్టుత్వ, అన్యధా (దష్టుత్వ, సర్వజ్ఞత్వ, 
నర్వక ర్భృత్వ, అనంతత్వ, నిత్యత్వ, వ్యాపకత్వ, కలావిద్యా రాగకాలనియతరూ 
పత్వ,ఉఊత్ప త్తి స్తితి లయతిరోధాన, అన్నుగహ అనాది (పబోధత్వ, అలు ప్త శ క్తిత్యాది 
కల్యాణగుణ విశిష్టుండై జడదుఃఖాది హేయగుణ రహితుండై స్తుతిప్మాతుండై 
యుండేదే యీశ్వరునికి అసాధారణ ధర్మం. అయితే, |తిమార్తులయందు ఇంధదాది 
దేవతలయందున్ను, యక్షరాక్షసాదులయందున్ను కలిగియున్నది గదా అంటివా, 
అ సామర్థ్య న్మిగహాలు, అవాంతర పళయ మహాపళయాల యందు జననమరణా 
దులం దప్పించుకొను సామర్థ్యం లేదు గనుక, అవెల్లాను బాధకాలై పోవును, 
ఈశ్వరుం డొక్కడే స్వేచ్చాశ క్రివల్ల సృష్టించి ఆజగత్తును తనయందు ఉపనం 
హారం జేనుకుని తానే నిత్యన్వరూపుండై యుండు గనుక, యీశ్వర సామర్థ్య 
న్మిగహము నిత్యత్వం గలిగియున్నదని తెలియవలెను. అది యేలాగంటేను, 
నకలకార్యరూపమైన [పపంచమున్ను (పళయకాలమందు తనకు కారణభూతమైన 
పృధ్వితత్వంలో నణంగి, ఆపృధివి జలతత్వములో నంతర్భాగమైనట్టె, ఆ 
పృధ్వ్యాభిమానైన (బహ్మయును విష్టతత్వములో నణంగును, అయప్పు అగ్ని 


ఆయిదవ (ప్రకరణము 43 


తత్వములో నణంగినట్టె తదభిమానైన యిీశ్వరుడున్ను నదాశివతత్వములో 
నణంగును. ఆనదాశివుడున్ను, అకాశతత్వమును స్వెచ్చాశ క్రిలో నణగించ్చి తన 
యందు కల్యాణగుణవిశిస్టమై దేహక రణేం[దియా దిగలక్షణుండై, నత్యజ్ఞానానం 
దాత్మకమైన తన నిజన్వరూపమై పర(బహ్మానునంధానమందుంటే తన స్విచ్చాశ క్రి 
వల్లనై న ఉపాధివల్ల బహిర్ముఖుండై తనయందు నంస్కారవిశిష్టమై  యణంగి 
యున్న నకల (పపంచమునున్ను యథ్నాకమంగాను నృజించ్చి వ్యవహారదశయం 
దున్ను పరోమార్ధదశయందున్ను నిత్యన్వరూపుండ్లై యుండును. అందు పరమార్థ 
వ్మిగహానకు నిత్యత్వం గలుగుట యేలాగంటే, అనదాశివ విగహమనెడిది తనకు 
అత్మస్వరూపమైన అవాజ్మానన గోచరమును జ్ఞానానునంధానమందు నేతిముఖాన 
దెలుసుకోవలె నింతేకాని సకల జీవులవలెనె, షడ్వికారాత్మకమై అవాంతర్మ ప్రళయ 
మహాపళయములందు జననమరణ క్లే శవ్యాపారాదులకు లోనైంది గాదు. అటు 
గనుక, తనవల్ల దోచిన [పపంచమును తనయందే యుసనంహరించ్చి తాను మరి 
యెందు . సాబాధ్యుండు గాక్క నిత్యమంగళన్యరూపుండై న యీశ్వరునికి శుద్దసా 
త్వికమనెడిది నిత్యవ్మిగహన్వరూపాన నాశ్రయించి యుండు గనుక, శుద్దసాత్విక 
(పధానుండిప్పడు యీశ్వరుండు. అతండే యుపాసితవ్యమైన యీశ్వ్యరుండు. 
ఈ సగుణోపాస్తి యనెడిది వ్యవహారదశ అయినందువల్ల, పరమార్థదృష్టి యందు 
ఏకత్వమంతే కాని, దేహకరణేం[దియాది వ్యవహారదృష్టియందు యీశ్వరుండొక్కు 
నికే జగత్క ర్భృత్వం చెప్పవలెను, వ్యావహారికమందున్ను పారమార్థికమందున్ను 
నిత్యవి గహమంగళ విశిష్టగుణాలుగల జగత్కర్త అయిన యీశ్వరుండు ఆత్మ 
మ్మాతంచేత వకత్వ్యమైనాను, దేహకరణేందియాద్యుపాధి బలంవల్ల జననమరణ 
క్లేశాదులుం గల జీవుల నంపదకు తారతమ్య భావాలు జెప్పేటందుల జీవేశ్వరు 
లనంబిడెను. అదియేలాగంటే! 


దేహాన్యోన వపు [ప] రోవ్యాపి విభిన్న నృమతో జడః । 
న్వకర్మ ఫలభుక్కర్తా కించిజ్ఞో నేశ్వరః పశుః ॥ 
అచేతనన్య మాయదేః [పవార్తకతయా పతిః । 

సిద్ధ న్సర్వార్థవిత్కర్తా వ్యాపక నృతతోదితః || 


అని కలదు గనుక, అయిశే శివుడు సర్వాత్మకుండనే పట్టున అక్కడ 
తారతమ్యభావం లేదుగదా అంటే, ఇప్పుడు అభరణాలయందు న్వ్యర్ణానకు నర్వా 
త్మకత్వ మంతే కాని ఆభరణాలకు నర్వాత్మకత్వం లేనిది యెటువలె నటువలెనే, 
కారణోపాధిస్టుండై న యీశ్యరునికి నర్వాత్మక త్వ మంతే కాని కార్యోపాధిన్గులయిన 
జీవులకు నర్వాత్మకత్వం ఘటించదు, అయితే వ్యవహారదశయందు లేకున్నా గాని, 
పారమార్థిక దశయందు జీవులతోగూడా యీశ్వరున కేకత్వమున్నది కదా అంటే, 
అక్కడ సంజ్ఞభిన్న మంతేకాని, చైతన్యమ్మాతక్వేన యర్థభిన్నం లేక యొక్కటైన 
కారణానం బట్టి శివుండు కర్తని చెప్పినప్పుడే సకలదేవతా నామసంజ్ఞలున్ను అర్హ, 


44 (బహ్మవిద్యా నుధార్డ వము 


భేదం లేదుగాబట్టి యీశ్వరునందే యణంగెను, అటుకనుక, నిత్యకల్యాణగుణ 
విశిష్టుండ్డై న యీశ్వరుని అనిత్యజడాది గుణాలుగల జీవులు అనేక పకారాలచేతం 
భజించి (పనన్నత వడసి తమతమ జననమరణాల బోగొట్టుకోవలె గనుక, భజించ 
వలెను. అభజన యేలాగంటే, అధికారిభేదాలచేత ననేక తూరతమ్యాలై యుండును, 
కొందరు దేహకరణోం[దియాద్విలక్షణుండై న (పత్యగానందచై తన్యుండైన యీశ్వ 
రుండని ధ్యానం జేతురు, మరికొందరు పంచవక్ర్ర దశభుజ (తినేతాలుం గల యీశ్వ 
రునిగా ధ్యానం జేతురు. మరికొందరు అస్టవిధార్చనల [పతిమాదులయందు 
భావించి పూజ సేతురు. కొందరు “అంగుష్టమా(తః పురుషోంగుష్టంచ” అని 
హృదయకమలమందు జ్యోతిర్మయం గా ధ్యానం సేతురు, ఇంక నధికారిభేదంచేత 
నకలదేవతలున్ను [పార్టనీయులు, ఈశ్వరుని మేధాశ కియని, శారదను పూజింప 
వలెను. మోకారంభమందు నిర్విఘ్నార్ధమై, గణేశ్వరుని [పార్థన సేయవలెను, 
ఈశ్వరుని పరమవిభూతి న్వరూపమని, పురుషోత్తముని భజింపవలెను, ఉపదేశం 
జేసిన ఆచార్యులను యీశ్వరబుద్ధిగానే భజించవలెను, తనవల్ల (ప్రార్ధనీయుండైన 
యీశ్వరుని జపహవన తర్పణ [బాహ్మణభోజన స్తోతనమస్కార ధ్యానవూజలనం 
దగిన అష్టవిధార్చనల చేతనున్ను, అవాహనాది షోడశోపచార పూజలచేతనున్ను 
నకాముండై భజించెనా సాలోక్యాది నంపదలు గలుగును, నిష్కామకుండైై భజిం 
చెనా చిత్తశుద్ధియై చి త్తశుద్ధిద్వారా యీశ్వరుని నిజరూపమైన (బహ్మసాయుజ్యం 
గలుగును. 

కభోక్రారః పశవన్ఫర్వే శివో భోజయితా పరః” అనిన్ని *పాశశ్చేంద్రియమి 
త్యుక్తం పశురాత్మెత్యుదాహృతమ్‌। శివవివ పతిస్సాకా దాగమామ్నాయ నిర్న[ర్ష యః” 
అనిన్ని యధానాదిమయః పుంసాం పశ్యుత్వం పరికీర్తితమ్‌! తుషకంబుకవదేయం 
మాయాబీజాంకుర న్యయత్‌! అనిని అయంమే హస్తో భగవాకొ అయంమే భగవ 
తృరః। అయంమే విశ్యభేషజోయం శివాభిమర్శనః। అని నగుణోపాననా కాండ 
చెప్పబడెను, ఇంక నిర్గుణోపా స్తి యేలాగంటేను “అహం బుద్ధిం తిరస్కృత్య 
(పత్యగానంద రూపిణీ! వివేకవివనద్బహ్మే వీరెశః (పోచ్యుతేధునా॥” యుష్మదన్మ 
త్పృత్యయమైన దేహకర్మేందియాదులయందు, ఆరోపితమైన అహంబుద్ది తొలగించి, 
అవాచ్యరూపమైన (ప్రత్యగానంద కూటన్దచైతన్యమందు అయహం [ప్రత్యయము 
నుపనంహరించే వివేకమిప్పడు (బహ్మ్మూపా స్తి. అకుడ అహం అనెడిది బుద్ధి, 
నుఖదుఃఖ, అచ్చా, ద్వ్యేష(పయత్న, ధర్మాధర్మ భావములనే విశేషగుణాలచేత, 
నంఖ్యా పృథక్సంయోగ విభాగపరిమాణములనెడి సామాన్య గుణములయందు 
విశిష్టమై దేహకరళేం దియాదుల యందు, అత్మబుద్ధినిం జేసి వర్తిన్తుండును. 
ఈగుణాలున్ను న పటల గారాదా ఆంటే, నుమ ప్రికాలమందు కూ టన్ట చైతన్య 
ముండిన్ని, గుణాలు లేవు గనుక గుణాలున్సు ఆహంకారమందే అని తెలియ 
వలెను, అది యేలాగంటే జాగత్స ప్నాలయందు అభిమానమున్నది గనుక 
నమన్తమైన గుణాలున్ను నృష్టమైయున్నవి, నుమ ప్టికాలమందు తనకు కారణ 


అయిదవ [పకరణము 45 


భూతమైన తమసన్సునందు అభిమానమణంగె గనుక, నమ స్తమైన గుణాలునణ 
గుచున్నవి, అకారణానం బట్టి, అహంకారమే గుణిగావలెను. అహంకారమే పాచక 
పాఠక అనేటట్టె తమోబుద్ధులనే వితరణ నంజలనిపించుకొనును. అహంకార 
మున్ను దేహధర్మమన్నట్లెత్కే మృతికాలమందు దేహముండిన్ని అభిమానంకానము 
గనుక, దేహధర్మము కాదు. న్నిదావన్థయందు (పాణవాయువుండిన్ని, అభిమానము 
కానము గనక, (పాణధర్మమున్ను కాదు, నుషుప్తికాలమందు కూటన్థదైతన్య 
ముండిన్ని “అభిమానము కానము గనుక, ఆత్మధర్మమున్ను గాదు. అహంకార 
మున్ను జా్మాగత్స పాల యందు “త్వయాయిదం కర్తవ్యం మమేదం కర్మ, 
అముషై ఫలాయ” యిత్యాది విచిత వ్యాపారాలచేత, ఆత్మజ్ఞానవిచారాంతమై, 
తానే సత్యమనేటట్లెతే జాగత్స (ప్నవా్యాపారాలుగా దోచి తనకు కారణభూతమైన 


సుషుప్తిలో ఆయహంకారమున్ను అణగును. అదియేలాగంటే, నూన్యప్మాతములో 
దోచిన చెండ్లు మొదలయిన కొతుకాలు, అప్మాతములోనె అణంగినట్టై, నుషుప్తి 
మాయవల్ల తోచిన, జా(గత్సప్నాలనే కౌతుకాలు తమకు కారణభూతమైన 
సుషుప్తి మాయలో నణగుచునుండును. అటువంటి విచితమాయయును కూటస్ట 
చైతన్య స్వరూపమైన తనయందు అనిర్వాచ్యరూపమై యుండును. ఆ సుషుప్తి 
యందు, కూటన్థచైతన్య న్వరూపమయిన యెరుకయుండేటందుల [పమాణమేది 
అంటేనుు పునరుద్దానమందు *నుఖమహస్వావ్నం। నకించిదపి వేదిషం,” అని 
నుఖజ్ఞానస్మరణ యున్నది గనుక, నుషుప్రకాలమందున్ను యెరుక న్వయం 
(పకాశమై యుండునని యంగీకరించవలెను. అయితే నుషుప్తిని జ్మాగమందు 
న్మరించినట్టె, యీజాాగళ్స (ప్నాలున్ను నుషుప్తియందు యెరుకగలిగిన్ని యేల 
న్మరించబడవు అంటే, అందు అత్మ నృరించేటందుకు బుద్ధి సాధనమైయుండును, 
జాగమందె కారణాధులు కలిగియుండబట్టి తదుపాధివల్ల వ్యాపారకల్పన కలి 
గెన్కు *నర్వకరణోపరతిస్సుషుప్రిః” అని నుమ ప్టికాలమందు కరణ నహకారిత్వం 
లేదు గనుక, అత్మకు జాగత్స్మరణ మనేది సుష ప్రికాలమందు ఘటించదు, 
సుమప్రి కాలమందు ఆత్మకు సుఖజ్ఞానానుభవమందు యేమి సాధనమంటేను, 
అక్కడ ఆజ్ఞానవృత్తి సాధనం. ఆయజ్ఞానమునకు వృ త్తిత్వం గలదు అనేటందు 
లకు (ప్రామాణ్య మేది అంటేను, కార్యరూపమైన ఫలానకు, కారణరూపమైన 
తంతువుండగా, పటనిష్టమైన ధవళిమ తంతునిష్ట్రమైన ధవళమైనది యేలాగో 
ఆలాగే కార్యరూపమైన బుద్ధికి వృత్తిత్వం కంటిమి గనుక, కారణరూపమైన 
ఆజ్ఞానరూపమైన నుమ ప్టియందున్ను ఆజ్ఞానమునకు వృత్తిత్వం గలదనే తెలియ 
వలెను, ఈయర్థమందు [శుతి; “అనందమయ ఆనందభుజ్బి త్తమయవృ త్తిభిః। 
భు జ్లిచిద్ధింబ యుక్తాభిః! అజ్ఞానోత్సన్న వృ త్తిభిః1,” అనిని *అనందమయభో 
కృత్యం, [బహ్మానంద స్పభోగ్యతా।! మాండూక్యొపనిషద్యాది (శుతిష్వేవ యితీరితం” 
అని పంచానంద దీపిక కలదు గనక, నుషుప్తిమూర్భలకు ఆధారమైన యెరుక 
. కలదని యెరింగేది. అయితే జ్మాగషుందలి బుద్ధియనేది సాధనోపాధివల్ల నుషుప్లని 


శీర (బహ్మవిద్యా సుధారవము 


న్మరించినట్టె అజ్ఞానవృ త్తి అనెడి సాధనోపాధివల్ల జ్మాగమునున్ను అత్మన్మరించ 
వలె గదా ఆంటే అక్కడ విచ్శిత వాక్యాలనెరిగేటందుకు సాధనాలైన [కోతాలు 
నేతాలవలె రూపవైచ్చిత్య మెరిగేటందుకు సాధనంగానేరనిదేలాగో ఆలాగే, 
జాగానకు న్మరించేటందుకు అజ్ఞానవృ త్తిత్వమున్ను సాధనంగా నేరదు, అయితే 
సుష ప్తిమాూర్భ్చలకు ఖేదమేది అంటే, “నకించిదపి వేదిషం” అనెడి అజ్ఞాన 
న్మరణమ్మాతమే మూర్చ అనిపించుకొనును. *నుఖమహమస్వాపష్షం, నకించిదపి 
వేదిషం” అనెడి సుజ్జానానుభవ రూపమైన న్మరణద్వయమునున్నుి కూడుకొని 
సుషుప్తియుండును. తదాధార చె తన్యమున్ను అవస్థాతయాలతో గూడిచెడకేె, 
ఆధారమ్మాతమై యున్నట్టె, అ నేక దేహాలుతోచి చెడేటప్పుడు అధారచై తన్యానకు 
నాశములేదు. ఎరుకయును అనేక దేహాలకు ఆధారమైతే తద్దేహవ్యాపారజ్ఞానమున్ను 
తనకు తెలియవద్దా అంటె, అప్పుడు అందుకు భూతాలవల్లనైన స్థూలశరీరాలు 
తోచిచెడినాను అదేహాలకు ఆధారమైన చైతన్యం యొక్క మాయావరణమున్ను 
వివేకజ్ఞానోదయ పర్యంతమైయిన్ని నివృత్తిగాదు గనుక, తద్దేహవ్యాపార జ్ఞాన 
మున్ను తోచదు, అందువల్ల నకలదేహాలయందున్ను తాగల్టనే పట్టున త_త్తద్వా్యా 
పారజ్ఞానమున్ను తనకు గావలెననేటందుల (పమాణం లేదు. అదియేలాగంటే 
వెనకకు అనేకదేహాలయందు తావస్తిని అనేపట్టున, త త్రదేహకరణేం[దియాది 
వ్యాపారజ్ఞానమున్ను అందందుకు భేదమైతోచి చెడ్డప్పడు, ఆదేహాలకు తానాధార 
మైయుంటిని అనే నిశ్చయం యేలాగు చెడదాలాగె, చరాచరాత్మకమై తోచెడి 
నకల దేహాలకున్ను తానే ఆధారమనే తెలియవలెను, అయితే వ్యవహారజ్ఞాన 
మున్ను భేదమై యేలా తోచెనంటేను, అది నంస్కారభేదంవల్ల అభిమానానకు 
తోచిన భేదజ్ఞాన మంతేకాని ఆత్మకు నంబంధం లేదు. ఈయర్థమందు (శ్రుతి, 
“* అహంకారాది దేహాంతో వేద్యో నాత్మాత్మ ఉపాదివత్‌ ” అని కలదు. ఆయితే 
ఆత్మకు నర్వదేహాధారత్వ మనెడిది నర్వదేహవ్యాపారజ్ఞానమంతే కాని యేలా 
గ్లైనా గాదంటివా అప్పుడు నర్వవ్యాపజ్ఞానం గల చ్నితగుప్తాదులున్ను అత్మన్వ 
రూప గావలెను, అయితే *సహ్మనశీర్దా వురుషః।” అని సహ్ననకిరన్సులు కలిగిన 
ఆతండు ఆత్మజాగాక అంటేను అప్పుడు నహ్మనశిరస్సులుగల శేషుడును బహు 
నిరస్సులుగల వృకాలున్ను ఆత్మస్యరూపం గావలెను. అయితే నహసాకుండై న 
ఆతండవు గాక అంటివా, అప్పుడు యింద్రాదులున్ను ఆత్మగావలెను, అయితే 
నహ పాదాలుగలాతండు ఆత్మ అయ్యోనంటె, అప్పుడు బహుపాదాలుగల 
నూర్యాదులున్ను ఆత్మగావలెను. అయితే బహుహస్తాలు గల ఆతండు ఆత్మఅవు' 
గాక అంటె, కార్తవీర్య బాణాసురాదులున్ను అత్మగావలెను, అయితే (శుతులు 
న్ను విరాట్సురుషావన్ధను నిరూపిస్తున్నవి అనేటందుకు తాత్సర్య మింతేకాని 
శుద్ద బహ్మమందలి తాత్పర్యం గాదు, అయితే అరచట్టల ఉపాధిలో దేహాలు 


ఉన్నవి గనక, తదాధారచైతన్యమున్ను అవయవాత్మకంగారాదా అంటివా, 
ఆయరచట్టలు జీర్ణమైనచోట ఆమనుష్యుల అవయవాలు దృష్టంగా గనిపించినటె 


అయిదవీ (పకరణము 47 


హస్తపాదాలు భిన్నమైనా ఆత్మస్వరూపమైన హన్తపాదాలుండవలెను, అయితే, 
అణురూపమై ఆత్మ తానెవ్యవహరిస్తుండును అంటె, అప్పుడు ఆత్మ తానణురూప 
వైతే, వ్యవహార మనేది నంయోగబలం చేతనో, (వభావిశేషంవల్లనో అని వికల్పం, 
అత్మకు భేదత్వమున్ను, విభుత్వమున్ను సాధించే నయ్యాయికులు మనస్సుకు 
అణుత్వమంగీకరింతురు. ఆఅత్మకణుత్వ మంగీకరించిన రామానుజులు, మనస్సుకు 
విభుత్వము  నంగీకరింతురు, అందు “ఆత్మా మనసా నంయుజ్యతె!। మనయిం 
(దియేణ్య యిందియవరేణ యిం|దియాణాం |పాప్యకారిత్వాత్‌” అనేటట్టె, నంయో 
గబలం చేత వ్యాపారము అంటే, అప్పుడు రెండువస్తువులున్ను [పాదేశికమైన 
స్థలమందు మల్లమేషాదుల వలెనే, ఉభయేతర కర్మనంయోగము, వృకనస్యా 
దులవలెనె అన్యేతరకర్మ సంయోగము, శోహన్తపుస్తకనంయోగా త్మాయపుస్తక 
సంయోగః॥।”, అన్నట్టె పరంపరాసంయోగమనెడిది. ఈతీరుసంయోగాలు ఘటిం 
చవు. ఒక అణుత్వం వచ్చి విభుత్వమనెడి స్థలమందు యీరితినంయోగాలు 
ఘటించవు. విభుత్వ అణుత్వాలం గలఆత్మ మనస్సులకు నిత్యసంయోగబలం 
వల్ల వర్తిస్తుండును అంటే, అప్పుడు సుషుప్తి మూర్చలు లేక యుండవలెను, 
మనన్సుసహా అణురూపమైన ఆత్మ తానే వ్యవవారిస్తుండును అంటె, అప్పుడు 
గజాది స్టూలశరీరాలందు ఒక అవయవమందు అణురూపమై వ్యవహరిస్తే, మరొక 
అవయవానకు దిక్కులేక పోవలెను. అయితే గృహమందు యేకదేశాన గుంజా 
(పమాణాన ఉన్న దీపము, తన్నపభావిశేషాన ఆగృహములో గల నకలవస్తువుల 
యందుంగల అంధకారమును నివారణ మేలాగు చేయునాలాగే ఆత్మయును 
తానణురూపమైనాను తన్మపభావిశేషం వల్ల వ్యాపారం జేయదా అంటే, అక్కడ 
(పభయును జడరూపమై వ్యవహరించెనో అజడరూపమై వ్యవహరించెనో అని 
వికల్పం, అక్కడ జడరూపమెయై వ్యవహరించెనంటె అప్పుడు పాషాణాదులున్ను 
తమకుదాయి వ్యవహరిస్తుండవలెను. అజడరూపమై వ్యవహరిస్తుండెనంటె, అప్పుడు 
దీపమున్ను (పకాశమున్ను, యీరెండున్ను ఉషప్లమైతేను అప్పుడు దీప, దీప పకాశ 
మనెడి వికల్పం లేకేయుండ వలసినదేలాగు ఆలాగే, ఆత్మాను ఆత్మ(పభాను యీ 
రెండున్ను అజడమె అయితే, అప్పుడు అత్మ(పభలు రెండున్ను ఏకత్వమై 
అణురూపం అత్మనెడి సిద్దాంతం లేకపోవలెను. అయితే *నీవారశూకవ 
త్త్‌న్వీగో అనెడి [శుతికి ఆనర్థక్యం వచ్చెగడా అంటే, ఆ|శుతిని “పతాభాన్వత్యణూ 
పమా” అనిన్ని, రూపాతీతమై గుణాతీతమై యుండే ఆత్మకు అణురూపమనిన్ని 
పీతాభాన్యతి అనిన్ని చెప్పి చూపెగనక, చిత్తేకాగత,కె ధ్యానకాండమందు ఆ 
(శుతికి తాత్సర్యమంతేకాని న్వరూపబాధకమెరుగనిది గనుక, అణురూపం ఆత్మ 
యనెడి ఆమతం నిరన్తమాయెను, అయితె చతుర్దశగుణవిశిష్టమైన అభిమాన 
చైతన్య మాత్మయోనంటివా, గుణాలు దృశ్యాలు గాబట్టి, గుణాలం గూడిన 
గుణిన్ని దృశ్యం గావలెను. *స్పర్శానుమెయో వాయుః” అన్నట్టె గుణాలంగూడి 
గుణిన్సి దృశ్నమె, అటుగనక దృశ్వవిలక్షణమై, నిర్గ్లుుజ పి చెతన్నమనేది యేది 


48 (బహ్మవిద్యా సుధార్గవము 


కద్దు అది, అప్పడు ఆత్మవిలక్షణమని యెరుంగవలెను. ఆయాత్మ ఉపాధివగాన 
జీవాత్మ, అంతరాత్మ; పరమాత్మ అని |తివిధమై యుండును. అది యేలాగంటే, 
ఒకానొక చి త్తరువుగోడయందు అనేక చి త్తరువులందుకాధారమైన చూర్ణ బంధ 
లేపం, తదాధారమైన కుడ్యమిప్పుడు యేలాగో, అలాగె కుడ్యంయొక్క ఉపాధి 
యందు నర్వాధారమైన పరమాత్మన్వరూపమైన (బహ్మముయొక్క ఉపాధియందు 
అంతరాత్మ న్వరూపము, అందు అంతరాత్మ న్వరూపమైన యీశ్యరుండు, 
బాహ్యచితోపాధియందు సాంసారికరూపమైన జీవులు, చూర్గబంధలేపము, అంత 
ర్యభాగమందు కుడ్యమున్నాశయించి. బాహ్యభాగమందు చిత్తరువులకు ఆధార 
మైంది యేలాగు ఆలాగే, అహం యొక్క బాహ్యరూపమైన చ్నితదృశ్యమైన 
దేహకరణేం[దియాదులకు అజ్ఞానరూపమైన బాహ్యబుద్ధికిన్ని తాను ఆధారమై 
క బాహ్మణోహం శ్యామోహం దీర్ణోహంి' అని తెలిసి జీవులనే నంజ్ఞ గలిగిందె 
అయెను. చూర్ణ బంధలేపానకు నదృశమైన అభిమానమె తనకు ఆధారమైన కుడ్య 
సదృశమైన కూటస్థచైతన్యుం డంతర్భృహ బుద్ధియందభిమానించి అంతరాత్మన్య 
రూపబైన యీశ్వరుడని నంజ గలిగిందే ఆయెను. కుడ్యమందు చీత్తరువులె 
బాహ్యమందు కనిపించుకొనుచుండును. చూర్ణ బంధలేపబు, చిత్తరువులు లేని 
స్థలమందు, స్వతంతమందునె కానిపించుకొనుచునుండును. చి2త్తరువులకాధార 
మైన స్థలమందు చిత్తరువులు లెస్సగా దోస్తేగాని కానుపించవు. సర్వాధారమైన 
కుడ్యమును గనేటందుకు చిత్తరువునున్ను గారనున్ను నరిగెపారచేతదొలెస్తే 
గాని కానరానట్టై యీయాత్మ(తయమును సాకొత్కరించేటందున్ను, యీమర్యాద 
గానె తలియవలెను. ఆది యేలాగంటె బాహ్యరూపమైన యుష్మదన్మదాది వ్యవ 
హారబలంవల్ల నజ్ఞానవశుండై తనయందలి జీవత్వం దెలియవలెను. విశ్వామ్నితా 
దుల ఉపాధియందు తపన్సనే ఉపాధిచేత చితనదృశమైన దేహకరణోందియాద్శి 
అజ్ఞానకల్మషమును గలిగి చూర్భబంధలేపననదృశమైన సామర్థ్య (భమనుంగల 
తనయందు, యాశ్వరత్వము సాకాత్మరించును. పిండాండ వ్యతిరి క్తస్ధలమందు 
ననే యీశ్వరత్వము, జడకల్మషాలు లేవుగనుక, [తిజగత్సేవ్యమానమై న్వతంతం 
చేతనె (పకాశిస్తుండును. తనయందు కుడ్యనదృశమైన, నర్వాధారమైయున్న 
కూటస్థచైతన్యము సాక్షొత్కరించేటందుక్కు శుకభరతాదుల ఉపాధియందు అత్మ 
జ్ఞానవివేకోపాయ బలంచేత, జీవేశ్వ రాధ్యానను, చ్విత్తరువునున్ను గారనున్ను నరిగె 
పారగొని (తవ్వితీని, కుడ్యమును సాకాత్కరించే ఉపాధియందు తనందలి కూటన్ట 
చైతన్యమును ఈతీరు తెలియవలెను, తనకు అన్మదాద్యవస్థయందు జననమర 
ణాలు తోస్తుండును, అనవలెను. అది యేలాగంటేను, రాజసేనయును ఆయున్న 
స్థలాన ఉనుకులు అయియుండిన్ని దండెత్తి తెరువునడచేటప్పుడు చతురంగ సేన 
లున్ను యడగలసి యిచ్చరిచ్చలుగా నడచును. ముందరిపాళెం దిరిగినపట్టున 
తమతమ తారతమ్యాలయందు చెరువులుగాను పాళెందిగినట్టి, నకలకరణేంద్రి 


. యూదులున్ను కఘశషు స్థానాలు ఏడిచి సంసారము వెండిని 1'స్రాషవాయుస్యలో 


అయిదవ (పకరణము 49 


మిళితంగాన్కు పుష్పాటవియందలి వాయువు నకల పుష్పవాననలతోనున్ను కూడు 
కొనియున్నట్టె, (ప్రాణవాయువు చిదాభాన విశిష్టమై |పబలకర్మవాననచేపట్టి, మరిన్ని 
ఒక శుర్లకోణితాత్మకమైన పాళెంపట్టు చేరి నకల కరణం దియాదులనున్ను 
కర్మానుసారంచేత తత్తస్థానాలయందు విడిచి, ఉత్తరో త్రరదేహమును చేపట్టి, 
వివేక అవసాన పర్యంతమందున్ను వ్యవహరిస్తుండును, ఈయర్థమందు వినర్ల కాలె 
శుక్షన్య wad కరణనంయుతః। (పత్యా (పవేశతెయోనిం। కర్మభినైర్నియోజితః” 
అనికలదు. " కొందరు జననమును మరొకపకారముగా జెప్పుదురు, అది యేలా 
గంటేను, జీవులు వృష్టిని బిందువందు (బవేశించి అందునుండి శాల్యాదిధాన్యం 
తోగూడి ఆయన్నరనమును భుజించి, ఆవీర్యబలంవల్ల జననమని చెప్పుదురు, 
లాగుగలిగినాను, శాల్యాదిధాన్యాలు గూడికాని, మునుపే జననం లేదంటే అప్పుడు 
విగిష్టసుకృతఫలంచేత జన్మాంతరాలం గూడినవారికిన్ని నడుమను స్థావర జన్మం 
రావలసియుండును. అయితే (శుతిన్ని “సవా ఏపపురుషో న్నరసమయః” అనెడి 
యిత్యాది [శుతులు యేలాగు జననాలం జెప్పెను అంటె, ఆ(శుతులక వాంతర 
(పళయమందు పునరుద్ధానమైన [పథమనృష్టనిం జెప్పెడి తాత్పర్యం, అయితే 
బహ్మవెత్తకు దేహత్యాగ మే(పకారాననౌనంటె, వారికి వివేకబలంవల్ల జన్మాంత 
రానకు కారణమైన ఆజ్ఞానంచెడి, దగ్గపటలన్యాయోపాధియందు (పాళబ్దమ్మాత్ర 
మైన దేహకరణోందియాది విక్షేపమాత్రమె ఉండెగనుక, న ప్రదశతత్యాత్మకమైన 
లింగశరీరము (ప్రారబ్దం తీరిన వెనక, తనకు ఆశయమైన మొదటి స్థూలశరీరము. | 
ఉండలేదు.అజ్ఞాన రూపమైన సంచితాగాములు జ్ఞానంచేత బెడెగనుక, దేహాంతర 
మునం గూడేటందుకు సాధనంలేదు. కర్మోపాధివలెను దేహాంతరమును ఘటించదు. 
అది కారణానబట్టి, దీపముండే గృహములోని అంధకారమక్కడనె బయలయిన 
యట్లు, విననక[ర వినరగా కలిగిన వాయువందె అణంగినట్టు, మాయాసనూ[త 
మైన లింగశరీరం (ప్రారబ్దంతీర గాను తనయందె బయలవును, ఈయర్థమందు 
(శుతి “నతన్య (ప్రాణావుత్కా9మంత్యతై 9వ నమవలీయంతె।” అని ఉన్నది 
గనుక, ఘటాకాశ మహాకాశమేక మైనట్టె, అహమాది సాకికమైన కూటన్థచైతన్యము, 
విశ్వసాకికమైన (బహ్మచై తన్యంతో నేకమై అనంతానందగతిని త్రవ్హాక్యనపం 
గూడును. ఈయర్హమందు [శుత్తి “ బహ్మవిదాప్ప్నోతి పరం” అనిన్ని 
చైతన్యం నర్వగం నత్యం సర్వభూత గుహాశయమ్‌। 
యత్సర్వవిషయాతీతం తస్మెనర్యవిదె నమః॥ 
అని నిర్ధుణోపా స్తి చెప్పంబడెను, 
అతి నన నన కాలా పరమానందతీర్ధ య తికృతౌ 


(బహ్మవిద్యానుధార్ణ వే యోగశా స్త నగుణనిర్ధుణోపా న్రనిరూవణం 
నామ పంచమ 1పకరణం సమా షమ్‌ 


న 


ఆఅివే | పకరణము 


(బహ్మా విష్ణుశ్చ రుదశ్చ యీాశ్వరశృ నదాశివః। 

యన్య గర్భగతాశ్చైవ తస్తె శ్రీగురవే నమః॥ 

భువనభయకృ త్క్రత్య(పాజ్ఞాది దైత్యతన్ముతయ 

(తిపుర హరణ,కీడా గాఢాతిరూఢ మనోరథః। 

కువలయ సుహృత్కోటి కోటిరవిరివాపరో క 

జగతి పరమానందోయం దోగ్గి సాధుబుధెప్పితమ్‌॥ 

ఉత్తమాధికారులయిన ముముక్షువుల విషయీకరించి, పరమానంద 

తీర్థులు (పకృతిపురుషవిషయం, మాయావిద్యోత్స త్తి, జీవేశ్వర తనుచతుష్టయం, 
వాక్య్యతయలక్షణం--- యీనాలుగు నిర్దయాలున్ను ఈపకరణమందు నిరూపి 
న్తున్నారు. (ప్రకృతివురుషనిశ్చయ మేలాగంటేను, (బహ్మాకార స్ఫురణమందే 
జ్ఞానపూర్వలక్షణము, మునుపుజెప్పిన తన్నుతయానకు కారణం అదే మహామాయ, 
ఆమహామాయె పరాశక్తి, యీశ్వరుని మూల పకృతి, ఇది యెరిగేవాడు న్వయం 
జ్యోతి, పరమపురుషుడు, నత్తామ్మాతంచేత సకల జీవులకున్ను జీవుండు. 
ఆతడు అనాదిజగత్కారణుడు. |బహ్మాది (పపంచములాతనివల్లనుత్స త్తి, ఆ 
(పకృతిపురుష నంయోగమె (పతీయమానమైనది. ఆలాగుండిన్ని ఆ(పకృతికి 
విలక్షణుండై సాక్షిరూపాననుండును, 

హేందదియ మనోబుద్ధిః (పకృతిభ్యో విలక్షణుః। 

తద్య త్తిసాక్షిణం విద్యాదాత్మానం రాజవతృదా॥ 

ఆని కలదుగనుక, అది (పకాశము, అతడు [పకాశకుండనేది వేద్యము, 

అతడు వేదకుండు అది జ్ఞేయం. ఆతండు జ్ఞాతణీవసాకి, మూల్మపకృతి మిథ్య. 
తత్కార్యమనత్యము, అనాది, దానియథార్థం యేలాగో ఆలాగే చెప్పుచున్నారము. 
మాయనత్యమొ అనత్యమొ, లేక నత్యానత్యమో, సత్యాసత్య విలక్షణమో అంటేను, 
అదియేమి కాదు. భిన్నమో అభిన్నమో, కాక భిన్నాభిన్నమో కాక భిన్నాభిన్న 
విలకణమో ఆంటేను, అదేమి కాదు. అయితే సావయవమో నిరవయవమో, 
కాక సావయవనిరవయవమో కాక సావయవనిరవయవ విలకణమో అంటే 
అదేమికాదు. మాయ నత్యమని యేల చెప్పరాదంటే, నిత్యమైతే యెప్పుడున్ను 
చెడక యుండవలెను, అనత్యమైతే యెప్పుడున్ను కనిపించక యుండవలెను, 
కాబట్టి (అది) నత్తుఅనరాదు. అయితే నదస త్తంటిమా, కల్లనిజములొక్టదిక్కున 
నుండవు, నత్తెంది అనత్తుగా నేరదు, అనత్తెంది నత్తుగా నేరదు. అయితే 


నిందుకు విలక్షణమంటివా, అప్పుడు (బహ్మమువలెనే (పతి బహ్మమనబడును* 
కాబట్టి విలక్షణముంగాదు, విలక్షణమైన వస్తువు వేరెయొకటి లేదంటిమా, అప్పుడు 


ఆహారు ఏత్యంగాఏలినయుండుసు, ఆపి పిచారించిచూడింగా లేదు. కీష్టులీదు 
ఆనే యీరెంటికి గానరాని వస్తువు (బహ్మవె, అయితే మాయ అభిన్నమం టిమా, 


ఆటవ (పకరణము 51 


చైతన్యం లేక గానుపించదు. అది [బహ్మమందలి మూల పకృతి కాబట్టి భిన్నం 
గాదు, అభిన్నమంటిమా నిష్కుళయందు కళంకము లేదు, అభిన్నముగాదు, 
అది అ[పమాణమేలాగంటే, యేదై నానేమి భిన్నమైనది” అభిన్నము ఎప్పుడూ 
కాదు, విదైనాయొకటి అభిన్నమైనది భిన్నం యెప్పుడును గాదుగాబట్టి, భిన్నాభిన్న 
మని చెస్పరాదు. భిన్నాభిన్నవిలక్షణమంటిమా, అదిన్ని యొక(పతిబహ్మ గావ 
లసి ఉండును. అయితే సావయవమంటిమా, అమాయకు రూపమే లేదు, 
వర్గము లేదు. నిరవయవమంటిమా జగత్తు గనిపించు గనక, నిరవయవమని 
చెప్పగూడదు. సావయవనిరవయవమంటిమా సావయవనిరవయవం గానేరదుః 
నిరవయవమున్ను సావయవం గానేరదు. అయితే సావయవ నిరవయవ విల 
క్షణుమంటిమా, అది మునుపు జెప్పినట్టె అ(ప్రమాణుము. ఇట్టి విరుద్ద ధర్మాలు 
యేవీజెవృరాదు. అయినా లేనిది కలిగియున్నదిగనుక, యిది ద్యాదశ వికల్చక 
రచన గాబట్టి మాయ. ఈలాగని ఆలాగని యేమిన్ని జెప్పరాదు, ఊరకె నోరు 
మూనుకొని యుండేది. అటనగానేమి అంటే, అనిర్వాచ్యమనుట, అనాద్య 
విద్యా నిర్వాచ్యా అని కలదు గనుక, యొదై నాను యొకటె అనిర్వాచ్యమై రని 
పించిన్ని అది దబ్బరని యెరింగి దానిన్వరూపం యెటువలేనున్నదో అటువలెనె 
ఉన్నది అని ఊరకెయుండుట, మృగిజలం యెటువలె అనిర్వాచ్యమో అటు 
వలెనె, ద్వాదశ వికల్పం జేసిచూడగా మాయ మిధ్యాభూతమని యెరుంగవలెను, 
ఈకనంబడిన మాయయనిర్వాచ్యము, అదే యీశ్వ్యరునికి కారణదేహము, అది 
మూల పకృతి అనిపించుకొనును. అది శుద్దబహ్మానకు లక్షణమై యుండును. 
చెతన్యం యెరుక, మహాకారణంబున వర్తించును. నర్వ్యసాక్షిమహశ్వ్యరుండు= 
ఆయభిమానం యేలాగంటే, పూర్ణ[బహ్మమే నేననేవాడు, నర్వసాకిన్ని తానే 
కర్తననేవాడు, వాడు అభిమానచై తన్యుడు. విరాడ్డి రణ్యగర్చ అవ్యాకృత 
మూల్మపకృతి. ఇది పరమప్పరుషుని దేహచతుష్టయము. (బహ్మవిష్టు రుుదయిీశ్వ 
రులు అభిమానులు, ఇది తత్సదానకు వాచ్యార్థము. నశ్వరన్వరూపం గాబట్టి 
(పకృతి అనంబడెను, ఈప్రకారాన మాయాగుణవిస్తారం, చతుర్గుణ చతుర్య కవ 
హారాలు, ఆపరమపురుషుడనే వస్తువుకు లేవు. ఆతడు నిర్వికారి, మాయా 
తీతుండు, ఈనృష్ట్యాత్మకమైన నకల జగత్తున్ను మిధ్యాభూతమైనది. ఇందుకు 
విలకణుండు పరమాత్మ. ఇది (పకృతిపురుషనిర్భయము, ఇంక మాయావిద్యా 
లక్షణమేలాగంటే... పరబహ్మం న్యనంవేద్యము. జీవేశ్వరులకు ఉపాస్యదేవత, 
అనిర్లుణ [బహ్మమందు మాయావిద్యలు రెండున్ను పుట్టెను. వివర్తరూపమైన 
మాయ అవిద్యలనెడి రెండు దర్చణాలు' ఆదర్పణాలయందు [బహ్మం (పతి 
బింబించగా యీశ్యరుడు అనిన్ని జీవుండు అనిన్ని కలిగెను, న త్వశుధ్యవిశుద్ధిభ్యాం 
మాయాపిద్యద్విధా నుళా॥ ఈయర్ధమందు; 
మాయాబింబ్యో వశీకృత్య తాంస్యాత్సర్వజ్ఞ యీాశ్వరః। 
అవిద్యావశగ స్హ్వన్యః తద్ద్వైచ్నిత్యా దనేకధా॥ 


క్‌? (బహ్మవిద్యానుధార్హవము 


అయితే ముఖ్యమైన (బహ్మానకె ఆకారం లేదు. బింబ(పతిబింబాలు 
యేలాగు అయ్యోనంటే, బింబ్మపతిబింబ న్యాయాభి పాయం చెప్పేము. నిరా 
కార నిరాభానమైన (బహ్మమందు మాయా అవిద్యలు మూంర్రివంతాలు గావు, 
న్ఫురద్వాపమె. ఆపర(బహ్మం తన్నుదానవలోకించె, అప్పుడు వూర్ణాహంభావం 
న్ఫురించెను. అందుకై మాయ సాభానజ్ఞానరూపమై యుండును, అజ్ఞానం 
పూర్వమే యుండంబట్టి, అన్యధాజ్ఞానమె అవిద్యాలక్షణము, అందుకై సాభాన 
మని చెప్పబడెను. వేదాంతమందుు ఈమాయా అవిద్యలకు సాకారమెప్పుడూ 
లేదు, సాభానమనే సంజ్ఞ నిరాకారం. మాయ అనంగా న్వరూపోన్ముఖన్ఫురణ, 
అవిద్యా అనంగా విపరీతకల్పన. కాబట్టి, వేద్యరూపమైన సాభానత్వం చెప్ప 
బడుచున్నది, [బహ్మమొక్కటె నిరాభానం. మాయా అవిద్యలు సాభానమనం 
బడును. కాబట్టి _బహ్మపతిభాన మనంబడెను. శుద్దచె తన్యమే లేకుంటే 
మాయా అవిద్యల స్ఫురణమే తోపదు, ఆరెంటికిన్ని అధారమాచై తన్యమే. ఎక్కుడ 
మాయావిద్యలు స్ఫురించునో, అక్కడ చైతన్యమంతకు మునుపే (ప్రవేశించి 
యుండును. ఆచె తన్యమే లేకుంటే, వీటికి స్ఫురించ శర్రిలేదు. మాయా విద్యల 
గూడి చెతన్యమున్ను నమయో క్తిగూడి యుండబట్టి, అందుకు బింబ్మపతి 
బింబమని చెప్పబడెను. ఘట మఠనంయుక్తమైన నిరాలంబానకు ఘటాకాశ 
మరఠాకాశమని యేలాగు గలిగెనో, అటువలెనె వస్తువులలోనను బింబ పతిబింబ 
మని నామధేయం గలిగెను. ఎక్కడెక్కడ యీవానన న్ఫురించునో అక్కడక్కడ 
(బహ్మ మధిష్టించియుండును, కాబట్టి మాయ అవిద్యలను అధిష్టించియున్నదే 
(పతిబింబ మనబడెను, బింబ స్థానమైన (బహ్మమె ఉపమానమనవలసెను. (పతి 
బింబమే జీవయీశ్యరులనంబడెను. అది బింబ[పతిబింబ న్యాయాభిప్రాయము, 
అజీవేశ్వరుల భేదాన విశ్వాకారం తోచెను, విపరీతకల్పన చేత న్వన్వరూపం 
తోపకపోయెను. తన్నుండె తనమాయ గప్పెను. ఇది అనాది మహేం[దజాలము, 
అదియేలాగంటేను, నిర్మలాకాశమందు మేఘాలు గప్పినట్టున్ను, నూర్య ప్రకాశ 
ములోను మృగిజలం గనిపించినట్టున్ను, నిర్మలాకాశమందు నీలత్వం దోచి 
నట్టున్ను, లేని కల్మషము తనకుగప్పి జీవేశ్వరులనంబడెను. సింహం తన 
నిజచ్చాయను జలంలోచూచి తననీడకు తానే బెదరినట్టు, లేనినంసారమే కప్ప 
కొనెను. మేఘం తనయురుములచేతం గంపించి జలమైనట్టె, తనశక్త్యాడం 
బరంచేత దనరూపమును తానే మరచెను. తరంగ చాంచల్యముననుండే 
నముదుండు, తరంగజననమరణాలు నమ్ముదములోనే అణగి అతరంగాలు 
తన్నుదానెరిగితె అదేనము్మదమయినట్టు దేహాది (ప్రపంచాలు నేకాదని యెరింగి 
నప్పుడె తానే (బహ్మము. అనుభవానకు మరిన్నాక సంజ్ఞగలదు, అదియేలా 
గంటే నర్వమున్ను తానయ్యే యుండవలె, లేకుంటేనేమీ కాకె ఉండవలెను 
కొంత అయ్యింగాకె ఉండవలెను. ఏలాగు ఉండెనో ఆలాగే ఉండవలెను, 
నర్వమున్ను దానైయుండుటకంటె యేమియునుదాగాక యుండెదే మంచిది 


ఆటివ (పకరణము 5్‌తి 


అక్కడి దేహాది పపంచాదులకు సుఖదుఃఖాదులకు వేరైన వెనుక, తనకేమీ 
లేకుండుటే నత్యము, ఆద్యంతాలు వడ్లెనాను నడుమ కనవుగలిగినట్టె, ఆద్యం 


తాన (బహ్మమైనా నడుమ (పపంచాకారం భాసిస్తున్నది గనుక, సర్వమున్ను 
(బహ్మమనే చెప్పవలెను. “నర్యం ఖల్విదం |బహ్మ”, అనిన్ని “ఆత్తైవేదం 
సర్వం”, అనిన్ని (శుతి పలికెడిని, ఒకటె నత్యం గలుగంబట్టి మిథ్య ఒకటి 
వలసెను,* తత్వం విచారిస్తై నత్యము నిజాకారమె మిథ్య, జగజ్జీవాకారమె 
అది, తన అంకురమె, తానె ఆనందకందం. అది బీజం నమస్తానకున్ను, అకుడ 
నుండి (పపంచం విస్తారమాయెను. సర్వన్య గ్మాతన్య శిరః (పధానం అని 
అంగానకు (పధానం శిరస్సు. అందుగల కేశాలున్ను తక్కిన అంగాలగల నఖ 
కేశాలున్ను అచేతనాలు, ఆలాగే నకలమున్ను చైతన్యానకు వ్యతిరిక్తం గాదు. 
అటైతే నర్వం ఖల్విదం [బహ్మ అనెడి (గుతినింబట్టి, విషయసంగమమున 
నుండి భవసాగరములో మునింగేవారెవ్వరంటే, అది అధికారిభేవం. అద్వైత 
జ్ఞానంలేని జీవునకు విషయసంగంవల్ల సంసారబంధనం నిశ్చయము. తన్నుం 
బాసి మాయలేదు, మాయంబాసి జగత్తులేదు గనుక, విరోధం లేదు. వివర్తం 
(దోని నిలిస్టై, శుద్ద నిర్గుణనిరాలంబ నిర్వికల్ప ౨ర్మల న్వయంజ్యోతియని చెప్ప 
గానే, శూన్యమాత్మయనెడి సిద్ధాంతం గెలువంబడెను. ఎట్లా గెలువంబడెనంటే 
యీచెప్పినదెల్లాను భావమైత్కె శూన్యబు న్వభావమాయెననే సిద్ధాంతం వ్యర్థము. 
ఏదిన్ని లేదనెడిదే శూన్యం. లేదని శూన్యమని యెరిగేవాడొకండు కలడుగద, 
వాడు చెతన్యుండు, సర్యదా నిత్యుండు, శూన్యమని శూన్యమె యెరుంగదు 
గనుక అందునుండి ఆత్మె |పకాశించును. సత్యం మరొకరివల్ల వేద్యంగాదు 
గనుక, శూన్యంవలెనె యుండుగాని శూన్యమకాదు. తన్నుదానె యెరుంగును, 
తనవల్లదానె [పకాశించును. అది మాయావిద్యాలక్షణం. ఇంక జీవేశ్వరతను 
చతుష్టయభేదమెరింగితేగాని మాయావిద్యల న్వరూపం లెన్సగా దెలియదు. 
అది యేలాగంటె, జీవుని తనుచతుస్టయం చెప్పేము, [జ్ఞానేం[దియాలై దున్ను 
కర్మేండియాలై దున్ను శబ్ధాదుల్తై దున్ను వచనాదులైదున్ను జ్ఞాతృత్వమనోబుద్ధి 
చిత్తాహంకారాలై దున్ను, పంచమహాభూత పంచీకృత కదంబమైన యీయిరువై 
యైదు తత్వాలతో గూడింది జీవునియాక్క న్ధూలదేహము, ఇందుకు అవస్థజ్మాగం, 
అభిమానివిశ్వుండు, [కియాశ కి, రజోగుణం, న్నేతస్థానం, యుక్తభోగం్క అకారం 
మాతృక. వీటితోగూడిన ఆత్మ జీవాత్మ, అతండే వ్యావహారిక జీవుండు, ఈ 
పదినంజ్ఞలం గలిగింది న్రూలశరీరము, ఈస్టూలశరీరంయొక్క వాననావశమైన 
నూక్ష్మళరీర లక్షణమేలాగంటే్కే అష్టపురాలతో గూడింది లింగదేహము, అష్ట 
పురాలేలాగంటే, జ్ఞానేంద్రియాలు, కర్మేండియాలు, శబ్దాదివిషయాలు, పంచ 
(పాణాలు, కరణచతుష్టయం, కర్మ, కామ, మవిద్య యీయెనిమిదింట గూడింది 
లింగదేహం, ఇందుకు అవన నస్యప్నం, అభిమానిత్తె జనుడు, యిచ్చాశ రి, నత్వ 


ర్‌ ఢీ (బహ్మవిద్యా నుధార్హవము 


గుణం, కంఠస్థానం, స్వేచ్చాభోగం, ఉకారమాతృక. అందున వ్యాపకమైన 
అత్మ అంతరాత్మ. అతండె (పాతిభాసిక జీవుండు. ఈపదినంజ్ఞలం గలిగింది 
లింగశరీరం, ఈ స్థూలనూక్ష్మ దేహద్వయానకున్ను కారణంగాబట్టి కారణశరీరం 
చెప్పబడెను. ఆకారణశరీర మెటుపలెనంటేను, నకలేంద్రియాలున్ను ఉపరత 
మయినాను వాయువు (ప్రకటమైంది గనక, ఆకాశం ఉన్నదే, అకాశం లేక 
వాయువు చలించదు గాబట్టి, వాయువున్ను ఉన్నదే. అన్నం పచనమౌనుగనుక 
తేజన్సును ఉన్నదే. జలం లేక పచనం కాదు గనుక జలమును ఉన్నదే. 
దీనికి ప్మాతయైన పృధివియునున్నదే, ఈపంచభూతాలున్ను ఉన్నప్పుడె యిరు 
వై యెదు తత్వాలునున్నవెే. అదే వటబీజ వటశ్చైవ అనే న్యాయముచేత, 
యిదే కారణశరీరం, దీనికి అవస్థ సుషుఫి, అభిమాని (పాజ్ఞాండు (దవ్యశ రి, 
తమోగుణం, హృదయస్థానం, ఆనందభోగం, మకారం మాతృక, వీటితో వ్యాపక 
మైన ఆత్మ పరమాత్మ. అతండె పారమార్థిక జీవుండు. ఈపదినంజ్ఞలం గలిగింది 
కారణశరీరం, ఈయవనస్థాతయానకున్ను సాక్షియైన కారణానకున్ను మహాకారణ 
మైన శరీరలక్షణమేలాగంటేను, నద్యోజాత వామదేవాది పంచ బహ్మలె పంచ 
భూతాలు, ఆదియేలాగంటేను *నద్యోజాత స్తధా భూమీ వామదేవాద్భవెజ్జలమ్‌। 
అఘోరాద్యహ్నిరుత్సన్నః తత్పురుషాద్వాయురుచ్యతే! ఈశానాధగనాకారం పంచ 
(బహ్మమయంజగత్‌” అనికలదుగనుక, పంచభూతాలకున్ను ఉత్ప త్తి హేతువు 
లయిన పంచ బహ్మలె యీశరీరానకు పంచభూతాలు, నివృత్తి |(పతిష్టా 
విద్యా, శాంత్కి శాంత్యతీతమనెడి పంచకళలె పంచవిషయాలు. పరాశక్తి, అది 
నర్తి, జ్ఞానశక్తి, యిచ్చాశ క్రి, (కియాశ క్రి, యీపంచశక్తులె (పేరేపకస్వరూపాలై న 
పంచవాయువులు. 

6 బహ్మా విష్ణుశ్చ రుుదశ్చ యీశర శ్చ నదాశివ౯ణి యాపంచక ర్రలున్ను, 
అంతఃకరణపంచకము. ఈయిరువైయైదు తత్వాలున్నుగూడి మహాకారణశరీరము, 
దీనికవన్ధ తుర్యం, అభిమాని ప్రత్యగాత్మ, జ్ఞానశక్తి, శుద్రనత్వగుణం౦ం మూరి 
స్థానం, ఆనందాభాన భోగం, ఓంకారం యిందున వ్యాపకస్వరూపమైనది నిర్మలాత్మ, 
ఆతండె కూటస్ట్థచె తన్ఫుండు. ఓంకార మున్నదిగనక, అదే పకృతి. ఈపదినంజ్ఞల ' 
గలిగింది మహాకారణదేహము, ఈనలువది నంజ్ఞలకున్ను అతీతమై జ్జ ప్రికళా 
మాతం శేషించిందె తుర్యాతీతం, ఇది యీజీవతనుచతుష్టయలక్షణం॥ అంక 

యీశ్వ్యర తను చతుష్టయ లక్షణమేలాగంటేను, ఈశ్వరశరిరకోధన, అదేలాగంటేను, 
పృధివ్య ప్రేజోవాయురాకాశ చం[దనూర్యాత్మ లనెడి అష్టమూర్తులె యీశ్యరుని 
యొక్క విరాడూపమైన స్టూలశరీరము, దీనికి ఉత్పత్యవస్థ. అభిమాని (బహ్మ, 
(కియాశ కి, రాజసాహంకారం, నూర్యస్థానం, నర్వకర్తృత్వభోగం, అకారం 
మాతృక. వీటియందు వ్యాపకమైనఆత్మ భూతాత్మ, యీతొమ్మిది సంజ్ఞలం గలి 
గింది విరాట్పురుషుడు. నకల భూతాలకున్ను ఆక్రయమైన హిరణ్యగర్భశరీర 
మెటువలెనంటే, దశదిక్కులె (శోతాలు, వాయు వెత్యక్కు, సూర్యుడే నేతాలు , 


ఆజవ (పకరణము ర్‌ర్‌ 


వరుణుడే జిహ్వ, అశ్వినీదేవతలే (ఘ్రాణం, వహ్నె వాక్కు, ఇంధదుండే 
హస్తాలు ఉపేం(దుడే పాదాలు, (బహ్మే గుహ్యం, మృత్యువే గుదం, జ్ఞాతృవె 
అంతఃకరణం, చందుడే మనన్సు, బుద్దే (బహ్మ, క్షే తజ్జుడే చిత్తం, రుదుడె 
అహంకారం. యీచతుర్దశదేవతలతో గూడింది హిరణ్యగర్భశరీరం, ఇందుకు స్థితి 
యవస్ట, విష్ణువభమాని, యిచ్చాశ రి, సాత్వికాహంకారం, చందస్థానం, నర్వ 
పాలకత్వభోగం, ఉకారం మాతృక వీటితో వ్యాపకమైన అత్మ సూూతాత్మ, 
యీతొమ్మిదీ సంజ్ఞలుగలది హిరణ్యగర్భశరిరం, ఈ విరాడ్హిరణ్యగ ర్భాదులకు 
కారణమైనదే బైందవన్వరూపమైన అవ్యాకృతశరీరము, దీనికి (పళయావన, 
రుదుండభిమాని, (దవ్యశ రి, తామసాహంకారం, అగ్నిస్థానం, సర్వనంహార, 
భోగం, మకారం మాతృక వీటితో వ్యాపకమైన ఆత్మ శుద్దాత్మ, అవ్యాకృత 
మనంగా మహదహంకారము, అదె (తిగుణగర్భం, బిందూపాధిచేత చిద్విలా 
సమై పాంచభూతానికి కారణమౌను, విరా డ్రిరణ్యగర్భ అవ్యాకృతమనెడి యీశ్వర 
మాయోపాధిశరీరాలకు సాక్షిన్వరూపమైనదే మూల్మపకృతి. అదే స్వరాట్‌, అదే 
ఆనాహతనాదం. అదె పంచ బహ్మము. ఆదే పంచభూతాలకున్ను హేతువు. ఆ 
మూల!|పకృతిశరీరానకు అవస్థ సర్వసాకి, యీశ్వరుడభిమాని, శుద్ధసాత్వికాహం 
కారం, జ్ఞానశక్తి, (బహ్మాండాతీతస్థానం, నర్వక ర్హృత్వ సర్వపాలకత్వ సర్వ 
నంహారత్వ నర్వనియంతృత్వ సర్వభోక్సత్వ సర్వేశ్వరాది షడ్గుళైశ్వర్యమే 
భోగం. ఓంకారం మాతృక, ఇందున వ్యాపకమైన ఆత్మ మహాత్మ, ఈతొమ్మిది 
సంజ్ఞలు గలిగింది మూలపకృతిశరీరం. ఈపిండాండ (బహ్మాండాల అప్టతను 
వులున్ను, వాచ్యార్థమనిపించును, నశ్వరరూపం. ఇది దృశ్యం, వీటికి సాక్షిస్వ 
రూపమే చిత్తు. ఈయెనిమిదింటితో గూడిన అజ్ఞానోపాధిచేతను, శబళ(బహ్మమని 
పించును, వీటికి అతితమైయుండేది యీశ్వరుని తుర్యాతితం, జలశర్క్మరన్యాయం, 
నిత్యము క్ర శుద్దబుద్ధి న్వభావ, నత్య(పజ్ఞాన ఘననత్తు చిత్తు ఆనంద నిత్యపరిపూర్ణ 
న్యరూపమైనదే నిష్కుళ(బహ్మము. అదే నీవు అని అసిపదం చెప్పును. అదే 
తత్వమసి వాక్యలక్షణం, తత్‌ ఆవస్తువు త్యం నీవు అసి అయితివి అని అఖం 
డంగా జెప్పును. ఇందుకు సాక్షులు, ఉపనిషత్తులు, నాలుగు వేదాలున్ను. 
ఉపనిషద్యాక్యాలేవంటే, కతదేవ భూతం తదుభవ్యమాయిదం తదక్షరె పరమె 
వో్యమకా” అనిన్ని కయోవేద నిహితం గుహాయాం పరమే వ్యోమకా” అనిన్ని 
*ట్రక్రాశశ్శరీరం (బహ్మ” అనిన్నిి “ఆకాశ అత్మా” అనిని, “త్మ తాపి దహరం 
గగనం విశోకమ్‌ తనస్మిన్యదంత న్తదుపాసితవ్యమ్‌” అనిన్నిి కబహైవాచః 
పరమంవ్యోమన్‌” అనిన్ని, *ఖం[బహ్మ త్వమేవ (పత్యక్షం (బహ్మాసి” ళత్త్వ 
మేవ (పత్యక్షం [,బహ్మావాదిషం బుతమవాదిషం, నత్యమవాదిషంి యిత్యాది 
(శుతులంబట్టి జీవేశ్వర తనుచతుష్టయలక్షణం చెప్పంబడెను, 

అంక వాక్య్మ్యతయలక్షణమేలాగంటే “ఆత్ర, పరం నాహమాది వాక్య 
(తయవిచారణో కధ్యతె బాలబోధార్థం నమగాచార్యనమ్మతా” అని కలదుగనుక, 


56 (బహ్మవిద్యా నుధార్డ వము 


వాక్య[తయ లక్షణమెలాగంటే్తే నాహం కోహం సోహం అనేదిప్పుడు వాక్య(త 
యము. వాటి అనుక్రమం చెప్పేము. అందు సాహమనెడిది (పకృత్యాత్మకమై 
యుండును అది యెలాగంటె యిప్పుడు పురుషుని ఆశ్రయించి తోచినన్యప్నము 
ఆదేవద త్త వ్యతిరిక్తమును గాక్క ఆనిజదేవదత్తుడున్ను గాక మరుపువల్లనుండి 
తోచి, మేలుకుంటే తనలోనణుగెడి అనిర్వాచ్యరూపమైన స్వష్తమాయాశ క్రియెలాగో 
ఆలాగే, నత్యజ్ఞానానందాత్మక మైన తనకు కూటస్థచైతన్యమైన పర(బహ్మమందు 
జగత్కారణ రూపమైన మాయశర్తిన్ని ఆ [బహ్మముకంటె భిన్నమున్ను గాక 
(బహ్మన్వరూపమున్ను గాక, అవిచారంవల్ల తోస్తున్ను నిర్విషవత్సనాభులు ఒక్క 
మూలికయందె తోచినట్టు, తామన సాత్విక భేదంవల్ల విద్యావిద్యాత్మకమై, అని 
ర్వాచ్యత నొంది వికేపావరణరూపంవల్ల జీవజగదాకృతియై తోచిన మాయాశ రి 
వైచిత్యమును మిథ్యయని యేర్చర చేదిప్పుడు నాహమనే వాక్యవిచారము. 
అందు ఉత్తమాధికారికి నాహమనేె వాక్యము తన్నుండె సిద్ధియౌను, అని 
కొందరు వేదాంతులు చెప్పుదురు. అల్హాగైతి “ఆచార్యవాకా పురుషో వేద” అనే 
(శ్రుతికి అనర్ధం వచ్చునుగనుక, గురుబోధవల్లనె సిద్ధిగావలెను, ఇంకను కోహం 
అనే వాక్యానకు విచారం, కోహం అనగా నెనెవ్వరు అనుట, “నమిత్సాణి గోతి 
యం (బహ్మనిష్ట” యని కలదుగనుక్క నాహం అనే పదంవల్ల తనయందు వేరైన 
టువంటి అహంకారాది దేహాంత (పపంచమును తృణీకరించి, సమిత్చాణియై 
కృతార్థతవల్లను, గురువందు నుపనన్నుండై *కోయమాత్మేతి వయముపాన్మ హె” 
అని కలదుగనుక, కోహం అనే ఆతండు “*స్టాభుర్వా పురుషోవా” అన్నట్టె కోటి 
ద్వయావలంబి కాదు గనుక నంశయాత్మకుడున్ను గాదు. కోహమనెను గనుక 
నిశ్చయాత్మకుడున్ను గాదు, ఈ కోహమనే అతడు వాచ్యపరంగాచూస్తే, జడా 
జడాభిమానాలు రెండున్ను నాహమనె పదంవల్ల నేతిముఖానం |దోసి నిరాలంబ 
చైతన్యన్వరూపమని తెలుసును, స్వరూషమ్మాత (భమానహితంగాను, కోహమనే 
యాతనికి గురు మహావాక్యార్థం బోధకంవల్ల దెలిసి ఆయర్థనిశ్చయాత్మకుడై 
సోహమని నిలుచును. అందలి చిత్సద ఆచిత్సదాదులకు (పామాణ్యమంతేకాని 
సిద్ధార్థనూచక మైన మహావాక్యాలకు యేలాగు (పామాణ్యమౌనంటే, *వనానాం 
నమూహపదం వనం” ,,, ఓ... **,, అని కలుగంబట్టి యితరేతరా కాంక్షయోగ్యత, 
సాన్నిధ్యత్వమనెడిది. అచెత అనెడిది చిత్సదానకు, మహావాక్యానకు నరిఆయె 
గనుక, [1పమాణమనే చెప్పవలెను. అయితే కార్యార్థసిద్ధార్థ భేదమందేలాగంటేను, 
శప్పు త్రస్తె జాతః నప్తద్వీపావనుంధరా” అనే వాక్యానకేలాగు [పామాణఖ్యమంగీ 
కరింతువాలాగే, మహావాక్యానకున్ను [పామాణ్యమె అంగీకరించవలెను, మహా 
నురగణదర్పణమందు విపరీతమైనందువల్ల ,పతిబింబవై పరీత్యమేలాగు దోచు 
నాలాగే అజడ అదృశ్య అమూర్త నుఖన్వరూప కూటస్థచై తన్య న్వరూపమైన 
తనందలి బుద్దియనెడి మహాదర్పణమందే జడదృశ్యదుఃఖసావయవమై బింబించి 
చిదాభాన చైతన్యము నానాకృతకవర్తిభేదాలవలె బిరునులు పూలబాణాలు 


అటవ (ప్రకరణము | 57 


మొదలయిన నానాచిత సామర్థ్య (పకాశభేదాలు తోచినట్టే, యీచిశాభానమున్ను 
త త్రత్సంసారభేదాల చేత నానాత్వముతో గూడి మెలంగే (భమను ఈమహా 
వాక్యబలంచేత దై తపారోక్యరూపమైన విరుద్ధాంశమునున్ను సోయమాది శబ్ద 
జ్ఞానోపాధియందు పరిహరించి, అన్నమయకోశమైన స్టూలశరీరమునున్ను, 
అందుకు లోనైన [పాణమయ మనోనుయ, విజ్ఞానమయమనెడి కోశ తయాత్మక 
మైన లింగశరీరమునున్ను, అందుకు లోనైన అనందమయాత్మకమై తమో 
రూపమైన  కారణశరీరమునున్ను వేరుచేసి, అందుకులోనై యున్న, తనన్వరూప 
మైన (ప్రత్యగానంద కూటన్టచైతన్యానకున్ను విశ్వసాక్షికమైన అద్యయానంద 
(బహ్మచై తన్యానకున్ను గురుకారుణ్యరూపమైన మహావాక్యంవల్లనె యమైక్యత్వ 
మునున్ను తెలిసి, అనుపమానంద న్యరూపుండె సోహమనును. ఆసోహమనేె 
మ ,.... ... 4 ద్యాననవల్ల స్ఫృుటమౌను, అదియేలాగంటేన్తు దేహమైన బలం 
వల్ల పురుషునియందలి పురుషత్వమున్ను జపించక, ధ్యానించక్క మరవక, 
తనకు బెరక్రై తోచక, తానున్ను పురుషుడననె జ్ఞానమున్ను దేహంనేను అనెడి 
మూఢనిశ్చయంవల్ల దేహనంపద యేలాగాయెనో ఆలాగే, (శ్రుతి గుర్ముపాసాద 
బలంవల్లను నిశ్చయమైన జ్ఞానముచేత దానె |బహ్మమౌను. ఆతండే మహా 
వురుఘండు. అటువంటి మహాపురుషునికి అసాధారణ ధర్మమేది అంటె, (బహ్మా 
తెరకి జ్ఞానవివేకమిప్పుడే అసాధారణధర్మం. అయితే నిగహాను(గహాదిధర్మాల 
సాధారణధర్మాలంటేను, అక్కడ అసాధారణ ధర్మమనెడిది వ్యాఘ నర్చ 
దుర్జనాదుల యందున్ను, రాక్షసాదులయందున్ను ఉన్నది గనుక, సామర్థ్య 
మున్ను కారణం గానేరదు, అయితే వర్సననియమమున్ను అసాధారణధర్మం 
గారాదా అంటేను, అప్పుడు దూర్వాను (కోధియెయుండెను, నారదుడు కలహ 
(పియుండై యుండెను, కృష్ణుండు జారుడైయుండెన్కు భరతుండు విరక్తుండై 
యుండెను జనకుండు రాజ్యమేలుచుండెను, మరికొందరష్ట మహాసిద్ధులక్రై 
త త్తతి9యానుసారులై యుండిరి. అటు గనుక్క వర్తనలున్ను (ప్రమాణం 
గాదు. అటు గనుక, తామనజనులు సిద్ధిసామర్జ్యాల బట్టి మహాపురుషుండని 
యెరుంగుదుర్హు మధ్యములు నడకవల్ల మహాత్ముండని యెరుంగుదురు. అత్యంత 
కృతారులెన విద్వజ్ఞనులు (బహ్మాత్మె కిక జ్ఞానానుభవం .గలవాడె మహాత్ముం 
డని యెరుంగుదురు, ఈయర్థమందు (శుతి, “| బహ్మవిద్యాత్సరో నాస్తి నాస్త్యా 
త్మపర లాఖభవాన్‌! యాల్లాభాన్నాపరం లాభో యత్సుఖా న్నాపరం సుఖమ్‌” 
అనిని “యత్‌జ్ఞానాన్నాపరం జ్ఞానం తదృ్ర హ్మేత్యవధారయెత్‌”” అని కలదు 
గనుక, ఆత్మలాభమె.... .... ==. అదియేలాగంటేన్తు అందు కంటె నన్యమైన 
పడార్థాలయందు నొకానొక విశేషగుణాలంబట్టి [_పవృత్తి నివృత్తులంతెకాక 
కేవల విశేస్యమా(తాలై న తృణాదులయందు పేకా బుద్ధియుండును, తనందు 
తాను (పవృ త్తిగలవాడువలెనె ఒక విశేషగుణాలను బొందక తనకుదానె అత్యం 
కాప్తండు గాబట్టి ఆప్తమనెడి నిజస్నేహమనెడిది తనందె తనకు గాక తన 
8 


5 (బహ్మవిద్యా నుధార్హ వము 


కంటి అన్యమైన నకల్మపపంచమందున్ను సౌఖ్యానకైె చేసెడి స్నేహమంతె 
కాక సహజం గాదు, అటుగనుక, తనకుదానె అత్యంత నుఖానదభూతమైన 
కారణానంబట్టి, కకంత్వాత్మనస్తు కామాయ తతః [పియతమ న్వయమితి” 
అని కలదు. అది కారణాన, తనయొక్క మరపె ఘనమయిన నష్టమని 
యెరుగుట, ఆత్మలాభమె అధికలాభమని యెరుగుట, అటుగనుక, మహాత్ముం 
డయిన ఆతండు అధికలాభపదాన బొందిన కారణాన, ఆతని శివుడనియెరింగి 
(ప్రార్థించి కాతార్జులొదురు, శ 
నంప్రబుద్దోసి భగవాన్‌ నత్యముక్తం మయో త్రమ। 
కర్తాభావా జ్ఞగన్నాస్తి తేన నాస్తి పదార్ధదృక్‌ | 
చిచ్చైత్యకలితో బంధ న్తన్ముక్తో! ము దక్తిరుచ్యతే। 
చితశ్వ్చెత్యాభఖిలాత్మేతి సర్వసిద్దాంత నంగహః। 
అనిన్ని “వేదాంతవిజ్ఞాన నునిశ్చితార్ధా న్సృన్యానయో గాద్యతయ శుద్ధ 
నత్వాః త్మేబహ్మలోకేతు పరాంతకాలే పరామృతా త్పరిముచ్యంతి నర్వే”॥ 
అని వాక్య తయలక్షణము చెప్పబడెను. 
ఇతి శ్రీమత్సరమహంన పర్మివాజకాచార్య వర్య పరమానందతీర్థ 
యతికృతా (బహ్మవిద్యా నుధార్గవే యోగశాస్తే 
(పకృతిపురుష వివేకమాయా విద్యోత్స త్రిజీవేశ్యర 
తనుచతుష్టయ వాక్య(తయనిరూపణం 
నామ షష్ట([పకరణం నమా ప్త్రమ్‌ 


ఏడవ | పకరణము 


చెతన్యం శాశ్వతం వీర్య మనాతీతం నిరంజనమ్‌! 
క నాదబిందు కళాతీతం తస్తె శ్రీగురవే నమః॥ 
లోకేనల్బవిదా వికల్చిత మహాబహ్మాండ కోటిచ్చలా. 
క్‌ దుద్యద్చుద్చుదమండలిమ్మనవధిం భిందన్న మందన్నవై £। 
విద్వద్వర్షిత నిర్ణయో క్తి రచనోత్కర్లోదవర్లోదయైైః 
యోగీందస్ఫమహాజా ఘనోపహరతే నర్వ,త తాప(త్రయమ్‌॥ 


©? 


ఉ త్రమాధికారులైన ముముక్షువుల విషయీకరించి పరమాందతీర్జులు 
అభిమానచై!తన్యానేక విచారలక్షణమున్ను, పిండాండ (బహ్మండాలకు ఐక్య 
నిర్ణయమున్ను, (బహ్మానంద వివరణమున్ను ఈప్రకరణమందు నిరూపి 
స్తున్నారు. మొదటి అభిమాన చెతన్యానేక విచారలక్షణమేలాగంటేను, వీమైనాయొక 
మాయాకార్యరూపమైన అభిమాన ముపవర్తనలయొక్క వీకానేకత్వంవల్ల, అగ్ని 
యొక్కటె ఏకానేకత్వం గలిగినట్టె, వికేపావరణాత్మక మైన (పపంచమునాశ 
యించి అనేకాలై న్ఫురిస్తుండును. వివేకబలం వల్ల విశ్వసాక్షిక (బ్రహ్మము 
తానని ఆయభిమాన మేకమై న్ఫురిస్తుండును. అందు విక్షేపావరణన్వరూప 
మేమంటేను, అనేకాలై తోచినతోపు (రూపము) లన్ని వికేపాలనిపించును. అదేలా 
గంటేను, ఒకానొక వృకొనకు కారణమయిన పజమందు అంకురం మొద 
లయిన (తోపులు) రూపాలు గలిగినట్టె, జగత్కారణరూపమైన మాయాబీజ 
మందు (పధమవిక్షేపం మహదహంకారమనిపించును. ఆయహంకారం స్వేచ్చా 
కల్పనవల్ల చేష్టింపంబడి శుభాత్మకమైన నకల్మకియాజాలమున్ను ద్వితీయ 
వికేపమనిపించును. క్షణములో జెడినాను అంతఃకరణానుషంగియైన విచిత 
నంస్కారము తృతీయవికేపమనిపించును, అనంస్కారంయొక్క తారతమ్య 
భావంవల్ల, న్వగత, స్వజాతి, విజాతీియా త్మకమైన  నామభేద, 
రూపభేద, గుణభేద, భోగభేదాత్మకమైన నకల[పపంచముయొక్కు తోవున్ను 
[కియాఫలన్వరూపమైన కారణానబట్టి, నాలుగోవిక్షేప మనిపించును, అనామభేద 
రూపభేద గుణభేదాలును, వికార, పరిణామ అవయవ విన్ఫులింగాలు 
మొదలై న అనేకవిధాలై త త్తతృలానుసారంవల్ల, అవికేపమున్ను అనేకాలై న్ఫురి 
స్తుండును, అది యేలాగంటేను, బీజము పృధివీనంగంవల్లతప్ప ఉత్పన్నపరి 
ణామాలుగానట్టె, నంప్కారవిశిష్ణమైన శుక్షశోణిత బిందువులందు నంయోగసిద్ధి 
గలిగితేగాని న్ఫురించదు గనుక, యిది నంయోగవిక్షేపమనిపించును. భూత 
నంయోగమనిన్ని (గహనంయోగమనిన్ని, కాలనంయోగమనిన్ని, కర్మనంయోగ 
మనిన్ని, వర్ష నంయోగమనిన్ని ఈనంయో గశక్తులన్నీ యనేక[పకారాలై యుండును. 
ఇక పిండితమైన బీజమందు అవయవాత్మకమైన వృక్షము న్ఫురించినట్టె, 


60 (బహ్మవిద్యానుధా ర్లవము 


పిండితమైన వీర్యమందు కరచరణాద్యవయవములు అవయవవికేపమనిపిం 
చును, ఇంక *వూర్వరూపపరిత్యాగేన రూపాంతరపాప్తి పరిణామః తీరం 
దధ్యాకారేణ పరిణమతె” అని కలదుగనుక, అన్నరనీషు దేహాకారమందు 
సరిణమిస్తున్నది గనుక్క పరిణామవికేపమనిపించును. బీజమ్యున్ను భూతనం 
యోగమైనా జలానుకూలం గలిగితేగాన్తియేలాగు ఉత్సన్నంగానేరదో అలాగే 
నంస్కారానుకూల్యత అనుకూలశ క్తి ఆనిపించును. ఒక యగ్శియందనేక 
మిణుగురు తోచిచెడినట్టె, ఒక్క దేహమునుంబట్టి తోచిచెడే నఖకేశవు కొదులు 
విన్ఫులింగశ రి అనిపించును. పనురైన తీగెయందు బంగారువర్ణంగల 
పుష్పం .తోపినట్టె, అజడోపాధియెన దేహమందు శుద్ధజడమైన నఖకేశాదులు 
సాదృశ్యశ క్రి యనిపించును. భిన్నజాతీయమైనా పోలికమ్మాత మనిపించు 
కొన్న “గోనదృకో గవయః ” అన్నట్టె తోపించుకొనె (పపంచమున్ను రూప 
సాదృశ్యశక్రియనిపించును, రూపభేదమైనా సిం హ్యే మాణవక $” అన్నట్టె 
గుణసాధర్మ్య్యము సాదృశ్యశ రి అనిపించుకొనును, క్షణానకు ఒకవికారంతోగూడిన 
మేఘాలవలెనే బాల్యయౌవనాద్యవస్థా భేదాలు వికారశ,క్తి అనిపించును. 
ఉన్మత్త మాద్యాది మూలికలవలెనే శబ్రస్పర్శరూపరనగంధాత్మకమైన క్షణిక 
భోగ[పపంచమునున్న నత్యమన్నట్టె, తాననేదిన్ని యిది అనేదిన్ని తెలియని 
కాలమునుం బుట్టిస్తున్నది గాబట్టి ఉన్మాదశర్తి అనిపించును. వృక్షమందు 
తోచిచెడే పషత్రపుష్పఫలాదులవలెనే, తనందు అప్పటప్పటికి నత్యమన్నట్టె 
తోచిచెడే ఆవస్థాాతయాలు న్వగత భేదశక్తి అనిపించును, ఒక్క వృకానకు 
తజ్ఞాతియమైన మరొకవృక్షం గన్నట్టే, ఒక శరీరంయొక్క ఆకారంవలెనే 
మరొకశరీరాకారం గనుచున్నారము గనుక, అది న్వజాతిశకక్తిక్ఞి అనిపించును, 
నృకముకంటె వేరైతోచిన తీగెచెట్లవలెనే కందమూలాదులవలెనే మనుష్య 
జాతికంటె వేరైన పశుమృగపక్ష్యాదులున్నుు దేవతలున్ను మనుష్యజాతికంటె 
విజాతి అనిపించును. ఇంక దేశవైచ్చితిక, భూతవైచ్చితిక, పదార్ధ వైచ్చితిక 
మని అనేకవిధాలై తోన్తుండును, అది యెట్లున్నను, అభిమానవిక్షేపమైన 
[కియానమూహము న్వగత్య న్వజాతి, విజాతీయాత్మకమై యుండు గనుక, 
తత్తత్సంసారమున్ను న్వగత, న్వజాతి, విజాతీయాత్మకమై యుండును. 
అ నంస్కారవశంవల్ల గుణాలున్ను న్వగత, న్వజాతి, విజాతీయాత్మకమై 
యుండును, శబ్ద్బన్పర్శ రూపరనగంధాత్మకమైన నకలభోగాలున్ను న్వగత, 
న్వజాత్తి విజాతీయాత్మకమై యుండును, ఇంక యీస్థావరజంగమాత్మకమైన 
(పపంచమున్ను (కియాఫలరూసమౌటం బట్టి, యేయేవిధాలం దోచే కౌతుకాలున్ను 
న్వగత, న్వజాతి, విజాతీయాత్మకమనే తెలియవలెను, ఇటువంటి ఘనమైన 
వికేపశక్తిన్ని, ఒకానొక వృక్షమునం జుట్టుకొన్న దొడ్డతీగెలున్ను అక్కడ 
తనకు ఆశ్రయమైన వృకంయొక్క శాఖోపశాఖలనెల్లా తానేచుట్టుకొని మూను 
కొని ఆవృతంయొక్క ఫలప(తవుష్పాదులనెల్గాను కప్పుకొని తానెతానై అంతటా 


ఏడవ (పకరణము él 


నిండి పరిపూర్ణమైన తీగాలున్ను తనఫలపతపుష్పాదులవలెనే కనిపించి తన 
కాశయమైన వృకానకు తానే భారమైయున్నట్టె యేదైనా ఒకటి అభిమాన 
చైతన్యమును దొడరిన కర్మాలనె తీగెలు చుట్టి నానావైచిత్యభేదాంకుగరాలు 
కలిగి నిజానందమునుం గప్పుకొని, స్వగత, న్వజాతి, విజాతీయాత్మక మైన 
రూపభేద, గుణభేద్య (త్రాణభేద, భోగభేదాత్మకమైన (ప్రపంచరూపంచేతం 
గనుపించి, రంజించి తోచెడి తోపు విక్షేపశ క్తి అనిపించును. ఇటువంటి 
విక్షేపాత్మక మైన (పపంచమును నత్యమని యెంచి, అభిమాన బుద్ధిని ఆదరించి, 
తీగెలభారాన వృక్షము నలిగినట్లె నుఖదుఃఖాత్మకమైన నంసారభారంచేత 
కరగి, డస్పిన అవివేకమిప్పుడు ఆవరణకశ రక్తి అనిపించును, అవరణమనియె 
డిది వివేకించినాను నిశ్చయించనియ్యదు గనుక, అవిద్యయనిపించుకొనును. 
నిబిడాంధకారము వలెనే ముందువెనక కనిపించనియ్యదు గనుక, తమస్సనే 
పేరాయెను. లేన్మిపపంచమును కలుగంజేస్తున్నది గనుక మాయ యని పేరా 
యెను, కర్మానుసారంవల్ల దోచిన నకలపపంచమందున్ను తాననిన్ని తన 
దనిన్ని మోహము పుట్టిస్తున్నది గనుక, మోహమనే పేరు గలదాయెను. 
యత్కృతక త త్తదనిత్యం అని కర్మమున్ను, కృతకమైనందువల్ల ద త్తతృల 
రూష(ప్రపంచమున్ను కృతకమని తెలునుకో నియ్యదు గనుక, అనృతాత్మక 
మనే నంజ గలిగిందాయెను. ఈయర్ధమందు వికేపాకృతి రూపాభ్యాం న 
బంధతి నబాధ్యతి। నభాతి నాస్తి కూటన్టః యిత్యాపాదనమావృతిః” అని 
వికేపావరణ రూపమైన (ప్రపంచాభిమానంవల్ల, ఒక్కటి త త్తదుపాధిభేదంవల్ల 
బాహ్యనిపమై అనేకమనెడి సంజ్ఞగలినదాయెను. నిజ్ఞాశయమైన కూటస్థచై త 
న్యమును అభిమానించి వీకమనే నంజ గలిగిందాయెను, అదియేలాగంటే, 
బహురంధాలుగల ఘటమందున్న దీపము యేకమైయుండిన్ని, ఘటఛ్ళిదోపాధిం 
జేసి బాహ్యదృష్టికి బహుదీపాలై తోచినట్టే, అహంకారానకు అఆకారమైన 
దేహాలకున్ను ఒక్కటే అయినందువల్ల కూటస్టచెతన్యమును వివేకబలంచేత 
అభిమానించి, యీశ్యరావస్థయందు నకలదేహ కరణేంద్రియాద్విలక్షణమై అభి 
మానము యేకమె న్ఫురిస్తుండును. అవిద్యావశంచేత బాహ్యబుద్దివల్ల, భేద 
రూపమైన (పపంచంయొక్కు త త్తదుపాధివల్ల జీవుల నే నంజ్ఞంబొంది అభి 
మానము అనేకాలై న్ఫురిన్తుండును,. ఈయహంకారమున్ను వఏవీకానేకాత్మక 
- మైనట్టే, తదాధారకూటన్థ చైతన్యమున్ను ఉపాధివశాన అనేకాత్మక మైయుండును. 
అదియేలాగంటే, యేమైనాయొక అరంటాకుల ఛిదాల యొక్క ఉపాధిని 
ఆకాశమున్ను ఛి దవ్యతిరిక్త స్ధలమందలి ఆకాశంలోనే యెకమైయుండిన్ని 
ఛిదద్దళో పాధివల్ల ననేకత్వమును బొందిన ఆకాశంతో గూడాను దీష్మపభానన 
నేకత్వమును బొంది చితవ్యాపార రంజనాశ క్తినిం బుట్టిస్తున్నట్టె, నత్యజ్ఞానా 
నందాత్మకమైన ఆకాశనదృశ మైన తనందు అనిర్వాచ్యమైన మాయాశ క్రియొక్క 
గార్యరూప మైనది దీప పభా నదృశమైన అహం కారమొక్కుటే. అవిద్యోపాధి 


62 [బహ్మవిద్యా నుధార్భవము 


వల్ల ననేకత్వంతోగూడి, వివేకోపాయంవల్ల తనకు ఆ(శయమైన (బహ్మచై తన్యా 
భిమానమునుం బట్టి యేకత్యమునుగూడి ఉదకమందు దోచిన బుగ్గలాయు 
దకములోనే అణగినట్టె, అహం అనెడి |[పత్యయమన్యత్యనివారణం గలిగి 
యున్నది గనుక, అనన్యన్వరూపమైన కూటన్థచైతన్యమందె విద్యోపాయంవల్ల 
లీనమై, అవాజ్మాననగోచరమైన పరబహ్మ్మమందు అహంకారమున్ను నమరన 
మాయెననెడిదిప్పడు రహన్యము. 


కార్యోపాధిరయం జీవః కారణోపాధిరీశ్యరః। 
కార్యకారణతాం హిత్వా వూర్ణబోధో విశిష్యతె॥ 


అని అభిమానచై తన్యముల యేకానేక విచారం చెప్పంబడెను, 
ఇంక పిండాండ[బహ్మాండాలకు ఐక్యం చెప్పుచున్నారము, 


పిండ (బహ్మాండయోరై క్య జ్ఞానానుభవవర్షనా। 
కథ్యతె బాలబోధాయ యథామతి మయాధునా॥ 


అది యెటువలెనంటేను, యేదైనాయొక కార్యకారణాలకు ఉపాదాన 
కారణత్వం చేతను తంతుపటాలకు ఏకత్వమైన ఉఊపాధియందు కార్యరూప 
మైన అవిద్యకున్ను కారణరూపమయిన మాయకున్ను త త్తదుపాధివల్లదోచిన 
జీవేశ్వరులకు అనుభవయు క్రిబలం వల్లను యేక త్యమును (పతిపాదిం చేదిప్పుడు 
పిండాండ( బహ్మండాలయొక్క ఐక్యజ్ఞానానుభవమనిపించును. అదియేలాగంటే 
ఒకొనొక వనమందు ఒక్కొక వృకానకు (పత్యేకనామమున్ను త త్తబ్ఞాతిభేద 
మున్ను కలిగి చెట్టు అనే నంజ గలిగిన చోటవృక్షనమూహమందు వనం 
అనే పేరు గలిగినట్టు, (పత్యేకజాతికి పిండాడమనె నంజ్ఞ గలిగినచోట నకల 
పిండాండాలకున్ను (బహ్మాండమనే నంజ్ఞగలుగును. ఇంక వృక్షవ్యతిరి క్రమైన 
వనంలేనట్టే నకల పిండాండవ్యతిరిక్త మైన [బహ్మాండమున్ను లేధు, పిండాండ 
(బహ్మాండాలకున్ను పంచభూతాలకున్ను మృద్ద టాల ఉపాధియందు అవినా 
భావనంబంధమైనందువల్లన్కు సంచభూతాలకున్ను (బహ్మాండాలకున్ను యేకత్వ 
మనే తెలియవలెను. ఆభూతాలకు నుషప్తి కార్యరూపమైన, జ్నాగత్స్వప్పా 
లున్ను సుమప్తిలో నణగినట్టే, తామసాహంకారంవల్ల పంచభూతాలున్ను 
తోచి ఉపనంహారకొాలమందు మరల ఆతమన్ప్సందె అడగు గనుక, పంచ. 
భూతాలకున్ను తామసాహంకారానకున్ను, షోడశకళాత్మకుండైన చందునికి 
కళంకం యేకదేశమై చందుడుగాక చందవ్యతిరి క్తముంగాక తోచినట్టే, అతి 
శుద్దమై శుద్దన త్వ(పధానంవల్ల అనిర్వాచ్యరూపమైన మాయీశరకియందు ఆ 
తమోగుణమున్ను చం[దునియందు కళంకు దోచిన ఉపాధియట్టుంబలెనే న్ఫురి 
స్తుండును, ఆ చందునందలి కళంకున్ను జారచోరాదులకు సేవ్యమై, 
చందుని నిజరూపమై (పకాశరూపమైన అమృతాంగమున్ను దేవతాసేవ్యమై 


ఏడవ (ఎక రణము 63 


నట్టే, యీమాయయొక్క తామసాహంకారమున్ను నృష్టికి కారణమై, రాజసా 
హంకారము నకలనృష్టియొక్కు ఉపభోగానకు కారణమై యేర్చడి మాయ 
యొక్క నిజాంశమైన కుద్దసాత్వికము తనకు అనిర్వాచ్యరూపమైన ఆధారత 
గల పరబహ్మమును బౌపచారికత్వముచేత నధికరించి బహుసామర్థ్యంవల్ల 
జగదభిమానియైన యీశ్యరుడనే నంజ గలిగిందాయెను, అటువంటి శుద్రనత్వ 
మాయోపాధిం గల యీశ్వరునికిన్ని శుద్దమలిన నత్వోపాధిగల జీవులకున్ను 
విరుద్దాంశమును త్యజించి అవిరుద్దాంశమైన ఆత్మమాతత్వేన ఏకత్వముండును, 
తటాకంలోని (పతిబింబాకాశమునకున్ను కూపాదులయందలి (పతిబింబాకాశాన 
కున్ను ఉపాధులయొక్క సనంకోచవిస్తారమంతే కాని (పతిబింబానకు తార 
తమ్యం లేనట్టి, పిండాండముయొక్క స్టూలశరీరాభిమానై స విశ్వునకున్ను, 
(బహ్మాండముయొక్క స్టూలశరీరాభిమానై న విరాట్చురుపునకున్ను ఐక్యమనే 
తెలియవలెను, ఈయర్థమందు “పంచీకృత, పంచమహాభూతాని తత్కార్యం 
సర్వం విరాడిత్యుచ్యతె। ఏతస్థూలశరీరమాత్మన యిం(దియైరర్థోపలబ్రి జాగరితం 
తదుభయాభిమాన్యాత్మా విశ్వః” అని కలదు. ఇంక పిండాండము యొక్క 
సూక్ష్మశరీరాభిమానై న తేజనునికిన్ని సకలలింగశరిరసమిష్టరూపమైన [బ్రహ్మాండం 
యొక్క నూక్ష్మశరీరాభిమానైన హిరణ్య గర్భునకున్ను ఐక్యమనే తెలియ 
వలెను, ఈయర్థమందు “అపంచికృత పంచమహాభూతాని సప్రదశకం లింగం 
భౌతికహిరణ్యగర్భ యిత్యుచ్యతె। ఏతత్ఫూక్కశరిరమాత్మనః తదుభయాభిమాన్యా 
త్మాతై జనః” అని కలదు గనుక, ఇంక పిండాండముయొక్క కారణశరీరా 
భిమానియైన (పాజ్ఞునకున్ను [_బహ్మాండముయొక్క కారణశరిరాభినియైన తామ 
సోపాధిస్టుండై న అవ్యాకృతమనే రుదునకున్ను ఐక్యమనే తెలియవలెను, 
ఈయర్థమందు “శరిరద్యయ కారణమాత్మా జ్ఞానసాభాన మవ్యాకృతమిత్యుచ్యతె। 
తదుభయాభిమాన్యాత్మా (పాజ్ఞః” అనికలదు గనుక, యా యవస్థాతయా 
లున్ను తనందు అప్పటప్పటికి తోచి చెడేవని కని అందుకు వేరైనిలిచిన 
యెరుకే తానని తెలిసిన తెలివిన్ని [పాక్సృతులయిన లోకుల తెలివికి వేరై నట్టె, 
యీనృష్టిస్థితి లయాత్మకమైన సకలపపంచమున్ను క్షణభంగురమని కని 
అసృష్టిసితిలయక ర్తలకంటె విలక్షణుండై న యీశ్వరునకున్ను వివేకబలంవల్ల 
అవస్థాతయాలకు వేరైన తుర్యుండనే జీవునకున్ను ఐక్యమనే తెలియవలెను 
తుర్యుండనే వివేకంవల్లను తొలంగిన వివేకోపాధినుండి తోచిన తుర్యాతీతుం 
డైన జీవునకున్ను, ఈశ్వరాభిమానం తొలంగి జగత్సాకిమాతమైన నదాశివున 
కున్ను ఐక్యమనే తెలియవలెను, ఇంక ఘటాకాశ మహాకాశాలకై క్యమైనట్టే, 
నకల[పపంచానకున్ను తొలంగి బ్రాళృత్వంచెడి నిలిచిన కూటనచె తన్యానకున్ను, 
అవాజ్మానన గోచరమైన అద్వయానంద  [బీహ్మచైతన్యానకున్ను ఐక్యమనే 
తెలియవలెను. ఇంక అవాంతరమందు తోచిన భేదపపంచానకున్ను కొన్ని 
(గామసీమలని పరిచ్చేద కల్పనగలిగి ఒక్క భూమియే తోచినట్టె, న్వగత 


64 (బహ్మవిద్యా నుధార్జవము 


న్వజాతి, విజాతీయాత్మకమై తోచిన మాయాకల్పనకు తనకు ఆత్మన్వరూపమైన 
(బ్రహ్మమే ఆధారమైయుండును. ఈమాయ విచారిస్తే దబ్బరై యున్నది గనుక, 
నత్యమనరాదు; (ప్రపంచరూపంచేత  దోన్తున్నదిగనుక శూన్యమనరాదు, ఎరుక 
విడిచి వేరే తోచలేదుగనుక భిన్నమున్ను అనరాదు. ఇది యేలాగో అనేది 
వివేకంచేత తెలునుకోబడుచున్నది గనుక, ఏకత్వమని చెప్పనున్ను రాదు, 
అటుగనుక తనయందలి అనిర్వాచ్యరూపమైన మాయాశక్రిన్ని తనకు విచ్చితా 
లైన ఆప్పత్వమునం బొంది తన స్వేచ్చామా(త్రంచేత బాహ్యభోగ నంకల్పనా 
మ్మాతమైయుండును, అది యేలాగంటే, తనయందు బాహ్యభోగనంప దూప 
మైన విచితశ_కై తనకు వైచ్శిత్యవిషయంకొరకు ఆకాశమాయెను; తనకు 
న్పర్శవిషయముకై వాయువాయెనుు తనకు రూపవిషయసౌఖ్యంకొరకు ఆగ్ని 
అయెను తనకు రనవిషయసౌఖ్యమునకై జలమాయెను, తనకు గంధవిషయ 
సాఖ్యమునకై సృధివి ఆయెను. ఈశబ్దన్పర్శరూపరసగంధాది విషయరూపము 
లైన బాహ్యభోగములున్ను నిజమందు కరణరహితమైన తనయందు సాధ 
నాలు లేక ఘటించవుగనుక, శబ్దాది బాహ్యభోగసాధనాంగాలై న ' పంచీకృతా 
త్మకమైన స్థూలశరీరం లింగశరీరమాయెను. ఈనకల భోగాలున్ను తనకు 
యీశ్యరావస్థయందు యిచ్చామాతంచేతనే సాధ్యమైనాను, అవిద్యోపాధివల్ల 
జీవత్వమునంగీకరించిన వేళయిట్టి ఉపాధిభేదంవల్ల దనకు (పయత్నములేకే 
నకలనంపదలున్ను సాధ్యంగానేరవు గనుక, (ప్రయత్నరూపమైన నకల్మకియ 
లును తనకు బాహ్యనంపత్సాధకంగా గల్పించుకొన్నవనే తెలియవలెను, అటు 
గనుక, శుభాశుభాత్మకమై నకలుక్రియాసాధకరూపమై న్వర్గనరకాత్మకమైన యీ 
బాహ్యనంపద్భోగమనెడిది, తనసౌఖ్యంకొరకొడ్డిన ఒడ్డింతేకాని తనకు విరోధంగా 
నేరదు. అదియేలాగంటేను, చెరసాలనంకెళ్లనున్న జనులు తమతమ ఆత్మకు 
లెన్సగావలెననే చింతిస్తూ ఉందురు. బెదరిపారే మృగాలున్ను తమతమ ఆత్మ 
రక్షకొటకే పారుచుండును, దోచబోయే లుబ్దులున్ను తమ తమ అత్మరక్ష 
కొటకే పోవుచుందురు, నరకములోనుండే జీవులున్ను తమతమ ఆత్మసౌఖ్యము 
కొటకే విచారపడుచుందురు. అతిభయంకరములైన వ్యాఘనర్ప్చాదులున్ను 
యమకింకరులున్ను తమతమ ఆత్మసాౌఖ్యముకొజకే [ప్రాణిహింన చేయుచుం 
దురు, ఇంకను (బహ్మాదిదేవతలున్ను తమతమ ఆత్మసౌఖ్యముకొణకే నిజ 
స్నేహితులై యున్నారు. ఇంకను |శేష్టమె నిజాత్మకమైన నకల్మకియథఫలాలున్ను 
నకలజీవులకున్ను తమతమ నిజస్నేహానకు విరోధంపుట్టించకే నకలకృళ్యా 
కృత్యాలయందున్ను తమతమ సౌఖ్యములకొట కే యుద్యోగిన్తూ ఉండును 
గనుక, తమతమ ఆత్మయందు అందరున్ను అత్యంత (పేమానదభూతులు. 
జంక శైవవైెష్టవాది నకల దర్శనాదులయందున్ను ఒకదర్శనంవారు మరొక 
దర్శనాది దేవతలను నిందిస్తూ ఉందురు. తమతమ అత్మవిషయ మందు 
అందరున్ను హితమతులంతేకాన్సి జఒకరినిన్ని శత్రులను గానము, అదియేలా 


ఏడవ (ప్రకరణము 65 


గంటే ఒకానొక రాజవురుషుండు, తనసౌఖ్యముకై అంతఃపురములో నంపాదించిన 
కోటి మందిస్త్రీలు తమతమ సవతిమచ్చరాన కలహం నంపాొదించినాను, మరి 


కొందరు స్త్రీలలంకరించుకొనుచున్నను, అనుభోగంగల చోటనున్ను విరహ 
(పలాపమందున్న చోటనున్ను తమకు నాయకుండైన రాజపురుషమునందలి 
అత్యంత(పీతికొరక్రె చేసే కృత్యాలంతేకాని వేరేఫలం లేనట్టే, యీనుర నరతిర్య 
గాత్మకమైన, త్ర త్రధేహాభిమానరూపమైన సకల(పపంచమున్ను పరమార్థమందు 
విచారిస్తే బహుస్త్రీలకు రాజపురుషుం డొక్కండె [ప్రాణనాయకుండై నట్టు, 
*యేక్రమేవాద్వితీయం”” 4 ల్రహ్మత్వమేవ [పత్యక్షం (బహ్మాసొ అనెడి యిత్యాది 
(శుతి గురుస్వానుభవం చేత (పతిపాద్యమానరూపమైన నమన్తమైన వారికిన్ని 
అత్మన్వరూపమైన నత్యజ్ఞానానందాత్మకమైన పరమాత్మ గురు కారుఖ్యంవల్ల 
దానె అని తెలిసినదాయెను. నకలజీవులు తమతమ సౌఖ్యమును చింతిన్తున్నా 
రని అర్థం, ఈయర్ధమందు [శ్రుతి “ప్రియోహ్యాక్మా ఆత్మనన్తు కామాయ నర్వం 
[ప్రాయం భవతి”, నకలజంతువులును తమతమ ఆత్మకు తాము శ(తులుగారు 
గనుక, తాను విశ్వాత్మకన్వరూపమైనందువల్ల, తనకు యెవ్యరును శృతులు 
లేరనే అర్థం, నకలమైనవారున్ను తమతమ నాగ్తిత్వ మంగీకరించరు గనుక 
నేనే నదూపమనే అర్ధము; తమతమ మూఢత్వమునంగీకరించరు గనుక నేనే 
చిదూపుండననే అర్థము. తమతమకు క్లేశమంగీకరించరు గనుక్క నేనెనుఖ 
న్వరూపుండనే అర్థం., తమతమ చెడుపునంగీకరించరు గనుక, నేనే నిత్యుం 
డననే ఆర్థం; తమతమ తుచ్చతను అంగీకరించరు గనక, నేనే పరిపూర్ణుండ 
ననే ఆర్థం, అటుగనుక నచ్చిదానందనిత్యపరిపూర్ణుండై , విశ్వాత్మకశివుండనై న 
నేనే నాస్వేచ్చాశకక్తివల్ల బహిర్ముఖుండనై విశ్వాత్మకుండనై బాహ్యనంపత్తి 
యందు వినోదించి విద్యాశ క్రిజబలంవల్ల ఆంతర్ముఖుండనై నకల[పపంచము 
నున్ను స్వేచ్చాశ క్రివల్లనె ఉపనంహరించి, ఆశ క్తినిన్ని తనయందె అంతర్ము 
ఖనుజేస్తి నకలాభిమానాలకున్ను తొలంగి, అవాచ్యరూపమైన అఖండై కా 
నంద (బ్రహ్మ నంపదయందు నుఖస్తున్నా డననెడిదిప్పుడు రహన్యము. 
*స్వాత్మావబోధ హీనాః కుణపశరీరాభిమాన తుష్టాఃః వారిజబుద్చ్బ్చుదకల్పాః 
మూఢాః కుర్వంతి లోభం బంధేన” అనిన్ని “ఆనందం (బహ్మణో విద్వాన్న 
భిభేతి కుతశ్చనేతి” అనిని *ఏకవీవహి భూతాత్మా భూతి భూతె వ్యవస్థితః। 
ఏకధా బహుధా చైవ దృశ్యతె జలచందవత్‌” అనిన్ని “నర్వేమ నర్వదా 
వ్యాప్తః నర్వనంబంధవర్ణితః। ఏకరూపో మహాదేవస్థితస్పోహం పరామృతః” 
అనిన్ని “ఆత్మానం యది నిందంతి నిందంతి న్వయమేవవా। శరీరం యది 
నిందంతి నహాయాస్తె జనానామ” అనిన్ని “అహమ్మనురభవం నూర్యశ్చ” అని 
పిండాండ([బహ్మాండాలకు ఐక్యజ్ఞాననిరూపణం చెప్పబడెను, ఇంక_బహ్మానంద 
నిరూపణమేలాగంటె, 
9 


66 (బ్రహ్మవిద్యా నుధార్జవము 


(బహ్మానంద వివేకోయం క థ్యతి బాలబుద్దయె। 
యధాంగీ కుర్వతె నద్భిర్యథామతి తథాపునః॥ 

కఆనందం [బహ్మణోవిద్వా నిత్యేతఛుతినమ్మతం, (బహ్మానందం [పవ 
క్యామి జ్ఞానినాం చి త్రశుద్దయె” (బహ్మానందనిర్భ యం నిరూపిన్తున్నారము, ఆది 
యేలాగంటేే ఆత్మన్వరూపమైన [(బహ్మానంద్మపనన్నత యిప్పుడు జీవన్ముక్తి 
నుఖమనిపించును, ఆ(బహ్మానంద మనెడిది ఉపాధివై చిత్యభేదంచేత, విషయా 
నంద మనిన్ని, దుఃఖాభావానందమనిన్ని, నుప్తానందమనిన్ని, యోగానంద 
మనిన్ని చతుర్విధాలై యుండును. సకల ఉపాధులున్ను తొలంగి, నిజన్వరూ 
పమై నిరుపాధికమై, అవాజ్మాననగోచరమై తనకు కూటస్థన్వరూపమైన నహజ 
నుఖమె [బహ్మానందమనిపించును. అటుగనుక, పంచపకారాలై న్ఫురించెడి 
అనందానకు వృ త్తిభేదాలయొక్క న్వరూపాలేవి అంటేను అందు విషయానంద 
మనెడిది శబ్దనృర్శ్గరూప రనగంధాత్మకమైన బాహ్యవిషయాకాంక్ష చేతను 
విచారపడేబుద్ధికి తత్తద్విషయాలు (పాస్తమైకేే బుద్ధియొక్క కల్మషం తీరి 
అతిన్వచ్చమైన బుద్ధియందు ఆత్మానంద ముపలభ్యమానమైతే ఆయానందా 
తిశయంవల్ల దేహాభిమానం మరచి, సుఖించెడిదిపుడు విపయానందమని 
పించును, అన్నమయంవల్ల .సకలకరతాలున్ను తనకు కారణభూతమైన నుషుప్తి 
యనెడి అజ్ఞాత్మభూతమందు మునింగి నర్వవ్యాపారక్షేశమణగి, అజ్ఞానవృత్తి 
యనెడి అస్పష్టకరణోపాధివల్ల అత్మానందముననే నుఖించి, పునరుద్ధానమందు 
బుద్ధియనే న్పష్టకరణానంగూడి నుఖాననిందాక నేమిన్నెరుంగక న్నది స్తిననెడి 
స్మరణ నుప్తానందమనిపించును, ఇంక భారంమోసి క్లేశపడి వచ్చేవాడు, ఆ 
భారం దింపితే సుఖమాయెను అనెడిది దుఃఖాభావరూపానంద మనిపించును 
ఇంక బంధనమందుండే ఆతనికి విరుగడయినప్పుడును, కుధతృషహ్టాదులనడంచిన 
ఆతండు అన్నపానాదులు పుచ్చుకొన్నప్పుడున్ను, వ్యాధులచేతం దప్తుడై నవానికి 
అవ్యాధులు పరిహారమైనప్పుడున్ను, అనేక ఉపాధులు వచ్చిన ఆత్మకు ఆయు 
పాధులన్నీ పరిహారమైనప్పుడున్ను, నుఖమాయెననేదిప్పుడు దుఃఖాభావానంద 
మనిపించును, ఇంకను దేహం సొమ్మనిలి మూర్చిల్లిన ఆతండున్ను, [గహ 
వికారభయంవల్ల మూర్చితుడైన యాతడును, ఆమూర్భలయందు దుఃఖమును 
మరచియుండబట్టి యిదిన్ని దుఃఖాభావానందములో ఉభయభేదమైనది. ఈ 
యానందతయమున్ను దేహభావమందెచ్చరిక మరస్తేనే గాని ఆనందోదయం 
గాదు గాబట్టి, యిదిన్ని ఆజ్ఞానకరణ మనిపించుకొనును. అదియేలాగంటేను, 
స్రీనంగమమందున్ను తాననె హెచ్చరిక చెడిన మరపుననేకాని ఆనందోదయం 
రాదు. ఇంకను సార్వభామానందమున్ను తామనంవల్ల గాని న్ఫురించదు,. 
అదేలాగంటేన్కు రాజపురుషుడు నంవదోపాధిజన్యమైన ఆనందభరితుండై తాన 
నేదిన్ని యెదుటవాటినిన్ని మరచెగనుక, తనఫణిహారులవల్ల నవధారుహెచ్చ 
రిక పరాకు అనెడి ఉద్దాటనవల్ల యచ్చరిలి సంపదమదంవల్ల దిరుగమరను 


ఏడవ (పకరణము 67 


న్నాడుకాబట్టి, అదిన్ని అజ్ఞ్జానకరణ మనిపించుకొనును' దేహేందియముల 
హెచర్చిక మరచినగాని నుప్తానందం ఘటించదు, అదిన్ని అజ్ఞానక రణమె 
అనిపించును. మూర్చాదులయందు శ్లేశమడగి ఉన్నాగానిన్ని, అజ్జానకరణమె 
అనిపించును. ఇంకను అశ్చర్యాలయిన బహువిధ విషయోపాధులవల్లనున్ను 
తొలంగి కన్నుమూసి క్షణమైనా హెచ్చరిక మరస్తేనే గాని అనందోదయం 
గాదు గనుక్క యివి అనిన్ని ఆజ్ఞానవృ త్తిభేదాలనిపించును, ఇంకను యోగా 
నందమనేది, రాజయోగ అభ్యానయోగమని రెండువిధాలు. అందులో అభ్యాన 
యోగం యేలాగంటేను రసాలయంధు మూర్చిలిన పురుషునివలెనే వాయు 
తంతంవల్ల మూర్చితుండైన అభ్యానయోగానందునకు అజ్ఞానకరణమనే తెలియ 
వలెను, ఇంకను రాజయోగానందమనెడిది “యోగేమ. రాజతెయస్మాదాజ 
యోగః ప్రకీర్తితః” అని కలదుగనుక, రాజయోగానందమనెడి (పత్యగానంద 
కూటస్థ చైతన్యానకున్ను అద్వయానంద |బహ్మచై తన్యానకున్ను యేకత్వమని 
తెలిసిన వివేకంవల్ల నిజన్వరూపమందలి హెచ్చరికనుం గల నుఖానుభూతి 
రాజయోగానందము, కరణరహితమై నిరుపాధికమైనందువల్ల అది నిత్యమైన 
సహజానందమనిపించును. ఆఅదియేలాగంటేను ఒక సౌఖ్యవిషయమునందు 
నున్న బుద్ధిచెడి, మరొక విషయసౌఖ్యమందు జనించిన బుద్ధియొక్క నడుమను 
నిర్విషయమై స్ఫురించిన ఆనందమున్ను నిజానందమె అనిపించును, 


అప్పుడు ఒకానొక జనుండు తాను నిత్యానందన్వరూపుండై నందుకు తనకు 
దానె పర్బపేమాన్పది భూతుండై ఉన్నదె కారణమని తెలియవలెను. అటు 


గనుక తనముఖమనెడి చర్పణమందు (పనన్నత గలిగినట్టే, తనకు అత్మన్వ 
రూపమైన నిత్యానందమున్ను అజ్ఞానక రణమందు విషయానందమనేెడి నంజ 
గలిగినదగును. జ్ఞానకరణమందు (పనన్నతగలిగింది గనుక రాజయోగానంద 
మనే సంజ్ఞ గలదాయెను, అదియేలాగంటేను, నిండి పూర్ణమైన తటాకం [కిందను 
అనేక కూపాదులు న్థలభేదంవల్ల స్వాదుభేదమై స్ఫురించిన ఉదకాలు ఆ 
తటాకదేశమందునుండి వచ్చిన ఉదకాలంతేకాని మరొకటి కాదన్నట్టె జ్ఞానా 
జ్ఞానాలనెడి కరణోపాధిభేదంచేత న్ఫురించిన సుఖమున్ను |బహ్మానందనుఖ 
మనే తెలియవలెను, తనకు అన్మదాద్యవస్థయందు అజ్ఞాన కరణమునంబట్టి 
ఆబహ్మానందవె విషయానందమనెడి నంజ్జగలిగి, జ్ఞానకరణమందు |పనన్నత 
గలిగింది గనుక రాజయోగానందమనే నంజ్ఞ గలదాయెను. అదియే లాగంటేను 
నిండి పూర్ణమైన తటాకం కిందను అనేకకూపాదులు స్థలభేదంవల్ల స్వాదు 
భేదమై స్ఫురించిన ఉదకాలు ఆతటాకదేశమందునుండి వచ్చిన ఉదకాలంతే 
కాని మరొకటి గాదన్నట్టే, జ్ఞానాజ్ఞానాలనెడివి న్ఫురిస్తుండును, తనకు యీశ్వ 
రావన్గయందు అనుభవజ్ఞానానందం బట్టి చిజ్ఞాగతవల్ల దన నిజానందమునె 
సుఖిస్తున్నాడు గనుక, జ్ఞానకరణానంబట్టి ఆ(బహ్మానందమె జీవన్ముక్తి నుఖ 
మనిపించును, ఆకారణూన ముఖ(పనన్నతయందు అస్థగల పురుషుడు దర్శ 


68 (బహ్మవిద్యా నుధార్ణవము 


ణమును విడువక చూచేవానివలెనే, [బహ్మానంద (ప్రనన్నతయందు ఆస్థగల 
జీవన్ముక్తుండు వివేకమనెడి దర్పణమునుంబట్టి నుఖిస్తుండును. అటుగనుక, 
నత్యజ్ఞానానందాత్మకమైన తనకు అత్మన్యరూపమైన పరమానందమొక టే 
తనయందు ఆనిర్వాచ్యరూపమైన మాయాశ క్రియొక్క కార్యరూపమైన జ్ఞానా 
శ్రానాలనెడి వృ త్రిభేదాలచేత జీవేశ్వరాభిధానంవల్ల నిజానందమె విషయానంద 
రాజయోగొనందా లనెడి నంజ్ఞచేత తానె నుఖిస్తుండును. విషయాంశము 
జడమైనందువల్ల ఆనందమున్ను విషయధర్మమనరాదు, అటుగనుక, బాహ్యా 
భ్యంతరముఖమై న్ఫురించిన అనందమున్ను (బహ్మానందమే అయిన కారణాన 
జీవన్ముక్తుండు (బహ్మానంద పదమును బొంది తాను తననె యెరుంగు, 
క ప్రజ్ఞానమానందం (బహ్మ” అనిన్ని “ఆనందం (బహ్మణోవిద్వాన్న  భిభేతి 
కుతశ్చ నేతి” అనిన్ని *చిదవజ్వలితం చిత్తం విషయ పబోధిని! ,... .... 9906 
చిద్విలాన న్ఫురత్స హే” అనిన్ని [బహ్మానందనుఖవివేకం చెప్పబడెను. 


ఇతి శ్రీమతృరమహంన పర్మివాజకాచార్యవర్య పరమానందతీర్డ 
యతికృతౌ (బహ్మవిద్యా నుధార్గ వే యోగశాస్తే 
అభిమానచై తన్యానేక విచార పిండాండ 
(బహ్మాండై క్య (బహ్మానందనిరూపణం 
నామ న పమపకరణం నమా ప్తమ్‌ 


ఎనసిపోదన ప్రకరణము 


అఖండ మండలాకారం వ్యాప్తం యేనచరాచరమ్‌। 
తత్పదం దర్శితం యేన తస్తె శ్రీగురవే నమః॥ 
కీరోదక (కమపదాకలితం (పకృత్యా 
యద్వస్తుని స్తూలధియా తదిదం వివిచ్య। 

+ వినృష్టయనరమహంన వతంనకాఖ్యాం 
స్వామేధతె నకలనంయమి మండలేం దః॥ 

ఉ త్తమాధికారులయిన  ముముక్షువుల విషయీకరించి పరమానంద 
తీర్థులు స్వానుభవదృఢీకరణమున్ను, అవధూత లక్షణమున్ను, జీవన్ముక్తిని 
ఈ(పకరణమందు నిరూపిస్తున్నారు, మొదట స్వానుభవదృఢీకరణయెలాగం 
టేను స్వానుభవానకు ఒకనంకేతం కలదు, (పపంచం తోచకే తోచును, 
అది యేలాగంటే, స్వరూపోన్ము ఖన్మరణ యేది కలదో అది మాయాలక్షణం, 
అవిద్య అనంగా విపరీతకల్పన. మనఃచకురాదిందియాలు నుఖదుఃఖదాయ 
కాలు, ఇవి అవిద్యనుండి కలిగినవి. ఈకల్పన యెప్పుడు నాశమౌనో, మాయా 
విద్యలు అప్పుడే నాశమౌను. అప్పడు నకలేంద్రియాల చేష్టలున్ను ఉడుగును. 
అయితే నుమ ప్హ్యవన్గలో నకలేం[దియాలున్ను ఉడుగును కల్పన లేదు 
గాబట్టి, కల్పన లేకపోవుట మోక్షమైతే నుషుప్తే చాలదాఅంట్యే జీవునికి 
నుషుప్తిలో కల్పన లేశమాతమైనా లేదు నత్యం; అట్లెనాను, అజ్ఞానం నిరసించ 


లేదు గనక నంన్మరణ విడువడు, ఆయాత్మయును నుషుప్తి నెరుగదు, 
అజ్జానావృతమై యుండుటంబట్టి, అక్కడ ఆత్మానుభవమెక్కడది? ఆత్మవిషయ 
మందు అజ్ఞాన మెంతదనుకనుండునో, అంతదనుక జీవునికి జననమరణాదులు 
తప్పవు. గురుకృపా లబ్బమైన స్వానుభూతిచేత అజ్ఞాననాశమౌన్సు నచ్చిదా 
నందమే (పకాశిన్తుండును. నుషుప్తికాలమున్ను కల్పనయును ఆజ్ఞానగర్భమందే 
లీనమౌను. ఈవిపరీతకల్పన అనుభవాన లేదుగనుక్క లేనిదే గలిగి లేదని 
చెప్పినట్టే లేకపోయెను, నుజ్జానం కలిగిన్ని. అయితే, నక లవృక్షజాతికిన్ని కల్పన 
యెప్పుడున్ను లేదు, అవృక్షజాతినుండి ముక్తి ఆవుగాక అంటివా, వృక్షజాతికి 
మరణాంత నుషుప్తి అక్కడి కల్పన అజ్ఞానములో అవస్థం బొందియుండును, 
అనుభవనంజ్ఞ అలాగుగాదు. అజ్ఞానమున్ను కల్పనయును, యీరెండున్ను 
స్వరూపానునంధానంచేత నాశమౌను. అజ్ఞానం నిశ్శేషంగా జెడును. కల్పనా 
రహిత పర్మబహ్మమే పకాశిన్తుండును, అనుభవభూమి నాలుగు విధాలు, 
అది యేలాగంటేను, వికిప్తం [పధమభూమి; ద్వితీయభూమి గతాయాతం, 
తృతీయభూమి నునిష్ట, చతుర్ధభూమి నులీనత. అది యేలాగంటేే _బహ్మా 
భ్యానమందు న్వన్వరూపమందు చిత్తం (పవేశించుచునే మళ్లీ విషయవ్యాపా 
రానకువస్తె వికి ప్రమనిపించును, చిత్తం న్యరూపమందు నమరనమై, అందు 


70 (బహ్మవిద్యా సుధార్ణ వము 


నుండి నంసారోన్ముఖమై, తిరిగి న్వన్వరూపానం గూడేదే గతాయాతమనిపిం 
చును. మనన్సు న్వన్వరూపానం గూడక, వికి ప్రములేక, ఊరకేయుండుట 
నునిష్ట అనిపించును. చిత్తం న్వరూపొనందానంగూడి ఆనందభుకె యుండుట 


నులీనత అనిపించును, ఈయర్థమందు 
వికి ప్తంచ గతాయాతం నునిష్టాచ నులీనతా। 
చతుర్విధ మనోవస్మా లభ్యతె గురురీయతె॥ 


అని కలదు, ఈ(బహ్మాభ్యానమందు నమన్లభూములున్ను గెలిచిన 
కేవలపరిపూర్ణావన్గ గలుగును, అప్పుడు ఇందియాది వ్యాపారాలు గలిగినవంటే 
అని యెక్కడ బారెను. అక్కడ తానెకాని మరొకటి లేదు గనుక, ఈవిపరీత 
కల్పనంగల [పపంచమునున్ను (దోసి నిలిచిన పరిపూర్ణానంద [బహ్మమె తాన 
నెడది అనుభవనంజ్ఞ, అది తుర్యావన్థ, గుణాతీత పర్మబహ్మమె తానై తన్ను 
దానె సాక్షిరూపానం జూచిందె తుర్యావన్ధ. ఈతుర్యావన్టయొక్క పరికల్పెనె 
ఉన్మని. అది యేలాగంటే, వేపకాయ చేదు పక్వాన మధురమైనట్టే, తుర్య 
మందలి శుద్ధసాక్షి వాననచెడి, అతీతమైన నిర్యాననౌను. అదే మధురమనం 
గాను. అందుకు దృష్టాంతం చెరుకె; న్గూలం రనమే, నూక్కం దానిపాగె, 
కారణం శర్కరె తుర్యం; ఆశర్కరె జలంతోగూడి పానకమైతే రూపంచెడి రుచి 
నిలిచిన రీతిని, తుర్యమందు మగ్నమైనదే తుర్యాతీతమైన ఉన్మని అవస్థ. 
ఈరీతిని ఆనుభవం దృఢ మైనవారె జీవన్ముక్తులు, ఇది అనుభవ నిర్ణయం. 
అంక యాయనుభవం గలవాడే అవధూత, ఆయవధూతలకణ మేలాగంటే, 
(తుత్యనుభవ(పమాణంవల్ల జెప్పుచున్నారు. అదియేలాగంటే, “అక్ష రత్వాద్వరే 
ణ్యత్వా ద్ధూతనంసారనంతతిః। తత్వమశ్యాది లక్యార్థస్సోవధూతో విధీయతే” 
చరమ శరీరులయినటువంటి అవధూతలు యుష్మదన్మ(పత్యయ గోచరమైన 
దృశ్య (దష్టుభావంబుల మరచి వరమానందావిర్భావం వల్లనున్ను, న్వచ్చంద 
నచ్చర్మితం వల్లనున్ను విధినిషేధాతీతులై నిజంవల్ల నిర్వా్యాపారులై యుండిన్ని 
లోకుల దృష్టికి విపరీత చరితలు గలవారై కనిపించుచుందురు. ఈయర్ధ 
మందు (శ్రుతి, “ధ్యాాయతివ లీలాయతివ” అని కలదు గనుక, “అక్షణ్వంతః 
కర్మవంతః నఖాయో మనోజువెస్టనమాబభూవుః" అనిన్ని *వేదాయాతీనాం పద 
మంతరిక్షణవి తతాం' వేదనాం వః నముదయః” అనికలదు, స్వన్ధాపవర్గ సాధ 
నాలైన కర్మాలున్ను లోకులనధికరించి యున్నట్టు (బహ్మవేత్తల నధికరించ 
నోపవు. అదియేలాగంటె, గారుడవిద్యయెరింగినవాడు నర్పమును బట్టను. 
అగ్ని న్తంభన మెరిగినవాడగ్శిని బట్టును. పరమావధూతలున్ను స్వచ్చాంతః 
కరణులు గనుక, కర్మములు వారిని బంధించ నోపవు, అటుగనుక, స్వేచ్చా 
వినోదులైయుందురు. అదియేలాగంటేను చోరబాధకు దీపం (పకాశమైనట్టే, 
బుద్దన కారణాన కర్మాలు వార్లం బట్టుకొనియుండును, నహజమైన దీష్మపకాశం 


ఎనీమిదవ (పకరణము 71 


వంటి [బహ్మవేత్తలబుద్ది నహజప్రకాశం గలిగింది గనుక, వాళ్లబుద్ధి (భమో 
త్పాదకం గానేరదు, ఆయితే లోకులుచేసిన కర్మాలున్ను ఆకణమందే చెడి 
పోవుచున్న విగాబట్టి వారికిని కర్మలేపం లేదు కదా అంటేను, పాకశాలలోని 
ధూమ మాకణమందె చెడిపోయినాను ఆకాళిమయింటం బట్టి యుండినట్టే 
జీవులు జేసిన శర్మాలాకణమందే చెడినను అకర్మనంస్కార మంతః కరణ 
లేపమైయుండును. గోడను మెత్తిపూసి నున్నాన తెలుపుచేసినట్టే, [శుతిగురు 
స్వానుభవంవల్ల అంతఃకరణ మలినముడిగినారు గనుక, అటువంటి తత్వ 
వేత్తలకు దృళ్యభావము లేదుకాబట్టి కృతార్థులు. (పపంచమును కానరనెడి 
దిప్పుడు తాత్చర్యం. అయితే (పపంచం గనుపించగానున్ను కానరనెడిదెట్టు 
అంటేను, అప్పుడు చీకటిలోనున్న ఘటపటాదులను బాహ్యతేజన్సున వీక్షించి 
కనుచున్నారుగాబట్టి నే తవికిష్ట తేజన్సుకు న్యతం|తమైన చూపు లేదని చెప్ప 
వలెను, అయితే బాహ్యాభ్యంతర తేజస్సులు రెండుంగూడి చూచేదేమౌనం 
టివా అక్కడ అంధకారమును చూచెననే చోటను బాహ్యతేజన్సునపేకించి 
చూడవలెను అనేటందుకు వ్యభిచారమాయెను, ఇంక యు క్యంతరమందున్ను 
నిశి దష్టులు అనేటందుకు, ఘూకమార్హాల మూషకాది జంతువులకు తేజ స్పిమి 
రాలు విపరీతభావాలెయున్నవి కాబట్టి, ఒక లక్షణమున్ను నిశ్చయం గాదు 
గనుక, జ్ఞాతృజ్ఞాన జ్లేయములొకటిని విడిచి ఒకటియుండవు కాబట్టిన్ని, న్వతః 
(పామాణ్యము లేదుకాబట్టిన్ని, (పపంచము మిథ్య అనెడిదే సిద్ధం, (దష్టు 
దర్శన దృశ్యాలనెడివిన్ని (భాంతి అనెడిదే తాత్పర్యం, ఈయర్హమందు తెలిసిన 
పరమార్జులకు పపంచ _ [కియాకర్మభేదదర్శనాలనెడివి లేవు. ఈపపంచము 
మిథ్య అయియుండిన్ని కర్మనియమమమి కారణాన ఉత్పన్న్నమాయెనంటేను, 
ఒకానొక రాజపురుపుడు తనకు అన్నపానాదులకు నృమద్ధిగా గలిగియుండిన్ని 
వినోదంచేత మృగవ్యననానక్తుండై యుండును, నచ్చిదానంద న్వరూపమై 
యుండిన్ని లోలార్థంగాను న్వమాయాశ క్రివల్ల జగ దచనాక ర్మమునంగీకరించి, 
విచితరచనా[పపంచపమాణం చేసి యజమానపురుషుండు తనఆధీనులయిన 
పు తమితకళ [త్ర దానదాసీజనాలకు తనకు స్వెచ్చావినోదమైన యీతెగలం గల్పించి 
యిచ్చును. జగదభిమానం గల  యిీశ్వరుండున్ను తన స్వేచ్చాశకక్రివల్ల 
దోచిన నమానధర్మమందుండం జూచి, క్షణవిశేషాలైన బహువిధ తారతమ్య 
ముచే గాని జగత్తు రంజించి (పవర్తించ నేరదని తెలిసి యీజీవులకు విచితా 
లైన కర్మాలను గల్పించి యుపదేశించెను, ఆకర్మాదులు యేవంటేను, కయన్య 
నిశ్వసితం వేదాః” అని గురుపం!జ్తి గలుగంబట్టి, యీశ్వరుని నిశ్వాన 
రూపాలైన వేదాలే యీశ్యరుని ఉపదేశ వాక్యాలు అని యెరుగవలెను, 
“గ్రధా లోకాజా అకల్పయత్‌” అని కలుగంబట్టి, జగత్కర్మమున్ను యీశ్వ 
రునికంటె మునుపే కలుగవలెనుకదా అంటేను, అ(శ్రుతికి (పళయాంతరమందు 
(బహ్మమందైన అవాంతరనృష్టినిం జెప్పేటందరి తాత్సర్యం, “ఆంకురాదికం 


72 (బహ్మవిద్యానుధార్హవము 


నక రకం కార్యత్వాద్ద టవత్‌” అని కలదుగనక, యీశ్వరునికి జగత్పూర్వ 
భావిత్వం గలదు అనెడిదే సిద్ధం. అటువంటి యీశ్వరోపదిష్టమైన కర్మాలు 
మునుపే నంచిత [పారబ్ధాగామి అనేకర్మాలు |త్రివిధాలై యుండును. అందున, 
నంచితకర్మం ఫలరూపమైయుండును. అనంచితఫలరాశిలో జన్మజన్మానకున్ను 
వ్యవభేదం జేసిన (ప్రారాబ్దకర్మమె భోగరూపమైయుండును. ఆభోగంయొక్క 
తారతమ్యాన బుద్ధివికానమున్ను తారతమ్యానంగూడి వర్తిన్తున్నటువంటి ఆగామి 
కర్మమున్ను [కియారూపమై యుండును. నత్కర్మాలకు ఆరంభకాలమందు 
నత్వగుణమున్నను, రాజనతామన్మపథానమెైతేగాని మునుపే భోగం లేదుగనక, 
పాపకర్మం వల్లనె పాపహేతువు. “దుఃఖానుషంగా త్స్పుఖందుఃఖమేవచ” అని 
శాస్త్రవాక్యము కలదుగనక్క విషయస్పృక్కానందంవలెనే అని నమ న్హకర్మాలం 
దున్ను క్లేశమని తెలిసి, (పపంచమున్ను కొదాచిత్‌ క్లేయమానమైనందువల్ల 
మిథ్యయని' తెలిసి, తనందలి చిదాభానక త్యము తటాక కూపాదులందున్ను 
దేవమనుష్య మృగపకి వృక్షాదులానీళ్లలో దల్నక్రిందుగా (బతిబింబించునట్టే, 
నిరవయవ, అజడ, అదృశ్య, అమూర్తమైన తనయందు విపరీతాకృతియై 
జడదుఃఖసావయవమై అవిద్యాక ల్పితంవల్ల దోచిన చిదాభానక భావము, దర్చ 
ణోపాధిచేత నాభాన తేజన్సున్ను నూర్యుని తేజన్సులోనే అడంగినట్టై, బుద్ధ్యాది 
(పపంచమున్ను మిథ్య అనితెలిని అచిదాభాసమున్ను పరమార్థ్ధమైన నిజతత్వ 
ములో నడంగించి, యీశ్వరుని [శుత్యోపదేశమార్లంవల్ల నిరతిశయానందభరి 
తులైన పరమావధూతలు కార్యకారణాలణంగి స్వేచ్చగా వర్తింతురు. లోకు 
లున్ను బుద్దిభేదంవల్ల గాంతురంతేకాని, పరమార్థంగా జూస్తే అకాశానకు వర్తన 
లేనట్టే, చిదాభానన్యరూపులయిన అవధూతలకు వర్తనం లేదనెడిదే సిద్ధం, 
అయితే, జడమైన ఘటానకు ఉపావానమైన మృత్తికయును జడమైనట్టే, 
యాజడమైన దేహకరణేందియాది నకల (పపంచానకున్ను ఉపాదానకారణ 
మైన న్వరూపమైన తన్ను యీజడమైన యెరుక అజడము గాబట్టి వర్తన 
యనేది ఘటించదు, అది యేమీఅంటేను, దృష్టాంతరూపమైన ఘటమందు 
నిమిత్తకారణుండైన కులాలుండు వేరేకలడుగాబట్టి జడానకక్కడ జడత్వం 
ఘటించును. దార్హాంతమైన (బహ్మమున్ను (పపంచానకు అభిన్న నిమిత్తోపా 
దొన కారణమైనందువల్ల, అక్కడ జడత్వపనంగము ఘటించదు, అయితే, 
యీమాయాధ్యానమనెడిది గర్భగోళాననుండే శిశువువలెను [బహ్మనదనద్భావమో 
అధ్యన్తమో యొత్తుకొన్న శిశువువలెను వేలుపులైన అధ్యన్తమో ఆంటేను, 
అవిరళ బహ్మమందవకాశ మంగీకరిస్తే, ఆకాశంవలెనే జడత్వం పాప్పమౌను, 
అటుగనక, ' అధ్య స్తమని చప్పరాదు. అటుగనక్క (భాంతికి (బహ్మమందు 
ఉభయ(తాపి ఆశ్రయం ఘటించదుగనక, అటువంటి [బహ్మమె తామైన చరమ 
శరీరులకు జుగద్భాంతి లేదుగాబట్టి, నిజమందు వర్తనము లేదనెడిదె సిద్ధం, 
చరమశరీరమనంగా కడపటి కృతార్థశరీరమనుట, ఈయర్థమందు (కుతి 


ఎనీమిదవ (పకరణము 73 


“అపాదపాణౌ జీవనో గృహీతా” అనిన్ని, అచకుహ్వాన్న దృష్టివె తధా [శోతన్య 
కాశుతిః;! అవాక్యాం నతువ రి స్యాదమస్తాన్మతిః, న్నపమాణం నకర్మాస్మి। 
, బుద్భ్యాభావేన వేదితా। విద్యావిద్యాతతోనా స్తి। చిన్మా తజ్యోతిషో మమ।. పరా 
మృతేన తృప్తన్స్న కృతకృత్వస్సయోగినః నైవాగ్తి రించిత్మ ర్రవ్యమ స్తిచేన్న 
నతత్వ్యవిత్‌। నమం పశ్యకాహినర్వ[త నమవస్థిత మీశ్యరం! నహితస్యాత్మనా 
త్మానం తతోయాంతి పరాంగతిం। యధథారవి న్సర్వరసాన్పుభు జై హుతాశాన 
శ్చాపిచ నర్వభక్షక ః। తదైవ యోగివిషయాన్స్రభు జై నలిష్యతె కర్మశుభా 
శుభై శ్చ” అని యుపదేశ సాహసిక కలదుగనుక 
అదంహి నత్యం మమనాగ్తి వ్మికియా వికారహితుర్నహి మెద్వయత్వతః। 
నపుణ్యపాపేనచ మోక్షబంధనే నచాగ్తి వర్ణాశమతా శరీరతః॥ 
అని ఉపదేశసాహసిక కలదుగనుక, అవధూతచరిిత చెప్పంబడెను. ఇంక 
శీవన్ము క్షిపశంన నిరూపిస్తున్నారు, అదేలాగంటేను, [బహ్మాత్మైక్య జ్ఞాననంప 
న్నులయిన మహాత్ములున్ను నిజమందు నిర్గుణన్వరూపులయినాను, అనుభవ 
తుర్యావన్గయందు వారలకు నర్వజ్ఞతాసెద్ధి కలదనెడిది (పకటించే దిప్పుడు 
జీవన్ముక్తి పశంన అనిపించును. అదియేలాగంటేను, జీవన్ముక్తులకు అనుభ వా 
వనయందు అజ్ఞాన నాశనమైనది గనుక, వార్లను లోకులవలె నెంచరాదు. 
చిదహమనెడి అఆజడాభిమానమున నుండికాని యనుభవము ఘటించదు. 
వార్లను శుద్దనిర్గుణ[బహ్మ మనియు చెప్పరాదు. అన్యత్వంతోడ (పతిద్వంద్వం 
గల కూ టన్ధచెతన్యనిష్టమైన వివేకమనిపించుకొనే అజడాభిమానము, తనవివేక 
బలంవల్ల నన్యత్వం విచారించి బహిర్హృష్టినుపనంహరించి అంతర్హృష్టియందు 
తనకు అధికరణరూపమైన అద్యయానంద (బహ్మచై తన్యావలోకనం చేసి 
ఆయభిమానమున్ను తానున్ను విక్షేపశ క్రెనందువల్ల తనందు కల్పనారూప 
మైన (పారబ్దపరినమా ప్పి పర్యంతమున్ను దగ్దపట న్యాయోపాధియందు యా 
కల్పనాహాంకారమనుభవ శక్తియు క్రమై చిజ్ఞాగంవల్ల నర్వజ్ఞత్వాది గుణనమే 
తమై, యీశ్వరుండనే నంజ్ఞగలిగిందగును, అయితె యీపురోభాగ పృష్థభా గాలం 
గల దేహకరణోందియాద్యా వృతుండై యుండే యీజ్ఞానియందు నర్వజ్ఞ 
త్వాది శక్తులేతీ రుననున్నవంటేను, అపురోభాగప్పష్టభాగాలనెడివి దేహాదులకంతే 
కాని జ్ఞానన్వరూపికి లేవు, అదేలాగంటె, వురోభాగమందున్ను చకున్నులు 
వెన్నునుం గానకున్నాను అక్కడ బుట్టిన తీటను తనజ్ఞానంవల్ల దెలిసి నఖా 
(గాలచేత నివృ త్తింజేయును గనుక యెరుక నర్వతోముఖమని తెలియవలెను, 
ఆయెరుకయును బాహ్యాభ్యంతర కరణాలను తత్తత్సంస్కార బలంవల్ల 
న్ఫురిన్తుండును, ,అఆదేలాగంటేను బాహ్యక రణాల లోపల కర్మేందియపంచక 
వర్గమందుు వాగిందియము బాహ్య(పసారై యుండును: అంక (గోతాది జ్ఞానేం 
(దియ పంచకమందు నయనోపాధింబట్టి యెరుక బాహ్య పసారితమైయుండును, 
ఇంక నేకాదశేందియాలలోను మనన్సు బాహ్యాభ్యంతర (పకాశమైయుండును. 
10 


74 (బహ్మవిద్యా సుధార్ణవము 


తక్కిన యిందియాలున్ను తామున్న స్థలమందె తత్తద్విషయాలు (పాప్తాలు 
గాబట్టి యెరుంగుచుండును. అందున, 

నర్వేషు గ్మాతేషు విర్ర 8 (పధానమ్‌। 

నర్వేంద్రియాణాం నయనం (పధానమ్‌! 


అని కలదుగనక, న్మేతస్థానమందు యిందియాణాం మనో నాథః। 
అని కలదుగనుక, బా హ్యేం్యదియాలకు నాయకమైన యీమనన్సు నకలదేహాల 
కున్ను జాగమందు న్మేతస్థానమందు వర్రిన్తుండును. అక్కడ నకలేంది 
యాలయందున్ను యీమనన్సు తత్తద్విషయాలనున్ను (గహించి, తత్తత్సం 
స్కారాలను తనకు జ్మాగదాాశయమైన న్మేతస్ట్థానానకు దెచ్చి. కన్నులమూసి 
పరవశమై నుభిస్తుండును. అదియెటువలెనంటేను, ఒకానొక పకి అక్కడక్కడ 
తనచెంచువువల్ల పర్శిగస్తమైన ఆహారములను తనకాశయమైన వృక్షకోటరా 
నకు దెచ్చి ఉపయోగించినట్టే. అటుగనుక, యీమనన్సుకు జ్మాగమందు 
నేతస్థానమె ఆశయం, న్నేతస్థానముననుండి జారి కండ్లుమూసి కంఠస్థానాన 
నిలిచి న్యప్నముగని, అందుండి జారి హృదయస్టానానకు వస్తే సుషుప్తి, 
*య[తవాయున్తత మనః అని కలదుగనుక, వాయువశంవల్ల (ఖహ్మరం(ధ 
స్థానాన (పాణాయామబలాన్నిం గూడి యుండెగనుక తురీయమందురు, నిత్యా 
నిత్యబలంవల్ల న్వన్వరూపాభిముఖంకాగా తుర్యాతీత మందురు, ఇంకాయీ 
మనస్సుకు కంఠస్థానంయొక్కు పరిణామవై కల్చాాలున్ను కమలమున్ను 
వికానభేదంవల్ల నూచించినట్టై యీమనస్సున్ను హృదయమందుగల నంస్కార 
మును జ్మాగమందు న్నేతాననె నూచిస్తుండును. అది యలాగంటేను, కామా 
భిప్రాయము హృదయమందుగల పురుషుండు నేతమందున్ను త త్తదభిపాయ 
మభినయాన్నె కనుపరస్తున్నాడు, (కొధాభిపాయం హృదయమందు గలవాడు 
న్మేతమందు (కోధమునే నూచిన్తుండును. ధీరచిత్తుండై నయాతడు దృష్టియం 
దున్ను ధీరత్వమే నూచిన్తుండును, ఇంక నేను పురుషుండననే అభ్మిపాయం 
గల దృష్టియందు పురుషాభిప్రాయంగానె చూస్తుండును. నేను స్రీయనే అభి 
(పాయంగల దృష్టియందు తన్ను స్ర్రత్య్వముగా నంగీకరించి చూస్తుండును. 
అటుగనుక యెలాగుహృదయమాలా గే దృష్టిన్ని. ఎవ్వండై నాయొక మహాత్ముండు 
పరమ శాంతహృదయుండై నందువల్ల, దృష్టియందున్ను పరమశాంతే నూచిస్తుం 
డును. అదియేలాగంటేను, స్ర్రవేషం గట్టుకొని నటించేవాడు తదనుకూలంగా 
నటించి (నభను) రంజింపజేసినాను, తాను పురుముండననే అభ్మిపాయం 
హృదయమందున్ను దృష్టియందున్నుఉన్నట్టె, ఒకానొక వివేకియందు దేహ్మపార 
బ్ధానుసారమైన నటన గలిగినాన్తు అతని హృదయమున్ను దృష్టిన్ని పారమా 
ర్థికమందె పరిణమించి, అతిన్వచ్చమైయుండుగనుక్క చందకాంతపు కరాటములో 
చందకిరణాలు (పవహించినరీతి ఆతని హృదయమున్ను, దృష్టిని కర్పూర 


ఎనిమిదవ (పక రణము 75 


న్పర్శ్భమైనట్టె నకలనంసార నంతాపాలున్ను అణగి అంతశ్సీతలమైయుండు 


గనుక, ఆవివేకకి సకలార్థములున్ను సార్థములయ్యేది దొడ్డుగాదు. అది యేలా 
గంటేను, 


యానిశా నర్యభూతానాం తసార్థింజొగ ర్తి నంయమి! 
యస్యాం జాగర్తి భూతాని సానిశాపన్యతో మునె॥ 
అని కలదుగనుక, 


ధర్మేణ సాధ్యతెదర్మి క్వచిళ్కార్యేణ కారణమ్‌! 

కారణేన క్వచిత్కార్యం క్యచిదామ్నాయ దర్శనాత్‌॥ అనిన్ని 

అక్షజా[పమితిర్ద్వేధా వికల్పో నిర్వికల్పకః। 

కరణం (తివిధం తస్యా త్సన్నికర్షస్తు షడ్విధః॥ 

అని కలదుగనుక, |ప్రత్యకాది పమాణాలవల్ల తనయందు [పమేయభూ 

తమైన నకల్మపపంచమునున్ను సాకాత్సరించి స్వానుభవైక (పమాణాలచేత, 
తనకు కూటనస్థస్వరూపమైన చె తన్యావలోకనం జేననాడు గనుక, దీనిని నర్య 
జ్ఞతాశ క్రియని తెలియవలెను. నకలజీవుల యందున్ను అభిమానానకన్యత్య 
నివారకత్వ లక్షణం సరియైనందువల్లను, వ్యావహారికాఖిమానమని విచారంవల్ల 
బహువిధాలై ౦దింతేకాని, అన్యత్వంతో [పతిద్వంద్వత గలదనే లకణబలంవల్ల 
సకల జీవులకున్ను పారమార్దికాహం కారమొక్కటే యని తెలిసినాడు గనుక, 
యిది నర్వకర్తృత్వశ క్రి యనిపించును. అన్యత్వంతో (పతిద్వంద్వళ గలిగిన 
పారమార్థిక అహంకారమొక,_టే త త్రద్దేహ కరణేందియవిలానంవల్ల బహువిధా 
లై యున్నట్టె వ్యవహరిస్తున్న దని తెలినినాడు గనుక, అది అనంతత్వమనిపిం 
చును, ఈప్రపంచం తోచి చెడిన చోట తనకు చేటులేదని తెలిసినాడు గనుక, 
అది నిత్యత్వ మనిపించును. నకలమైనందులనున్ను ఆకాశం నిత్యమైనట్టె, 
నకల పపంచానకున్ను కూటస్థచెత న్యం తానని తెలిసినాడు గనుక, అది నిత్య 
వ్యాసకత్వశ _క్రియనిపిం చును. నకల(పపంచమునున్ను పరీక్షిస్తున్నాడు గనుక, 
నర్వాంతర్యామిత్వమనిపించును. ఇంక ఆత్మయొక్క ఏకత్యమును దెలిసినాడు 
గనుక, అన్యత్వనివారకత్వం గలదనే లకణంగల యాయహంకారమున్ను 
ఆత్మనిష్టమైయుండు గనుక్క యిక్కడ అభిమానాత్మకమై తోచిన నకలశక్తు 
లున్ను తనశక్తులనె తెలినినాడుగనుక నకలశ క్రియుక్తుండనే తెలియవలెను, 
అయితే యామర్యాదయందు నర్వజ్ఞత్యాది శక్తులుగల జీవన్ముక్తుని యందు 
నుఖదుఃఖాది (పారబ్ధాలున్నవిగదా అంటేను, (పారబ్దశ క్తి అనెడిది అన్యత్య 
నివారకత్వమనెడి వివేకం లేని మూఢాహంకారంగల (ప్రాణులదృష్టికి వికే 
పాంతమై (పారబ్దమున్ను ఉన్నమర్యాదయందు తోస్తున్నదంతేకాని, నాహం 
కరా నాహం మూర్థిః నాహాం శ్యామః। నాహం దీర్హ ః నాహం (హన్యః। నాహం 
జడః। నాహం దృశ్యం నాహం దుఃఖి! అనెడి ఫలహేతువులయందున్ను, 


76 (బహ్మ విద్యా నుధార్గవము 


వ్యతిరికాత్మదర్శన త్వం గల అతనికి (పారబ్దమనెడిది దోచనేరదు, ఈమిథ్యా 
(ప్రారబ్దం. వ్యావహారికాహంకారానకు తోచిన మిథ్యా(పారబ్దమనెడిది అనేక దేహ 
నిష్టమై (అహ్మజ్ఞానవివేకపర్యంతమందున్ను నత్యానుభవమునె పుట్టించి, వివేకం 
జితమైనంతకుమునుపే, విక్షేపరూపమైన దేహాంతపర్యంతమును మిథ్యా!పారబ్ద 
మనిపించును. అటువంటి (పారబ్ధశ క్రి అతీత పారబ్దమనిన్ని, ఆనాగత ప్రారబ్ద 
మనిన్ని |పాసాద (పారబ్దమనిన్ని కాలాంతర భేదంవల్ల వివిధాలైయుండును, 
అందు అతీత పారబ్దమనెడిది పర్యుషితమనిపంచును, అనాగత (పొరబ్దమనెడిది 
ఆపర్యుషి తమనిపిం చును. (పాసాదపారబ్దమనెడిది, వ ర్తమానభావిత్వం గలిగిందై 
| పసాదమనిపించును, ఈజీవన్ముక్తునకు (పసాదృపారబ్దమనెడిది, విక్షిప్తాంతం 
గాను దేహమందే ఆరోపితమై యుండును. ఈజీవన్ముక్తుని అనాగతపారబ్దమ 
నెడిది, స్తుతినిందలశే వ్యాజంవల్ల, |(గామమధ్యస్థమైన సొమ్మువలెనే నకల 
జీవులతోడనున్ను గూడియుండును, అదియేలాగంటేను, ఒకానొక జనుండు 
తనభోగార్హమై ఖండించిన సొమ్ము తనకు (పారబ్ద్బపరినమా ప్రికాలాన దేహాంత 
మందు, అసొమ్ముకు దిక్కులేకుంటేను, | గామమధ్యన్దమై బహుక ర్త లెనట్టె, 
యీవివేకికి పునరుతృత్తినాశములు లేవనేటందుకు శాస్త్రసం పదాయానుభవం 
గలదు గనుక, ఉత్తర్మపారబ్ద మనేెడిది బహుక ర్హృకమై యుండును. 
ఈయిర్థమందు, 

(పారబ్దం భోగతో నశ్యె భేషం జ్ఞానేన దహ్యతె। 

అతరద్వితయంకర్మ తద్వేషి పియవాదినోః॥ అనిన్ని 

అతిధిశ్చాపవాదీచ ద్వావుభౌ మమబాంధవా। 

అపవాది హరేత్సాపమతిధి న్స ్యర్ల గామిని॥ 

అని భగవద్వాక్యం కలదు గనుక, ఆగామి [పారభ్ధానకు లోకంవారే 

కరలె యుందురు. ఆ[పారబ్దమనెడిది అహంకారానకు బలిఅయింది గనుక, 
యేదైనాయొక (గహానకు పెట్టిన బలిని ఆగహము అన్నరనమునంతాను 
భుజించిన, తాను భుజించి తృ ప్తియె, పిశాచత్వం వీడి విమోచనమై, తననిజ 
గతినిం బొందును, నిరనమైన తక్కిన బలివంటకము కాక శ్వానాదులు 
భుజించినట్టె, యీజీవన్ముక్తుని యందున్ను అనిమానానకు వచ్చిన పిశాచత్వ 
మున్ను అన్యత్వనివారకత్వం గలిగింది అనెడి వివేకబలంవల్ల విమోచనమై, 
అనన్య న్వరూపమైన (బహ్మానందమనేెడి నిజగతింగూడె గనుక, ముందర 
కలదనేటందుకు జన్మాలు లేవు. అటుగనుక స్తుతినిందలు అనెడి యుపాయ 
బలంవల్ల వివేకియొక్క శుభాశుభాత్మక మైన యు త్తర(పారబ్ద మనెడిది నకల 
(పాణులతోనున్ను గూడియుండును, ఇటువంటి జీవన్ముక్తుండు పారమార్థిక 
(పారబ్దానుషంగి; అంతేకాని వ్యావహారిక (ప్రారబ్దం మోహకంగానేరదు, అది 
యేలాగంటే, సార్వభౌముండై న ఒకానొక పురుషుండు న్నిదారంభంవల్ల తనకు 
నిజమైన నకలనంపదలను మరచి, అతిదరి దరూపమైన న్వప్పంగని అన్వప్న 


ఎనిమిదవ (పకరణము 77 


మందు చాలాకష్టపడి, మేలుకొని జ్మాగమందు హెచ్చరికచే గన్నులు దెరచి 
తనకు పారమార్థిక పారబ్బమైన _ సార్వభౌామనంపదగూడి నకల భోగాలుంగని 
హర్షతం బొందినట్టె, యీశ్వరునికిన్ని తనకున్ను ఆత్మత్యేన యెకత్వమును 
తెలిసి, కార్యనిష్టమైన అశుభ్మపారబ్బమును న్వప్పమాతతమని తెలిసి కారణనిష్య 
మైన పారమార్ధికమయిన శుభ[పారబ్దమందు. హెచ్చరిక గని తనయీశ్వరత్వ 
మునుంగని హేయగుణరహితుండై, కల్యాణుగుణ విశిష్టుండై, నిత్యమంగళ 
స్వరూపుడై * జీవన్ముక్తుండు పారమార్థిక[పారబ్దంచేత వినోదిస్తూ తనకు కూటన్ధ 
స్వరూపమైన [బహ్మానునంధానమందు నమరనమయ్యెడి దిప్పుడు తాత్పర్యం. 
సర్వేందియక ళాతీతం నర్వనంగ వివర్థితమ్‌। 
నర్వనంకల్పనంత్యాగం నజీవన్ముక్తఉుచ్యతె i 


ఇంక జీవన్ముక్తుని (పశంనయందు శాస్త్రానుభవం గలిగియుండును. 
అది యేలాగంటేను, యేదైనాయొక అర్థము |శేష్టనీచతవల్లనే, తన్నిష్టమైన 
జ్ఞానానకున్ను (శేష నీచత్వం గలిగియుండును. జ్ఞానంయొక్క (గేష్టత్వం 
నీచతవల్లనే తదనుసారంవల్ల కల్పితమైన శబ్బానకున్ను ,(శేస్టత్వనీచతలు గలు 
గును. వీతత్సంబంధాన గూర్చి జ్ఞాతృత్వమునకున్ను (శేష్టత్వనిచతలు గలు 
గును. జీవన్ముక్తునికి విచారరూపవాక్యమున్ను నుహావాక్యమనిపించుకొన్నదై, 
ఏతద్విశిష్టతగల పురుషుండు జీవన్ముక్తుండనేటందుకు నందేహం లేదు అనెడి 
దిప్పడు రహన్యం. “*వితస్మిన్విజ్ఞాతె నర్వమిదం విజ్ఞాతం భవతి” అనిన్ని 
ug భిద్యతే హృదయ గంధిశ్చిద్య౦ లే నర్వనంశయాః। కీయంతే చాన్యకర్మాణి 
తస్మికా దృష్టే మరావరే” అనిన్ని ॥క్లో॥ “ఆఅహంకారాదిదేహాంతో వేద్యో న 
ఘటాదివత్‌। తత్సాక్షీ నర్వగో జ్యోతిరాత్మ [త్మాత్వం శబ్దలక్షితః” 


“సదేవేత్యాది నై వోక్తమద్వయం సర్యకారణమ్‌ 
ఏకమేవ పర(బహ్మ తచ్చబ్దేనోపలకి త ః॥ 
తత్వయోస్సం గాతో నత్యాం విరుద్ధాంశం వివర్ణయేత్‌। 
దై తపారోక్ష్యహీనేన పూర్ణబోధో విశిష్యతె॥ 
నర్వభూతస్థితం యోమాం భజత్యేక త్వమస్టితః” 
అని భగ వద్వాక్యం కలదు గనుక జీవన్ముక్తి పశంన చెప్పంబడెను, 
ఇతి శ్రీపరమహంన పరివాజకాచార్యవర్య పరమానందతీిర్థ 
యతికృతా [బహ్మవిద్యానుధార్హ వే యోగ కాస్తే 
స్వానుభవ దృఢీకరణావధూతలక్షణజీవన్ము కి 
నిరూపణం నామ అష్టమ [పకరణం 
నమా పమ్‌ 


తొమ్మిదవ ప్రకరణము 
అజ్ఞానతిమిరాంధన్య జ్ఞాంనాంజన గలాకయా। 
చకురున్మీలితం యేన తస్తెశ్రీగురవే నమఃకి॥ 


మనః కోభం తాప తయమయ నిదాఘేనవహతో, 
ముముక్షరానందామృత లహరికామోవఘటికామ్‌। 
(పపాంకుర్వకా గుర్వంచిత మపిచదత్తాభిధనిధిం, శ 
కరేదం(ధం బభజ్జయతి పరమానందయతిరాట్‌ ॥ 


ఉ త్తమాధికారులై న ముముకువుల విషయీకరించి పరమానందతిర్జులు 
జీవన్ముక్తి లక్షణమతివిశదముగా _ దెలిసిటందుకున్ను దృఢం గలిగేటందు 
కున్ను ఐదు (పకరణాలలో నిరూపిస్తున్నారు. జీవన్ము క్రి (పమాణవమేది, 
అందుకు సాధనమేలాగు, అందుకు సిద్ధియేది) అఆ సిద్ధివల్ల 
(బయోజనమేది అంటే చెప్పేము, జీవవంతుండై న పురుషునికి కర్భృత్వ 
భో కృత్య నుఖత్వ దుఃఖత్యాది గుణాలు ఏవికలవో అవిచిత్తధర్మాలు క్లేశ 
రూపాలుగాబట్టి, బంధమనిపించును, వాటినివారణమిప్పుడు జీవన్ముక్తి. అయితే 
యీబంధము, సాక్షివల్ల నీవార్యమో చి త్తంవల్లసోఅంటే యీ రెంటివల్లనున్ను 
గాదు జ్ఞానంవల్లనే నివారణంగాని మరొక అందువల్ల నివారణంగాదు. వలా 
గైనానేమి జలానకు (దవత్వమున్ను వహ్నికి ఉష్పత్వమున్ను నివారణంగావా 
లాగే కర్భృత్వాదిధర్మాలు చిత్తంవల్ల నివారణంగావు. స్వాభావికం సర్వత 
నమానమనరాదు. ఆత్యంతికనివారణం కూడదు గనుక, యెలాగైైనానేమి 
జలగతమైన [దవత్వము మృత్తికామళనంచేత కించిన్మాతం పోవును, వహ్నిం 
గలయుష్టత్వము మణిమం(త్రాలచేతం బోవును. అటువలెనేే యోగాభ్యానం 
చేత నమస్రమయిన చిత్తవృత్తులున్ను నివారింపబడును. అయితే (పారబ్దకర్మ 
మనేది, అవిద్యాతత్కార్య నాశమందు (పవృత్తిగల తత్వజ్ఞానానకు (పతి 
బంధకమై న్యఫలదాయకమైన దేహాదికం గలుగంజేయును. నుఖదుఃఖాది 
భోగాలు చిత్తవృత్తిలేక నంపాదించ గూడదుగనుక, ఈయోగాభ్యానమేలాగభిభవ 
మౌనోయని శంకించరాదు. అభిభవసాధ్యమైన డజీవన్ము క్రికిన్ని నుఖాతిశయ 
రూపత్వేన [పారబ్బఫలాలయందలి అంతర్భావాలు అవుగాక ఆంటివ్యా అటైతె 
కర్మాలె జీవన్ముకక్తిన్ని నంపాదించును అనరాదు. అయితే పురుష[పయత్నం 
వల్ల సిద్ధిఅంటేను, కృషివాణిజ్యాలతో నరియౌను, న్వయమదృషరూపమైన 
కర్మాలకు దృష్టసాధనసంప త్తిలేకే ఫలజనకం గానేరదు. గనుక, దృష్ట 
సాధన నంప త్తిన పేకింపవలెను. కృష్యాదులయందు పురుష పయత్నంవల్లనె 
అయ్యే టట్టెతే, స్వానుకూలమైన వర్దాభావం వల్ల దృష్టసామ(గి అ(పయోజక 
మాయెను, ఆలాగే జీవన్ముకక్రి యందున్ను [పబలమైన యోగాభ్యానమునకు 


తోమ్మిదవ [పకరణము 79 


విరోధం చెప్పరాదు. కృష్యాదులయందు దృష్టసామగి గలిగిరంటే మరిన్ని 
కాలాంతరదృష్టిచేతను దృష్టసామ్మగికి ఫలమైనట్టే, పురుష్మ్కపయత్నమైన యోగా 
భ్యాసానకున్ను విరోధంలేక ఫలమౌను, ఉద్దాలకవీత హవ్యాదులకు స్వేచ్చ 
చేతనె దేహత్యాగం గలిగెను, అలాగె అన్మదాదులకున్ను గలుగునుఅంటే, 
ఆయుస్సు కొంచెమైనందువల్ల తాదృశమైనయోగం నంభవించదు. అలాగైనా, 
కామాది వృత్తి నిరోధమాతమైన యోగమందు [వయానంలేదు, శాస్త్రీయమై 
నటువంటి యోగాన్నంగీకరించకుంటె, చికిత్స శాస్త్రం మొదలు మోక్షశాస్త్ర 
పర్యంతమున్ను సమ న్తమైనందుకున్ను అనర్థం వచ్చును, యత్నంవల్ల కించి 
తృలమైనా గలిగేటందుకు దౌర్బల్యం గానేరదు. అన్యథా ఒకానొక రాజు, 
పురుపుండు తనపరాజయం చూచి గజాశ్యసనల నపేకించినల్టై, బోధాచార్యు 
లున్ను చెప్పినారు. “నహ్యజీర్ణ భయ దాహారపరిత్యాగ। అమభయాద్వాసాల్య 
మధ్షిశయణం। యూక భయాద్వా (పావరణపరిత్యాగ యితి యని కలదు 
గనుక శాస్త్రియపయత్నముయొకు (పాబల్యము వశిష్టరామసంవాదమందు 
న్పష్టం గా జెప్పబడెను, 
వశిష్ట $॥ సర్యమిబెహహినడా నంసారె రఘ్మునందనా! సమ్యక్స్రయిత్నా 
త్సర్వేణ పౌరుషాత్సమ వా ప్యతె। ఉచ్చాస్త్రం నాస్త్రితంచేతి పౌరుషం ద్వివిధం 
న్మతం। త క్రోచ్చా స్త్రమనర్థాయ శాస్త్రితం”. ఉచ్చాస్త్రమనంగా యేది అంటె పర 
(దవ్యాపహార పరస్త్రిగమనాదులు. నిత్యనైమి త్తికకర్మాదులు శాస్త్రితమనిపించును, 
అనర్థంవల్ల నరకం అర్థంవల్ల న్వర్గ్ధాదులు, పరమందు మోక్షము పర 
ఆబావాద్యలమభ్య సై శాస్త నత్సంగమాదిభిః। 
గుణైః పురుషయత్నేన సార్ధన్సంపాద్యతి హిత।॥ 
అటనంగానేది అంటె లెన్సనంపూర్ణమాయెనంట, గుణాలతోగూడింది 
అనంగా అధ్యాహరము. హితమనంగా (శేయోరూపము, 
శ్రీరామః॥ |పాక్తనం వాననాజాలం నియోజయతె మాంయధా! 
మునే తథైవ తిష్టామి కృపణః కింకరోమ్యహమ్‌॥ 
అని కలదు, వాననాజాలమనంగా జీవగత నంస్కారాలె ధర్మాధర్మ 
రూపాలై యుండును గనుక, యేలాగున్నదో అలాగ ఉన్నారముగనుక్క మేము 
చేయదగ్గదియేది అన్నందుకు ఉత్తరం. 
వశిష్ట ః॥ అతవివహి హేరామ (శేయః (పాష్నోతి శాశ్వతమ్‌। 
స్వప్నయత్నోపనీకేన పౌరుషేణైవ నాన్యధా॥ 
ద్వివిధో వాననావ్యూహ శుభశ్సెవ శుభశ్చతే! 
(ప్రాక్తనో విద్యతెరామ ద్యయోరేక తరోధవా॥ 
ఏధర్మాధర్మాలు తనయందు యోజింపబడుచున్నవో అందు ఏకధర్మ మందె 
అనెడి వికల్పం, ఏకతరపక్షమందు శుభకర్మమో ఆశుభకర్మమో ఆనే వికల్పం. 


80 (టి హ్మవిద్యా నుధార్హ వము 


వాసనౌఘేన శుద్ధెన త(తచెదధనియ్యతె। 
తత్యమేణాశు తేనైవ పదం (పాష్యని గాశ్వతమ్‌॥ 


ఆశుభవానన విడిచి శుభవాననే ఆభ్యసింపవలెను, అందువల్లనశుభ 
వానన కీణమౌను. మరియత్సాంతరం లేదుగనుక, శాశ్వతమైన పదమును 
బొందును. అటుగనుక శాస్త్రీయమైన యత్పంచేతను అశుభవాననను పోమొ త్ర 
వలెను, ఎటువలెనై నానేమి ఒకానొక బాలకుని మృద్శృక్షణమును 'విడిచేకొరకు 
ఫలభక్షణం యోజిస్తే మృదృక్షణుం విడుచును, మణిముక్తాహారాలు తీసుకుంటే, 
పూలచెండు చేతికియిస్తే అభరణాలు పారవై చును. ఆలాగే, చిత్తబాలకుని 
(విషయములో) నత్సంగంచేత దున్సంగం బోజేయవలెను. చపలమైన పశువును 
బంధనస్థాన (పవేశమందు, హరితతృణుద్దశన కండూయనాది  వాక్సారుష్యదం 
డాడి భరనంచేత ఖాధనస్థానమును జేర్చినట్టే, శ(తుమిితాది నమత్యమైనటువంటి 
నుఖబోధకొరకు [పాణాయామ (పత్యాహారాది పురుష[పయత్నంచేత చి త్రశాంత్యు 
పాయమందు అద్యమైన మృదుయోగంచేత శ్లీఘంగానె చిత్తమును శాంతి 
బొందించవలెను, ద్యితీయమైన హఠయోగంచేత గాంతిబొందించ [పాయాసం 
గనుక, మృదుయోగంచేత మెల్లనె సాధించెనా శ్మీఘాననె నఫలమౌను, అల్ప 
కాలాననే చేకూరనేరదని గంకించవలదు. శుభవానననభ్యసిస్త, నంపూర్ణఫల 
మౌను. లోకములోనొకానొకడు నహనజపమును నంకల్సించి అందు నూరు 
జపం మరపైతే తిరిగి నూరుజపంచేస్తై సంపూర్తి అవును. ఆనూరున్ను 
నంఖ్యకు అధికమాయెనా, నంకల్పించిన నహ(నజపానకున్ను దూష్యంలేదు, 

అవ్యుతృన్న్నమానాయావత్‌ భవనాజ్ఞాత తద్యతః। 
గురుశాస్త్ర[పమాణైస్తు నిర్షీతం తాపదాచర॥ 

అనికలదుగనుక, కామాధుల నడ్డగించుగనుక, జీవన్ము క్రియందావశ్యక 
మైనది శుతిన్మృతి వాక్యాలు, జీవన్ముక్తి నద్భావమందు హఠవల్ల జెప్పుచున్నది. 
ఉవిము ర్తశ్చ విముచ్యత యితి”, జీవన్ముక్తుండు అయ్యెననం గానేమి అంటే 
జీవవంతుడయే ముక్తుడు అంట, అటుగనుక, జీవన్ముక్తుండయ్యె. కామా 
దులవల్ల ముక్తుండై దేహపాతమప్పడు భావిబంధాలవల్లను _ విశేషంగానే 
ముక్తుండౌను, మునుపే నంపాదించిన శమదమాదులచేతను కామదుల నిరోధిం 
చినారుగనుక, మరల నుత్సన్నమైనను (పయత్నంచేత నిరోధింపవలెను, 
అప్పుడు ధీవృత్తులు అభావంగాబట్టి విశేషంగానె ఫలనిద్ధి. ఏలాగ్లే నానేమి 
(పళయమందు దేహపాతంగాగాను, కించిత్కాలము భావిదేహబంధమువల్లను 
ముక్తుండవును, మరింగలుగును, ఆత్యంతిక [ప్రభళయమువలెను మోక్షంగూడ 
ననే యర్థమందు బృహదారణ్యకం చెప్పుచున్నది, 


యధానర్వే (పముచ్యంతే కామాయె[య]న్స హృదిస్థితాః। 
అధమర్హ్యో మృతోభవత్యత (అహ్మనమళశ్ను తే॥ 


తోమ్మిదవ (పకరణము 8i 


దేహేం[దియాది వ్యవహారాలున్ను, గిరినది సముదాదికమున్ను బహుకాలం 
యీశ్వరునిచేత ఉపనంహారమై తిరుగ జగత్సష్టి నమాయాన యధాపూర్వం 
గానేయుండును. నకలచరాచరాలచేతనున్ను న్పస్టంగానే జెప్పబడుచున్నది, 
జీవన్ముక్తునకై తే ధీవృత్యభావాలు గాబట్టి, సుషుప్తింబలెనే నకలమున్ను అనం 
గతాలవున్తు న్వయం(పకాశమైన  చిద్వ్వోమమే నిలుచును. అయితే బద్ధుని 
కిన్ని నుష్ముప్తికాలమందు తాత్కాలికధీనృత్యభావం గలదుగదా అంటే, భావి 
ధీవృత్యభావానకు నద్భావంగలదు గనుక జీవన్ముక్తత్వం గానేరదు, ఈ 
యర్ధమే వాశిష్టము చెప్పుచున్నది. 

యధాస్థితమిదం యన్య వ్యవహారవతోపిచ। 

అన్తంగతం స్టితంవ్యోమ నజీవన్ము క్రిరుచ్యతె॥ 

అని కలదుగనక, మరిన్ని (సక్చందన వనిళొదిసుఖాలు [పాప్తమై 

నందువల్లను, నంసారులకు వలెను హర్షముపుట్టనేరదుు ధనహాని ధిక్కాలా 
దులయందు నంసారులకువలె దైన్యం పుట్టనేరదు. ఎప్పుడున్ను ముఖ(పభ 
యధాస్థితిగానె గలిగియుండును, అదియెందువల్లనంటేను, నమాధిదార్థ్యంవల్ల 
(సక్చందన వనితాదిపతీతి లేదుగాబట్టి. ఒకానొక వెళ వ్యుత్ధానదశయందు, 
(పారబ్ధకర్మోపపాలిత పూర్య[పవాహగతమైన (న్రక్చందన వనితాదిపతీతి గలిగినను, 
వివేకదార్హ్యంచేతనే హేయోపధేయ బుద్ధులు రెండున్ను లేవుగనుక్క జీవ 
న్ముక్తునకు హర్షవిషాదములు రెండున్ను తోపవు. ఈయర్థమందు వాశిష్టం. 


నోదేతి నా స్తమాయెత నుఖేదుఃఖ ముఖపభా। 
యధా (పా ప్తిస్థితిర్యన్య నజీవన్ము క ఉచ్యత॥ 
అని కలదు. జ్మాగదవస్థనున్నాను నుమ పండవును, అదియేలాగంటేను, 
చకురాదిం[దియాలు న్వస్వగోళకాలందు అవస్థానోపరతి లేదుగనుక, జాగ 
త్రనంబడెను, మనను వృత్తిరహితమై యున్నదిగనక నుమ ప్తిన్గుండాయెను, 
కనుక, కయిం|దియైరర్గోప లబ్ది జాగరితం।!” అని కలదు, జాగరణలక్షణం లేదు 
గాబట్టి జ్మాగమునుగాదు గనుక సుషుప్తుండె అనంబడెను, నత్యబోధయందె 
లీనమైన చి త్తంగాబట్టి నిర్వాననత్వం గలవాడౌను, ఈయర్థమందు వాశిష్టము. 
యోజాగ రి నుమ ప్రస్టో యన్య జాగం నవిద్యతే। 
యన్య నిర్వాననో బోధ నజీవన్ముక్త ఉచ్యతే! అనిన్ని 
రాగద్వేష భయాదినా మనురూపం చరన్నపి। 
యోంతర్వో్యమ వదత్యచ న్ప్సజీవన్ముక్త ఉచ్యతే॥ 
రాగాదులనంగాను భోజనాది (ప్రవృత్తులు, ద్వేషమనంగాను బౌద్ద 
కాపాలాదికులవల్ల విముఖత్వం, భయిమనంగా నర్పవ్యాఘాదుల యందు 
ఉపసారణం, అదిశబ్దంచేత మాత్సర్యం, అదియును వచ్చినాను పూర్వాభ్యానం 
11 


§2 (బహ్మ విద్యాసుధార్జవము 


వల్ల గలి౧నాను షిశాంతోచిత్తబునది గనుక, కల్మషంలేదు గనుక, అంతశ్నుచి 
త్యం గలిగియున్నది గనుక, నిర్లేపుడు ఆకాశమందు ధూమధూళి మేఘా 
వృతమైనాగాని, న్వభావాతిశయత్వంచేత నిర్మలత్వమే కనుక,  ఆలాగె అంత 
శుచిత్యం గలుగంబట్టి జీవన్ముక్తుండు, మరిన్ని! 
యన్సనాహం కృతోభావో బుద్ధిర్యన్య నలప్యతే। 
కుర్వతో కుర్వతోవాపి నజీవన్ముక్త ఉచ్యతే॥ ల 
లోకమందు ఒకానొక బద్ధుండైన పురుషుండు, శాస్త్రయు క్తమైన కర్మ 
జేసేటప్పుడు నేనీకర్మం చేసితిని *జ్యోతిష్టోమేన న్యరకామో యజేత” అని 
యీకర్మం చేసితినని చిదాత్మాహంకారం పుట్టును. న్వర్గమును పొందెను అనే 
హర్షమున్ను గలుగును, చేయకుంటే యీకర్మం చేయకపోతిగా అనేవిషాదం 
గలుగును, ముక్తునకై తే తాదాత్మా ధ్యాన లేదుగాబట్టిన్ని, హర్షాద్యభావం 
కాబట్టిన్ని, యీరెండుదోషాలున్ను లేవుగనుక జీవన్ముక్తుండు. మరిన్ని, 
యస్మాన్నాద్విజతే లోకో లోకాన్నాద్విజితెచయ:। 
హరామర్షభయైర్ము కః నజీవన్ము క్ర ఉచ్యతే 
అధిక్షేపతాడనాదివృతి తనకు లేదుగనుక, లోకులు తనకు వెరవరు. 
ఆకారణాన, లోకానకున్ను తావెరవంబనిలేదు. ఒకానొక దుష్టచిత్తునివల్ల నధి 
క్షేపతాడనాదులు గలిగినాను, తాదృశమైన వికల్పం తనకు లేదుగనుక, జీవ 
న్ముక్తుండు. మరిన్ని, 
గాంతనంసార కలనశి కళావానపి నిష్కుళః। 
యన్యచిత్తోపి నిశ్చిత్తః నజీవన్ము క్ర ఉచ్యతే॥ 
శ(తుమిత, మానావమానాది వికల్బాలె నంసారకలన, చతుస్టప్పివిద్యలె 
కళలు, తదభిమానవ్యవహారం లేదుగనక నిష్కుళత్వం, చిత్తానకు న్వరూప 
నద్భావం గలుగంబట్టి వృత్తిజనించదు గనుక, నిశ్చ త్తత్వం. అయితే అత్మ 
ధ్యానమందిప్పుడు అచింతకు వృత్తినద్భావం కలదుగదా అంటే, లౌకికవృత్తి 
లేదుగనుక నిశ్చింతత్వమె కాబట్టి, జీవన్ముక్తుండు. మరిన్ని, 
యసన్సమస్తార్థ జాలేషు వ్యవహార్యపిసితళ | 
పరార్జేష్యివ పూర్ణాత్మా నజీవన్ముక్త ఉచ్యతే॥ 
పరులయిండ్లకు వివాహోత్సవాలకుపోయు వారిక్షిపియం గాను నకల 
వ్యాపారాలకున్ను వ్యవహరించినాను, ఆవివాహ కర్తకుగల లాభాలాభహర్షవిషా 
దాలు వారికిగలట్టు తనకు లేవుగనుక, ఆలాగే జీవన్ముక్తుండున్ను పరివూర్ణ 
న్వరూపానునంధాన6 గలుగంబట్టి జీవన్ముక్తుండు, మరిన్ని, 
జీవన్ముక్తిపదం త్యక్త్వా న్వదేహె కాలసాత్క్పతె। 
విశత్యదేహము క్తత్వం పవనోన్సందతామివ॥ 


తొమ్మిదవ [పకరణము 83 


ఎటువలెెనైనానేమి వాయువు తనచలనం విడిచి నిశ్చల న్వరూపంతో 
నున్నట్లు ముక్తాత్ముడును ఉపాధికృత నంసారము విడిచి న్వరూపమందే 
నిలుచును. 
విదేహము కో నోదేతి నాస్తమేతి నశామ్యతి। 
ననన్నానన్నదూరస్లో నచాహం నచనేతరః॥ 


హర్షవిషాదాలయొక్క ఉదయా నమయాల యందు శాంతిలేదు. ఇట 
నంగానేది అంటే, హర్షవిషాదాలు లేవుగనుక శాంతిన్ని లేదనుట. నదూరన్థః 
అనేయు క్రిచేతను నమీపన్గుండుగాడాయెను. వ్యవహారమందు వికల్పంమా(తమే 
కాని మరేమిన్ని లేదు. మరిన్ని జీవన్ముక్తుండనగా నేమిఅంటే। 


తతస్థిమితగంభీరం నతేజో నతమ న్తతమ్‌। 
అనాఖ్య మనభివ్యక్తం నత్కించిదవశిష్ట తే॥ 
ఈ[పకారాన విదేహము కి నరిగాజెప్పబడిన యెంతెంత నిర్మికల్చ కా 
తిశయమంతంత ఉఊత్తమనుని చెప్పంబడెను. ఆజీవన్ముక్తునకే స్థిత పజ్ఞాండనే 
నామబుటువలెనంటేను, భగవద్గీత యందు ద్యితీయాధ్యాయమందు స్థిత పజ 
చెప్పంబడెను, అదియేలాగంటేను, (పజ్ఞయనంగాను తత్వజ్ఞానం స్థితమనిన్ని అస్థిత 
మనిన్ని రెండువిధాలు. ఏలాగంటే, ఒకానొక జారస్త్రి తనపియుండై న జారపురుషుని 
యందు (పేమగలిగిందై గృహకర్మాల నకలమైన వ్యవహారాలప్పుడున్ను ఆ 
పురుషునే తలస్తుండును, [పమాణ్మపతీతాలయిన  గృహకర్మాలు చేస్తుండిన్ని 
మరచును. అటువలెనే పరవై రాగ్యంగల పురుపునికిన్ని యోగాభ్యానపాటవం 
చేత, నత్యంతవశీకృతచిత్తంవల్ల నుత్చన్నమయిన తతృ్తజ్ఞానమందలి బుద్ది 
జారస్త్రివలెనే నిరంతరమున్ను తత్వము ధ్యానిస్తుండును, అదియిప్పుడు స్థిత 
(పజ్జియనిపించును, అస్టిత్సపజ్ఞ యేలాగంటే ఒకానొక పుణ్యవిశేషం వల్ల 
జ్ఞానముత్పన్నమైతే, అందు బుద్ధినిలువక పూర్వదుర్వాననావశాన నంసారమగ్నత 
చేత దత్వజ్ఞాన మును మరచును, అదియిప్పుడు అస్టిత్మపజ్జ యనిపించును. 
ఈయర్థమంచు వాశిష్టం గలటు. పరవ్యసననివారిపు గాపి గృహకర్మణి। తేదేవా 
స్వాదయత్యంతః పరనంగరసాయనం౦। 


ఎవర తత్వేపరేశుద్దే ధీరోవి శాంతిమాగ తః। 
తోదేసాస్వాదయత్యంతః బహిర్య కవహరన్నబప॥ 


అనికలదు. స్థిత పజ్ఞ కాలభేదంవల్ల రెండువిధాలు. నమాధినిస్టుండనిన్ని 
(పవ ర్రకుండనిన్ని రెండువిధాలు. ఈరెండులక్షణభేదాలున్ను జెప్పుచున్నారము. 
అదియేలాగంటే, నమాధినిషఘ్టం డైన స్థిత పజ్జానకు భాషయేలాగు లక్షణమంటే, 
వ్యవహర్తయైన స్థిత పజ్జానకు వాగ్యా పార మెటువలెను మూఢునకంటిె 
విలకణుండెటువలెనంటే, 


84 (బహ్మవిద్యా నుధార్గ వము 


(పజహాతి యదాకామాకా నర్యాపార్థమనోగ తాళ! 
అత్మన్యేవాత్మనా తుష్ట స్థిత పజ్ఞ న్లదోచ్యతే॥ 
కామం మూడువిధాలు, బాహ్యాభ్యంతర వాననామాతరూపాలై మూడు 

విధాలైయుండును, అందు, ఉపార్టితమోదకాలు బాహ్యాలు, ఆశామోదకాలు 
అభ్యంతరాలు. పధిగత తృణాదులవలెనె, అపాదతః పడింది వాననామాత 
రూపాలు, నమాధినిష్టునకు అశేప ధీవృత్తులున్ను నంక్షయాలుగాబట్టి, నకల 
మున్ను త్యజించును, ఆతనికి ముఖపసాద లింగగమ్యమైన నంతోషంగలదు. 
అదిన్నీ కామాదులయందు లేదు. అదియెందువల్ల నంటేన్కు ఆత్మయందు 
కామాదులయొక ౪ త్యాగం గలిగెగనుక, బుద్ధికి పరమానందరూవమైనటు వంటి 
ఆత్మ తత్యాభిముఖంవల్లను ముఖ(పసాదం గలిగెను. నం. పజ్ఞాతనమాధివలెనే 
మనోవృత్తిచేతనే అయిందిగాదా అంటే, ఆలాగుంగాదు. న్వపకాశచ్చిదూప 
మైన ఆత్మచేతనే నంతోషమంతేకాని, వృత్తిరూపంగాదు; మరేదంటేన్సు తత్సం 
స్కారరూపమేయని తెలియ వలెను, ఈపకారాన నమాధినిష్టుని లక్షణం 
చెప్పబడెను, 

దుఃఖేష్యనుద్విగ్నమనా న్పుఖేష విగతన్స హః। 

వీతరాగభయ!కోధ స్థిరధీర్మునిరుచ్యతే॥ 

దుఃఖరో గాది నిమి త్రజన్యాలునై, రజోగుణ వికారాలునైై, నంతాప 

హేతువులునై్నై, తాదృశాలైన దుఃఖాలువచ్చినప్పుడు, అహంపాపి అహందుఃఖీ 
అనిన్ని, నేను దురాత్ముండను యీజన్మం గాల్బనేవలెను అనెడి పరితాస 
యుక్తాలై తమోగుణవికారత్వంచేత |భాంతిరూపాలై న యిీచి త్రవృ తేది కలదది 
ఉద్వేగము, చూస్తే వివేకికి గలిగినట్టె (పకాశిస్తున్నది, అటువలెనై నా పూర్వ 
జన్మమందు తత్వ(పవృత్తికి (పతిబంధకాలుగనుక, న్వపయోజనాలు ఆయెను. 
అప్పుడై తే నిష్పుయోజనాలాయెను; నిషుయోజనాలై (భాంతిత్వముననే 
కానంబడుచున్నది, సుఖనిమి త్రజన్యాలునై, రాజ్యపుత కళతలాభాది 
నిమి త్రజన్యాలువై, సాత్విక[పతిరూపాలునై, అనుకూలాలునైన చి త్రవృత్తులకు 
ఆనుఖం గలుగుచునుండంగా, ఆగామియైనటువంటి తాదృశనుఖ కారణమైన 
పుణ్యుపాపమును జేయకే తదపేక్షయెదికలదదే తామసవృ త్రి స్పృహ, ఈ 
సుఖదుఃఖాలు (పారబ్ధక ర్మమువల్ల ,బాపించినవిగనుక, ఉద్ధతునియొక్క చిత్త 
పృత్తినంభవాలు, అనుఖదుఃఖాలు రెండున్ను కలుగును. ఉద్యోగన్పృహలు 
వివేకికి నంభవింపవు. అటువలెనే రాగ్మకోధభయాలున్ను తామనక్వేన కర్మ 
(పాపితాలుగావు గనుక, ఆతనికి లేవు ఈ[పకారాలైన లక్షణాలచేత లకితమైన 
స్థిత్మపజ్జునియొక్కు బుద్ది, స్వానుభవ్నీపకటనంచేతను శిష్యశికార్థమై వుద్వెష men ది 
గమకమువాక్కులచేతం జెప్పబడుచున్నది. ఇంతే అభిపాయం, 

యన్సర్వత నభిస్పేహాన్త త్రత్సాాప్య శుభాశుభమ్‌। 

నాభినందతి నద్వేష్థి తన్య(పజ్ఞా (పతిస్థితా॥ 


తొమ్మిదవ (పక రణము 85 


లోకమందు పరులకు హానివృద్దులువ స్తేను, తనవిగానారోపించుకొంట, 
అదిన్ని తాదృశమైన అన్యవిషయమైందిన్ని తామనవృత్తి విశేషమైన స్నేహము నుఖ 
హేతువు యేదిఅంటే, న్వకళతాదులు నుఖమేదిఅంటే, తద్గుణకధనాది [పవ 
రకమైన బుద్ధివృ త్రియొక్క అభినందము. ఆగుణకధనాలకంటె పర1పయో 
జనార్థత్వం లేదు గాబట్టి, వ్యర్థమాయెగనుక, అందుహేతువై న అభినందమున్ను 
తామనమె యనిపించుకొనును, అనూయవల్లబుట్టిన దుఃఖాలకు హేతువులేవి 
అంటే, పరులయొక్కు విద్యాదులు, అందునగూర్చి అశుభవిషయాలు తన్నిండా 
(పవృత్తిబు యేదిగలదు అదిద్వేషం. అనిందను నిర్ధారణంజేయలేదు గనుక, 
అదిన్ని వ్యర్ధమాయె గనుక, అవెల్లాను తామనధర్మాలాయెను. ఈతామన 
ధర్మాలు వివేకికియేల గలుగును? నర్వదాను వివేకికి లేవు, మరిన్ని 

యదా నంహరతెచాయం కూర్మోంగానివ నర్వశః। 
ఇందియాణీం[దియార్జేభ్య న్లన్యత్సృంజ్ఞా |పతిష్థితా॥ 

అని కలదు. వ్యవహారకర్తయెన స్థిత పజ్ఞునక్కు నమ స్తతామనవృత్తు 
లున్ను లేవని యీచెప్పిన శ్లొకార్థాలవల్ల నృష్టమాయెను. సమాధినిష్ణునకు 
అయితే వృత్తులు లేవుగనుక, మరేలాగునను తామనత్వశంకకు పనేలేదు, 
అందుకు అభిపాయము, యీళ్లోకార్థము. 

విషయా వినివర్తంతె నిరాహారన్య దేహినః! 
రనవర్ణం తసోప్యన్య పరందృష్ట్యా నివ ర్తతే॥ 

(పారబ్దకర్మ నుఖదుఃఖ హేతువులయిన విషయాలున్ను చం[దోదయాం 
ధకారాది రూపాలున్ను న్వయమేవ తమంతటతాముగనే కలిగినవి. తక్కిన 
గృహక్షేతాదులు పురుషోద్యోగద్యారేణ కలిగినవి, ఈసుఖదుఃఖ హేతువులయిన 
యిం[దియాలున్ను, చందోదయాంధకారాది రూపాలున్ను నమాధివల్లనె నివ 
ర్రకమౌను, “ఆహరణమాహారః ఉద్యోగః” యివి నిరుద్యోగికి గృహాదివిషయాలు 
నివర్తకమౌను, నీరనమనంగా మనన్ఫందలి తృష్ణ. ఆతృష్టాను పరమానంద 
రూపమైన పరబహ్మదర్శనం గలుగంగాను, న్వల్పానంద హేతువులన్నిన్ని 
నివర్తకమౌను. ఈయర్థమందు శ్రుతి; ోకిం[పజయా కరిష్యామో నాయమాత్మా 
యంలోకః।1” అని కలదు మరిన్ని 

యతతోహ్యపి కాంతేయ పురుషన్య విపశ్చితః। 
ఇం|దియాణి [పమాదిని హరంతి _పనభంమనః॥ 
తాని సర్వాణి నంయమ్య యు క్ర అ సేతమత్పరః। 
వశెహియ స్యేంద్రియాణి తన్య(పజ్ఞా |ప్రతిష్థితా॥ 

ఉద్యోగత్యాగమె (బహ్మదర్శన(పయత్నం, ఇందుచే అప్పుడు కదాచి 
త్పృమాదపరిహారం కొరకు నమాధిని అభ్యసింపవలెను, జానిమ్లూధ్య క్యానం 
లేకుంటే హానిక లడదాఆంటే అందుకు ఉత్తరం జెప్ఫేము, 


864 (బహ్మవిద్యానుధార్దవము 


ధ్యాయతో విషయాకా పుంనన్సంగ స్రేమాపజాయతే। 
నం గాతృంజాయతే కామః కామాత్కోంధోభిజాయతే॥ 
(కోధాద్భవతి నమ్మోహః నమ్మోహాత్స్మ్భతివి|భమః। 
స్మృతి భంశాద్బుద్దినాకో బుద్ధినాశాత్సృణశ్యతి॥ 


అనికలదు. గురుకారుణ్యంవల్ల నస్వరూపదర్శనమైనను, అది నంతత 
మున్ను అనునంధానం లేకయుండి విషయాతురుడాయెనా, , నంగం|పా ప్పమౌను, . 
నంగమనంగానేది అంటే, [పాకృతనంనర్గ. కామమనంగానేది అంటే, విషయా 
పేక. (కోధమనంగానేది అంటే, ఆభోగం కూడనందువల్ల ఆ(గహం. మోహ 
మనంగానేది అంటే, వివేకపరాబ్ముఖత్వం. న్మృృత్మిభంశమనంగానేది ఆంటే 
న్వరూపానునంధానం మరచుట. బుద్ధినాశమనంగానేది అంటే విపరీతభావనా 
దోషంచేత పతిబంధకమైన జ్ఞానానకు _మోక్షపదసామర్థ్యం కూడకపోవుట. 
(పణశ్యతి అనంగానేది అంటే ఆజన్మమందు మోక్షం లేదనుట. మరిన్ని 


రాగద్వేప విము _కైన్లు విషయానిం[దియైశ్చరకా। 
ఆఅత్మవశై్యై ర్విధేయాత్మా (పసాదమధిగచ్చతి॥ 


విధేయాత్మత్వ మనంగా, వశీకృతమన న్తత్వం.  _పసాదమనంగా 

నై ర్మల్యం, నైర్మల్యమనం గానేది అంటే బంధరాహిత్యము, సమాధ్యభాాన 
యుక్తుండైన యోగికి తద్వాననాబలంవల్లను వ్యుత్తానదశయందు తనయింది 
యాలు విషయాలంగూడి విహరించినా గాని, [పసాదమును లెన్సగానే పొందును. 
ఈపకారాన స్థిత పజ్జలక్షణం చెప్పంబడెను, ఓయి! పజ్జయొక స్థిత్యుత్స త్రి 
చేతను, వూర్యమె సాధనంచేత రాగద్వేషరాహిత్యాదిక ముపేకింపంబడెను. 
మంచిది, అటైనాగాని అప్పుడు ఒకవిశేషం గలదు. అది వార్తికకారులు 
చెప్పుచున్నారు. విద్యాస్థిత్యభాక్‌ _ సాధనభూతాః। (పయత్ననిష్పాద్యాః లక్షణ 
భూతాస్తు! పునన్వభావాస్తై స్మితాః స్థితృపజై ఇవ! అనికలదు. ఈజీవన్ము క 
బాధింపంబడ్డటువంటి భేద(పీతి కలదినై, స్థితమైన అత్మబోధగలిగిందిన్నై 
అబాధితమైన ఆత్మబోధ సామర్థ్యమును కలుగంజేయును, భగవద్భక్తుని 
లక్షణమేలాగంటే, భగవధీతలయందె ద్వాదశాధ్యాయంలో భగవానునిచేత 
వర్షింపబడెను. ఆదియేలాగంటే, 

అన్వేష్టా నర్వభూతానాం మ్మైతః కరుణవీవచ। 

నిర్మమో నిరహంకార స్పుఖదుఃఖనుఖక్షమీ॥ 

నంతుష్ట నృతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః। 

మయ్యర్చితమనోబుద్ది రోమద్భ క్ర నృమే[పియః॥ అనిన్ని 

యోనహృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి। 

శుభాశుభ పరిత్యాగి భ _క్రీమాన్యన్స మేపియః॥ అనిన్ని 


తొమ్మిదవ [వక రణము 87 


నమశ్శ(తౌచ మితేచ తధా మానావమానయోః। 
శీతోష్ణ సుఖదుఃఖేషము నమన్పంగవివర్దితః॥ 
తుల్యనిందాస్తుతిర్మాని నృంతుష్టోయేన కేనచిత్‌! 
అనికేతస్థిరమతి ర్భ_కిమాకా మ్నపియో నరః॥ 

త తాపి వాక్యకారులున్ను విశేషంగా జెప్పినారు. 
, ఉత్పన్నా త్మపబోధన్య అద్వేపైత్యాదయో గుణాః! 
అయత్నతో భవంత్యన్య నతుసాధనరూపిణః॥ 


అని కలదు. ఇత్యాదిగంధాలచేత భగవదృక్తుని గురించి చెప్పబడెను. 
ఇంక గుణాతీతుని లక్షణం యేలాగంటేను, గీతలలోనె చతుర్దశ అధ్యాయము 
చెప్పుచున్నది, 
అర్జునః॥ కైర్లింగై స్రీనుణానేతా నతీతో భవతి (పభో। 
కిమాచారః కధంచైతాం స్రీజాగుణా నతివ ర్రతె॥ 


గుణాలనంగా నేదిఅంటే, నత్వరజ స్తమో గుణాలు. వాటిపరిణామ 

విశేషమే నమన్తమైనవారికిన్ని నంసారపవ ర్రకం. గుణాతీతమనంగాను అనం 
సారత్వం, జీవన్ముక్రిత్వమంటెే, యేపర్యంతం పతితులైయే తడీయమైన 
గుణాతీతత్వబోధకాలై న వ్యాపారాలనాచరించుట ఆచారము, తదీయమనన్సం 
చార[పకారమేలాగు సాధ్యమౌను? అనిఅడిగిన (పశ్నకు ఉత్తరం చెప్పుచున్నారు. 
శ్రీభగవాజా॥ (పకాశం చ (పవృత్తంచ మోహమేవచ పాండవ! 

నద్వేష్టి నంపవృత్తాని ననివృత్తాని కాంక్షతి॥ 

ఉదాసీనవదాసీనో గుఖార్యో నవిచాల్యతే। 

గుణావర్తంత యిత్యేవం యోవతిష్టతినేంగతే॥ 

నమదుఃఖనుఖః న్వనస్థన్పమ లో స్టాశ్మ కాంచనః। 

తుల్య(పియాపియో ధీరస్తుల్యనిందా త్మనంస్తుతిః॥ 

మానావమానయోన్తుల్య స్తుల్యో మితారిపక్షయోః। 

నర్వారంభపరిత్యాగి గుణాతీతన్స ఉచ్యలే॥ 

మాంచయోవ్యభిచారేణ భ క్రియోగేన సేవతే! 

నగుణాకా నమతీతై కతా న్సంహ్మభూయాయ కల్చతే॥ 


అని (పకాశ(పవృ త్తి మోహకాలేవిఅంటే, నత్వరజ న్తమోగుణాలు, ఆ 
గుణాలే జ్మాగత్స కప్నములందు (పవర్తించును. సుషుప్తి నమాధి శూన్యచిత్త 
త్వావస్థలయందః నివర్థించును, (పవృత్తి రెండువిధాలుఎ- అనుకూలమనిన్ని, 
(పతికూలమనిన్ని. మూఢుండై నవాడు జాగరణ (పతికూలపవృ త్తిని ద్వేషిం 
చును; శూన్యచిత్తత్వదశయందు కాంక్షించును, గుణాతీతునికై తే అనుకూల 
(పతికూలాధ్యాన లేదుగనుక, ద్వేషాకాంక్షలుండవు. ఎటువలెనై నా నేమి, 


88 (టహ్మవిద్యా నుధార్జవము 


యిద్దరుకలహిస్తే చూచెడికొందరు తటన్టులు తాము కేవలం ఉదాసీనులైయుం 
దుర్కు జయాపజయాలవల్ల ఇతన్తతః (అటుఅటు) చలింపరు. అటువలెనే, 
గుణాతీతుండై న వివెకిన్ని తానుకేవలం ఉదానీనుండేయైయుండును, నేబేస్తిని 
అనెడిదిన్ని, నేను అనేదిన్ని అధ్యానవచ్చి (అతనిని) చలింప జేయదు. ఈ 
యర్థమందు [శుతి; 

అకీణత్వ మదీనత్వ మతఏవేశ్వరన్మృతి:। 

అలాభేనవిషాదిస్యా ల్లాభశ్చెంనచ హర్షయేత॥ 


అని కలదు. కీణక ర్మృత్వమనంగా నేది అంటే, విధినిషేధాతీతత్వం 
నిస్రైగుణ్యపధి విచర తామ్‌; కోవిధిః కోనిషేధః అనే న్మరణవల్లనున్ను, 
జత్రెఇగుణ్యువిషయావేదా నిస్తెగుణ్యో భవార్డున। నిర కంద్వో నిత్యనత్వస్థో నిర్యోగ 
క్షేమ ఆత్మవాకా” అనెడి భగవద్వాక్యంవల్లనున్ను గుణాతీతలక్షణం చెప్ప 
బడెను. అంక అతివర్హ్యాశమీ లక్షణమేలాగంటేను, నూతనంహితయందలి 
మురక్తిఖండములో పంచమాధ్యాయమందు పరమెశ్వరునిచేత వర్శి ంపబడెను. 
అదియేలాగంటేను, 


(బహ్మచారీ గృహస్థశ్చ వానపస్థోధ భిక్షుకః। 
అతివర్హాాశమీ చేతి [కమాభేష్టో విచక్షణః॥ 
అతివర్హాాశమీ (పోక్తా గురున్చర్వాధికారిణామ్‌। 
నకస్యాపి భవేచ్చిష్యో యధాహి పురుషోత్తమః। 
అతివర్ణాశమీ సాకాధురూణాం గురురుచ్యతా॥ 
తత్సమో నాధిక శ్చాస్మి కా లో కెస్తెవ ననంశయః। 


యశ్శరీరేందియాదిభ్యా విభిన్నం సర్వసాకిణమ్‌॥। 
పారమార్థిక విజ్ఞాననుఖాత్మానం న్వయం(పభమ్‌। 
పరతత్వం విజానాతి సోతివర్ణాశమీ భవేత్‌॥ 
యోవేదాంతమహావాక్య శవణోనై వ కేశవ। 
ఆత్మానమీశ్వరం వేద సోతివర్ణాశమీ భవేత్‌ ॥ 


యోవస్థా తయనిర్ము క్ర మవస్థాసాకిణం ముదా। 
మహాదేవం విజానాతి సోతివర్థాశమీ భవేత్‌॥ 
వర్ణా శమాదయో దేవమాయయా పరికల్పితాః। 
నాత్మనో బోధరూపన్య మమతె నంతినర్వదా॥ 
అతియోవేద వేదాంతె స్ఫోతివర్గాశమీ భవేత్‌ 
అదిత్యనన్ని ధౌ లోక శ్చేష్టతె న్వయమేవతు॥ 
తధామత్సన్నిధావేవ నమ స్తం చేష్టతే జగత్‌! 
ఇతియోవేద వేదాంత్లై స్పోతివర్హాశమీ భవేత్‌॥ 


12 


తొమ్మిదవ [పకరణము కరి 


నువర్లహారకేయూర కటక న్వస్తికాదయః। 
కల్పితామాయయా తద్వజ్ఞగన్మయవ నర్వదా॥ 
ఇతియో వేద వేదాంతై స్ఫోతివర్గాశమీ భవేత్‌! 
శుక్రకాయాం యధాతారం కల్పితం మాయయా తధా॥ 
మహదాది జగన్మాయా మయం మయ్యేవకల్పితమ్‌। 


కి అతియోవేద॥ 
చండాలదేహె పశ్వాదిశరీరె (బహ్మవిగహె॥ 
అశ్యేషు తారతమ్యషు స్థితేషు పురుషో త్రమ। 
వ్యోమవతృర్వదా వ్యాప్త సర్వనంబంధవర్దితః॥ 
ఏకరూపో మహాదేవస్థితస్సాహం పరామృతః। 
అజతియోవేద॥ 


వినష్ట దిగ్భమసాాపి యధాపూర్వం విభాతిదిక్‌। 

తధా విజ్ఞానవిధ్య స్తం జగ స్తే భాతితన్నహి॥ 
ఇతియోవేద॥ 

యధాన్యప్న(పపంచోయం మయి మాయావిజృంభితః। 

తధా జాగత్సృపంచోయం మయిమాయావిజృంభితః॥ 


ఇతియో వేద! 


యస్సవర్ణాశమాచారో గళితస్సా త్మ దర్శనాత్‌! 
నవర్హాన్నాశమాజ నర్వానతీత్య స్వాత్మని స్థితః॥ 
యం.క్తా్యసా[ శమీ వర్ణాకా నాత్మన్యేవ స్థితః పృుమాకా। 
సోతివర్థాశమీ (పోక స్పర్యవేదాంత వేదిభిః॥ 
నదేహానేందియం (పాణో నమనోబుద్ద్యహంకృతి। 
నచిత్తం నై వమాయాచ నచ వ్యోమాదికం జగత్‌॥ 
నకర్తా నై వభోకాచ నచ భోజయితా తధా! 

కేవలం చిత్సదానంద (బపహ్హైవాత్మా యధార్థ తః॥ 
జలన్యచలనాదేవ చంచలత్వం యధా రవేః। 
తధాహంకార నంసారాదేవ నంసార ఆత్మనః॥ 
తస్మాదన్యగ తాన్వర్హా న్నాశమాన్‌పి కేశవ। 
ఆత్మన్యారోపితాఏవ (భాంత్యాతేనాత్మ వేదినః। 
నవిధిర్న నిషేధశ్చ నవర్హావర్దకల్చ్పనా। 
ఆత్మవిజ్ఞానినామ స్త తధావాన్యజునార్దనా॥ 
ఆత్మవిజ్ఞానినాం నిష్టామీదృశీమంబుజేక్షణా। 
మాయయా మోహితామర్శ్యా శైవ జానంతి నర్వదా॥ 


90 (టహ్మవీద్యా సుధార్జీవము 


నమాంనచకుషాన్నిష్టా (బహ్మవిజ్ఞానినామియమ్‌। 

(దష్టుం శక్యాన్వ తస్సిద్దా విదుషాంనై వ కేశవ॥ 

యృతనుప్తాజినా నిత్యం (ప్రబుద్ధ న్లత నంయమి! 

(పబంధాయ;తతే విద్వాజొ సుషు ప్తన్త(త కేశవ॥॥ 

ఏవమాత్మానమద్యంద్యం నిర్వికారం నిరంజనమ్‌। 

నిత్యిశుద్ధం నిరాభానం నంచిన్మాతం పరామృతమ్‌॥ 

యోవిజానాతి వేదాంతే స్వానుభూత్యా వినిశ్చితమ్‌। 

సోతివర్హ్యాశమీ (ప్రోక్త నయేవ గురురు త్తమః॥ 

అని కలదుగనుక, తదేవంవిము క్తశ్చ విముచ్యత యితి అనెడి (గుతి 

|పమాణాలచేతనున్ను ఆతివర్గాశమీలకణం చెప్పబడెను. ఈవిధమైనటువంటి 
జీవన్ము క్రి నద్భావమందు ఈ|పమాణాలవల్ల సిద్దమాయెను, 


ఇతి శ్రీమత్సరమహంన పరి వాజకాచార్యవర్య పరమానందతీర్థ 
యతికృతా (బహ్మవిడద్యా సుధార్గవే యోగశాస్తే 
జీవన్ము క్ర నద్భావపమాణనిరూపణం నామ 
నవమ్మపకరణం సమా ప్తమ్‌ 


పదవ [పకరణము 
నమశ్రీగురవే తసె నమాజాదై (తరూపిణె। 
పరాయ (బహ్మరూపాయ విష్ణవె శివమూ ర్తయె॥ 
జ్మాగత్స్వప్పనుషు ప్హ్యవస్థితమయీ మాయామిమాం, 
అత్మన్యధ్యని చక్షుషో స్తిజగ తామాలక్షయత్యద్భుతమ్‌। 
మాయీనై వ పునశ్చయస్తు పరమానందానునంధాయకో, 
యోగీందస్సవళక్షవక్షతి నుధీహృత్పుండరికాంతరే॥ 
ఉత్తమాధికారులైన ముముక్షువుల విషయీకరించి పరమానందతీర్భలుః 
జీవన్ము కిసాధనం నిరూపిస్తున్నారు. అఆదియేలాగంటే, తత్వజ్ఞానం, మనోనాశం 
వాననాక్షయం యివి సాధనాలు, ఈయర్థము వాశిష్టరామాయణమందు ఉపశ 
మన (పకరణావసానమందు జీవన్ముక్తులకు యీ|పస్తావమందు వశిష్టుండు 
చెప్పుచున్నాడు. 
వాననాక్షయవిజ్ఞాన మనోనాశా మహామతె। 
నమకాలచిరాభ్యస్తా భవంతి ఫలదామతా॥ 
అన్వయం చెప్పి వ్యతిరేకం చెప్పుచున్నాడు, 
య(త య్యతసమం యావన్నన్వభ్య న్తముహుర్ముహుః। 
తావన్ననంపద।పా ప్రి రవ త్యపి నమాశత్రై 8॥ 
నమకాలాభ్యానం లేనందువల్ల బాధకం చెప్పుచున్నాడు. 
ఏకై కశోణి సేవ్యంతే యద్యేతె చిరమప్యలమ్‌। 
తన్న సిద్ధిం (పయచ్చంతి మంతానంకలితాయివ॥ 


ఎటువలెనై నానేమి, నంధ్యావందనమందు మార్దని యు క్రమైన ఆపో 

హిషామయే త్యాది బుక్కులు మూడింట్లోను దినదినం ఒక్కొక్కబుక్కు చెప్పి 
మార్జనంచేస్తే శాస్త్రీయానుష్టానం సిద్ధించదు. ఎటువలెనైై నానేమి  షడంగ 
మం(తాలకు ఒక్కొక మంతంచేత సిద్ది గాదు, లోకమందు శొక 
సూపోదనాదులకు ఒక్కొక్కదానిచేతనే భోజన సిద్ధి గానేరనటువలెనే, వాననా 
క్షయమనోనాశ తత్వజ్ఞానాలు ఏకకాలమందె కావలెగాని జఒకటొకటే అభ్యానం 
చేయగూడదు. చిరాభ్యాసానకు (పయోజనం జెప్పుచున్నాడు. 

(తిభిరే తెక్చిరాభ్యస్తెః హృదయ(గంధయోదృథా ః| 

నిశ్శంక మేవ (తుట్యంతి బినఛేదాధుణా యివ॥ 

అందుకు వ్యతిరేకం చెప్పుచున్నాడు, 
జన్మాంతర శతోభ్యస్తారామ నంసారనంస్థితి। 
సాచిరాభ్యానయో గేన వినాశక్లీయయతేకచిత్‌ 


92 (బహ్మవిద్యానుధార్హ వము 


కేవలం ఒకటొకటె అభ్యానం చేసేమంటే ఫలంలేదు. మరేదిఅంటే 

న్వరూపనిద్దిన్ని గాదు, అదే చెప్పుచున్నాడు; 

తత్వజ్ఞాన మనోనాశో వాననాక్షయ వివచ! 

మిధః కారణతాంగత్యా దుస్సాధ్యాని స్థితానహి॥ 

ఈమూటియొక్కునడుమను రెండురెండు మేళనం చేయంగా మూటికి 

మూటికి ద్వంద్వాలవును. మనోనాశమున్ను వాననాకయమున్ను యాయుభయా 
నకున్ను అన్యోన్య కారణత్వం వ్యతిరేక ముఖంగా జెప్పుచున్నాడు, “ 

యావద్విలీనం నమనో నతావద్వాననాక్షయః। 

నక్షీణావాసనా యావత్తావచ్చిత్తం నశామ్యతి॥ 

(పదీపజ్వాలానంతానం వలెనే వృత్తిరూపంచేత పరిణామమానమైన 
అంతఃకరణమనే (దవ్యం మనసాత్మకత్యంవల్ల మనన్పని చెప్పంబడును. 
ఆమనన్సుకు నాశనమేలాగంటే, వృ త్తిరూపపరిణామమును పరిత్యజించి నిరు 
ద్ధాకారంచేత పరిణమించేడి మనోనాశమని చెప్పంబడును, ఆలాగే పతంజలి 
న్యూతమున్ను చెప్పుచున్నది. కవ్యుత్తాననిరోధనంస్కారయోరభిభవ(ప్రాదుర్భావా 
ఇతి నూూతః నిరోధలక్షణాలంగల చిత్తాన్వయమె నిరోధపరిణామమని చెప్పం 
బడును, వ్యుక్రాననంస్కారాలు చెడి నిరోధసంస్కారాలే పుట్టును. నిరోధలక్ష 
ణాలుగల చి త్తమౌటంబట్టి చలింపదు. అదియిప్పుడు మనోనాశము, పూర్వా 
పరపరామర్శ లేనందున ఉత్సద్యమానమైనటువంటి [కోధావృత్రివి శేషానికి 
హేతువై నటువంటి చిత్తగత నంస్కారాలేవికలవో అవియిప్పుడు. వాననలని 
చెప్పంబడును, అవి చిత్తమందుపాన్యమానాలై యుండును. అవాననలకు 
నాశమేలాగంటే, వివేక జన్యమయిన శాంతివానన నత్యంగానే దృఢీకరించినందు 
వల్ల బాహ్యనిమిత్తంచేత |కోధాదివాననలు పుట్టనేరవు, అక్కడ మనోనాశాభావ 
మందు ఉత్పద్యమానమైన వృత్తులయందు ఒకానొక ప్పుడున్ను బాహ్యనిమి త్రం 
చేత |కోధాద్యుత్సత్తియందు, వాననాక్షయం లేదు, అక్షీణమైనటువంటి వానన 
యందు ఆలాగే వృత్యుత్సాదనమౌటంబట్టి మనోనాశం కూడదు, తత్వజ్ఞాన 
మనోనాశాలకు పరసన్పరకారణత్యమును వ్యతిరేకముఖంగా జెప్పుచున్నాడు, 

యావన్న త త్వ్వవిజ్ఞానం తావచ్చి త్రశమః కుతః। 
యావన్నచి తోపశమో నతావ త్త త్ల్యవేదనమ్‌॥ 

ఈనర్వమున్ను ఆత్మె, (పతీయమానమైన రూపరసాదికం జగన్మాయా 
మయం, యేతద్యన్తుతః లేదు. ఇట్టి నిశ్చయమైన తత్వజ్ఞానం దానికిన్ని 
ఉత్పత్తియందు రూపరసాదివిషయాలకు సద్బావభమ కలుగుటచే తధోచరా 
లైన వృత్తులనివారింప శక్యంగాదు, ఎటువలెనై నానేమి (పాహ్యమాణాలయిన 
యింధనాలయందు ఆగ్నిజ్యాలలేలాగు నివారింపశక్యంగాదో ఆలాగే అనత్తెన 


చిత్త పశమమందు వృత్తులచేత [గహింపబడ రూపాదులయందున్ను. 


పదవ (పక రణము 93 


కనేహనానాస్తి కించన।” అని (శుతి పలికెడిని యజమానప న్తరయిళ్యా 
దులకుంబలెనే (పత్యక్షవిరోధిశంక చేతను (బహ్మద్వితీయమనేది యేతాదృశమైన 
త త్త్యనిశ్చయం పుట్టనేరదు. వాననాక్షయ త_తజ్ఞానాలకు పరనరకారణత్వ 
మును వ్యతిరేక ముఖంచేతను చెప్పుచున్నాడు. 

యావన్న వాననానాశస్తావ త్త త్రశమః కుతః! 
యావన్న త_త్ర్యనం|(పా ప్తిః నతావద్వాననాక్షయః॥ 

(కోధాదివాననలు నష్టంగాకుంటేే శమాదివాననలు లేకపోవును, అప్పుడు 
తత్త్వం పుట్టనేరదు. అద్వితీయ (బహ్మత త్త్వమును యెరుంగనందువల్లను 
(కోధాదినిమి త్తమైన అపాయమైన (భమకలుగంబట్టి వాననాక్షీణంగాదు, యధో క్ర 
మైన యీమూటియొక్క ద్వంద్వాలకు తిఆన్యోన్య కారణత్వమును అన్వయ 
ముఖంచేతనే మము ఉదాహరణం చేసేము, అదియెటువలెనంటేనుు మనన్సు 
నష్టమౌచుండగాను నంస్కారోద్పోధకాలై నటువంటి బాహ్యనిమిత్తాలకు 
అ(పతీతిగాబట్టి వాననక్షీణించును. కీణమైన వాననయందు హేతువు లేనందు 
చేతను (కోధాదివృత్తులు పుట్టవుగనుక, మనస్సునష్టమౌను, ఈ[పకారాన మనో 
నాశ వాననాక్షయాలు రెంటికిన్ని ద్యంద్వం. *దృశ్యతె త్వ్మ్యశియ బుద్ధ్యా” అనెడి 
(శ్రుతిచేత అత్క్మాభిముఖమైన వృత్తియొక్క దర్శనహేతుత్వంవల్లను యితర 
కృత వృతినాశానకుత త్ర్వజ్ఞాన హేతుత్వట' అవగమమౌచుండగాను, మిథ్యా 
భూతమైన జగత్తునగల తత్త్వ్యజ్ఞానమందు నరవిషాణాదులవలెనె శ్నీఘంగా 
వృత్తులు నాశమౌటనుబట్టి ఆత్మకున్ను (దష్టుత్వేనాపునః వృత్తుపయో గాలు 
గావుగనుక, నిరింధనాగ్నివలెనే మనన్సు నష్టమౌను. ఈపకారాన మనోనాశాన 
కున్ను తత్వజ్ఞానానకున్ను ద్వంద్వం. తత్వజ్ఞానానకు హేతువేది అంటే 
(కోధాదివాననాక్షయయి హేతువు. అదే వార్తికకారుండు చెప్పెను, 

పరేబంధే న్వదేహేచ నమైకాత్మ రం (పవశ్యతః। 

వివేకినః కుతః కోపః న్వదేహావయవేష్యివ॥ 

(కోధాదివాననాక్షయరూపమైన నమాదులకు జ్ఞాన హేతుత్వం (పసిద్దం. 
అదేయోవాసనాక్షయత త్ర్యజ్ఞానాలు రెంటికిన్ని ద్వంద్వం, ఈమూడువిధాలయినటు 
వంటి తత్వజ్ఞాన వాననాక్షయ మనోనాశాలు నంపాదించేటందుకు సాధనం 
చెప్పుచున్నాడు. 

తస్మాదాఘవ యత్నేన పౌరుషేణ వివేకినా। 
భో గేచ్చాం దూరత స్హ్యకాః [తయమేతత్పమ్మాశయేత్‌॥ 
పౌరుషమనంగా ' పురుషపయతృం, వివేకమనంగా విభజ్య నిశ్చ 
యము, తత్యజ్ఞానానకు శవణాదికం సాధనం, మనోనాశానకు యోగం సాధనం, 
వాననాక్షయానకు |పతికూలవాననోత్సాదనం సాధనము, భోగేచ్చ న్వల్పమయిం 
దైనాను హరీషాకృష్ణవత్మెకావ భూయయేవాభివర్ధ్హత! అనెడి న్యాయంచేతను 
అతి పనంగానకు దుర్వారంగనుక దూరతః పరివర్ణయేత్‌ అని చెప్పంబడెను, 


94 (ఖహ్మవిద్యా నుధార్ణవము 


ముముకువైన పురుషునికి రెండ్ముపయోజనాలు-- జీవన్ముక్తిన్ని విదేహ 
ముక్తిన్ని. అటుకనుక విముక్తశ్చ విముచ్యతి అన్నిశుతి పలికెడిని. జీవవం 
తుండైన పురుషునికి దైవీనంపద మోకము, అనురనంపద బంధం. అటు 
గనుకే గీతలయందు షోడశాధ్యాయమందు భగవానుండు చెప్పినాడు, 


దైవీనంపద్విమోకాయ నిబంధాయానురీ మతా। 
ఈదై వానుర నంపదలక్షణం వివరించి చెప్పుచున్నారు. 
అభయం నత్వనంశుద్దిజ్ఞా౯ నయోగవ్యవస్థితిః। 
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయు నస్తప అర్జవమ్‌। 
అహింసా నత్యమ్మకోధస్త్యాగః గాంతిర పై శునమ్‌॥ 
దయాభూతేష్వలోలుత్వం మార్దవం (హరచాపలమ్‌। 
తేజః కమాధృతశ్శాచ మ్మదోహోనాతిమానిళా॥ 
భవంతి నంపదందై వీమభిజాతన్య భారత। 
దంభో దర్చోతిమానశ్చ [కోధః పారుష్యమేవచ॥ 
అజ్ఞానం చాభిజాతన్య పార్థనంపదమానురీమ్‌। 


అశా స్త్రయాలునై. న్వభావసిద్ధాలున్నైనటువంటి. ఆసురినంపదలనెడి 
దుర్వాననలున్ను శాస్త్రియపురుషపయత్నంచేత సాధ్యమయిన దెవీనంపదల 
నెడి నద్వాననలున్ను, క్షయమైతెజీవన్ముక్తి అవును. వాననాక్రయమనోనాశాలు 
యీరెంటికిన్ని జీవన్ముక్తి హేతుత్వం గలదు, 


మనఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః 
బంధాయ విషయాన కం ము క్ష్యై ర్నిర్విషయం న్మృతమ్‌॥ 
యతో నిర్విషయస్వాన్య మనసొ ము క్రిరిష్యతె। 

అతో నిర్విషయం నిత్యం మనః కార్యం ముముక్తుణా॥ 
నిర స్తవిషయానంగం నన్ని రుద్దమనోహృది। 

యధాయాత్య మనోభాంతం తందాత్వరమం పరమ్‌॥ 
తావదేవ నిరోద్దవ్యం యావద్ద్రతిగ కం క్షయమ్‌! 
వీతజ్ఞానంచ ధ్యానంచ శేషోన్యాయంచ విస్తరః॥ 


అనికలదు. బంధం = తిపబంధం మృదుబంధమని రెండు 
విధాలు అందు ఆనురినంపద _ సాక్షొశ్హేశ హేతువయినది తి పబంధము, 
దై్యెతమా(త్రపతీతివల్ల న్వయంక్లేశరూపంగాబట్టి ఆసురనంపద ఉత్ప్చాదకం 
గాబట్టి మృదుబంధము. వాననాక్షయంచేతను త్మిపబంధమొక్కటే నివర్తిం 
చును, మనోనాశమైతేనే ఉభయమున్ను నివర్తించును, అటుగనుక జీవన్ము 
డికి వాననాక్రయమనోనాశాలు సాకొత్సాధనాలుగనక (పాధాన్యం. త త్త్యజ్ఞానానకు 
వాననాక్షయ హేతుత్వము బహ్ముశుతులచేతం జెప్పబడెను. 


పదవ (పకరణము 95 


జ్ఞాత్వాదేవం నర్వపాశాపహానిః। అధ్యాత్మయో గాదధిగమేన  దేవమ్‌। 
మత్వా ధిరో హార్షశోకౌ జహాతి; అనిన్ని, తరతి గోర్రమాత్మవత్‌। అనిన్ని త్మత 
కోమోహః కోశోక; అనిన్ని, జ్ఞాత్వాదేవం విముచ్యతే నర్వపాపైః। అనిన్ని, బహు 
(శుతులు చెప్పుచున్నవి. మనోనాశ హేతుత్వము త త్త్వజ్ఞానానకు [శుతిసిద్దం. 
జీవన్ము_కికి వాననాక్షయమనోనాశాలవలెనే, విదేహముక్తికి సాక్షాతాధనమాయెను. 
కాబట్టి, జ్ఞానం (పధానం, 
జ్రానాదేవతు కై వల్యం (పాహ్యతేయేన ముచ్యతః। 
అని [గుతిపలి కెడిని, కై వల్యమనం గానేమనుట ఆంటే, కేవలస్వాత్మనో 
భావః కైవల్యం. ఇటనంగానేమనుట అంటే, దేహాదిరహితత్వం అంట. 
తప్పను జ్ఞాన పాపిత కేవలత్వేన కృత్స్ప బంధాద్వాముచ్యతె” అనికలదు, బంధాలు 
అనేక విధాలు, అదియేలాగంటే, “అవిద్యా గంధిః। అబహ్మత్వం హృదయ్మగంధి 
నంశయః। కర్మాణి! అసర్వకామత్వం మృత్యుః పునర్ణన్మ” ఇత్యాది బంధాలు 
నర్వమున్ను త_తృజ్ఞానం వల్ల నివ ర్తకాలౌను, అటువలెనే బహ్ముశుతులు 
పలుకుచున్నవి, యోవేద నిహితం గుహాయాం పరమేవ్యోమన్‌। సోవిద్యా! గంధి 
వికరతి అనిన్ని। హసోమ్యు బహ్మవేద (బహ్టైవ భవతీ। ఆగిన్ని 
భిద్యతే హృదయ(గంధి శ్చిద్యంతె నర్వనంశయాః। 
కీయంతే చాన్య కర్మాణి తస్మికా దృష్ట పరావరే! అనిన్ని 
యోవేద నిహితం గుహాయాం పరమే వ్యోమకా । 
సోశ్నుతే సర్వాన్కామాంత్సహ। అనిన్ని। 
తవేవ విదిత్యాతి మృత్యుమేతి యస్తు విజ్ఞానవాకా భవతి; 
నమనస్కన్ప్సదాశుచి! అనిన్ని। నతుతతృదమాప్పోతి। యస్మాద్ఫూయో 
నజాయతె! యవఏవంవేడ అనిన్ని; అహం (బహ్మాస్మి అనిన్ని నయిదం నర్వం 
భవతి! అనిన్ని యిత్యాది అసర్వజ్ఞత్వాదిబంధనివృత్తి పరాలై నటువంటి (కుతి 
వాక్యాలు (ప్రమాణాలాయెను. ఈవిదేహముకక్రి జ్ఞానోత్స త్తినమకాలమందు జ్లేయ 
మైనటువంటి (బహ్మమందు అవిద్యారూపతాలయినటువంటి అశేషబంధాల 
కున్ను విద్యచేత నాశంగలుగుచు పునరుత్పత్తి లేదుగనుక, అననుభవమాయెను, 
అదే విద్యానమకాలత్వము. భాష్యకారులు సమన్వయన్నూతమందు చెప్పు 
చున్నారు. ఓయి! వర్తమానదేహపాతానంతర భావిదేహము క్రిరితి। అని (శుతులు 
బహుళంగా జెప్పుచున్నవి. తన్యతావదేవ శరీరం యావంన్న విమోక్షేధ 
నంపత్స్య్యత। అని. వాక్యవృ త్తియందు (పారబ్ద కర్మవేగేన , జీవన్ముక్తో 
యధాభవేత్‌। 
కించిక్కాలమనారబ్ద కర్మబంధన్య నంక్షయే। 
నిరస్తాతిశయానందం వైష్ణవం పరమం పదమ్‌॥ 
పునరావృ త్రిరహితం కైవల్యం (పతిపద్యతే। 


96 (బ్రహ్మవిద్యా నుధార్థేవము 


అని నూూత్రకారులు చెప్పుచున్నారు, భోగేనత్వితరే క్షపయిత్వాధ 

నంపద్యతయితి. (ప్రారబ్ద పుఖ్యపాపమందె వశిష్టున్ను చెప్పెను. 
జీవన్ముక్తిపదం త్యకా విదేహే కాలసాత్కృతే! 

విశత్యదేహము క్తత్వం పవనోన్నందతామివ॥ 

అనిచెప్పంగాను జ్ఞాననమయకాలము క్రి యేలాగంటే, వివక్షావిశేషం 
చేతను మతద్వయానకున్ను విరోధంలేదు. విదెహము క్రియనంగాను దేహ 
శబ్దంచేత దేహజాతమైన కృత్సం 'వివకితంగాబట్టి బహుళంగా జెప్పెను. 
మాచేతనై తే భావిదేహమా(తమే వివకితమని చెప్పవలెను. అది ఆరంభంకొరకు 
జ్ఞానము నంపాదింపంబడెగనుక ఈదేహము పూర్వమే ఆరబ్బము, జ్ఞానంచేత 
నారంభమును వారింప శక్యం గాదు, తద్దేహనివృ త్రిన్ని జ్ఞానఫలంగానేరదు, 
జ్ఞానులకు అరబ్దకర్మక్షయమందెలా వృత్తె.... అటై తె, వర్తమానలింగదేహనివృత్తి 
జ్ఞానంలేకే దానికి నివృత్తి చెప్పగూడదంటే, _ఆలాగుగాదు. నత్యమైన 
జీవన్ము క్రియందు వాటికి నివ ర్హ్తకం గూడదుగనుక యీజ్ఞానానకు కించిక్కాలం 
(పతిబంధకత్వమైన (పారబ్దకర్మంచేత్త నివ ర్తకంగాకయుండం గాను, (పతిబంధ 
మయమందే లింగదేహనివర్తకత్వం అవుననేమాట కూడదు. పంచపాదాచార్యు 
లున్ను చెప్పినారు యళతోజ్ఞానమజ్ఞానస్యైవ నివర్తకమీ! అని (పతిపాదించినారు 
గనుక, లింగదేహనివృత్తికి సాధనమేదిఅంటే, సామ్మగినివృత్తి చెప్పేము, 
కార్యనివర్తకం రెండువిధాలు;, విరోధినద్భాపమున్ను, సామ గినివృ త్తిన్సి, 
అదియేలాగంటేను, ఎటువలనై నానేమి, విరోధియెనటువంటి వాయువుచేత 
నున్ను, తెలసామగినివృ త్తిచేతనున్ను, దీపనివర్తకమౌను. లింగదేహానకై తే 
సాక్షాద్విరోధినిం గానమః గనుక, యేలాగుఅంటె, సామ్మగి రెండువిధాలు.-.. 
(పారబ్ధమనిన్ని ఆఇనారబ్ధ్దమనిన్ని, అజ్ఞానులకు లింగదేహము యిహామ్ముత 
భోగాలకు కలిగియుండును. జ్ఞానులక్రైతే ననారబ్దజానంచేత నివృత్తిఅవును, 
(ప్రారబ్దం భోగంచేత నివృ త్తిఅవును, త్రైలవర్తిరహిత మైన దీపమేలాగో ఆలాగే, 
సామ గినివర్దిచేత భింగదేహమున్ను నివర్తకమౌను, అవిద్యానివృత్తె విద్యా 
లాభంగనుక దోషంలెదు. అజ్ఞానము జ్ఞానంచేత నివర్తకమౌన నేన్యాయం 
చేత విరోధంలేదు. అబహ్మత్వాది _అజ్ఞాననద్భావనియతు లకు అజ్ఞా నశబ్దం 
చేత పంచపాదికాచార్యులచేత వివకితమైనదిగనుక, అన్యధా నుభవవిరోధమను 
నరింపంబడుచున్నది. అజ్ఞాననివృ త్తివలెనే, అ|బహ్మత్వాదినివృ త్తిన్ని, అటు 
గనుక, దేహరాహిత్యలక్షణమే విదేహమ్చుక్తి, ఆవిదేహము క్తి జ్ఞాననమకాలత్వం 
చేతనే అయింది. అటువలెనే మాజ్ఞవల్క్యువచనమున్ను. ఉభయంవై జనక 
(పాప్తోనీతి అనిన్ని వితావధరేఖల్వ మృతత్వమితి అనిన్ని, (శుత్యంతరమం 
దున్ను, తమేవం విద్వానమృత ఇహాభవతి. ఉత్పన్నమైవ జ్ఞాననుందు తతృల 
భూతమే విడేహము క్తి. ఆలాగుగాదు, కాలాంతరమందె అవును. ఆలాగే 
జ్యోతిష్టోమాదులయందేలా గో ఆలాగేగాస్క జన్యంఆపూర్వం కించిత్కల్సించును. 


పదవ (పకరణము 9 


కర్మశాస్త్రంవలెనే జ్ఞానశాస్త్రమున్ను. మంాదులచేత నిలువంబడిన అగ్ని 
వలెనే (ప్రారబ్మృపతిబంధకజ్ఞానమున్ను కాలాంతరమందె విదేహముకక్తిని యిచ్చు 
నని చెప్పరాదు, విరోధమవును, మేము చెప్పేదియేలాగంటేే యింకమీద 
భావిదేహం లేదనే లక్షణమే విదేహము క్రి. వర్తమానదేహమా(తమందే నిలిచిన 
(ప్రారబ్దకర్మంచేతను విరోధంలేదు, ఎందుచేత (పతిబంధమైనది? అది 
తణికత్వేన కాలాంతరమందు. స్వయమవిద్యమానమైన జ్ఞానమేలాగు ముక్తి 
నిచ్చును? “జ్ఞానాంతరము చరమసాక్షాత్కారలక్షణమందు పుట్టునుఅంటే అది 
లేదు, ఎందువల్లనంటే, సాధనాభావంవల్లను |ప్రతిబంధక (పారబ్దనివృ త్తితో 
గూడాను గురుశాస్త్రదేహేందియాద్యశేష జగత్పుతిభాననివృత్తికి యేవిసాధ్య 
సాధనమౌను? అటబైత్తే *భూయనశ్చాంతె విశ్యమాయానివృ త్తిః” అనెడి శ్రుతికి 
అర్థమేది అంటివా, ఆరబ్బాంతమందు నిమిత్తం లేదుగనుక, దేహేందియాద్య 
శేషనిమి త్రక నివృత్తిఅనెడిదే అందుకు అర్ధము, నీయభిమతమేది అంటే, 
వర్తమానదేహరాహిత్య లక్షణమె విదేహము క్రి, పశ్చాత్‌ అవుననెడిది. మాయభి 
మతమెదిఅంటేే జ్ఞాననమకాలమందె విదేహము క్రీ, ఈయర్థమందు న్మృతి; 
కతీర్హేవా శ్వపచ। గృహేవా నష్టన్మృతిరపి పరిత్యజం దేహం। జ్రాననమకాల 
ముక్తః కైవల్యం యాతి హతకశోకః” అనికలదుగనుక, అదికారణాన విదేహ 
ముక్తియందు సాకాత్సాధనమైన తత్వజ్ఞానానకు [పధానత్వముపపన్నమాయెను. 
వాననాక్షయమనోనాశాలకు జ్ఞానసాధనంచేతను వ్యవవహితంగాగాను, ఉప 
నర్దనమాయెను, అఆనురవాననాక్షయకారియైన దైవవాననకు జ్ఞానసాధనత్వం 
(శుతిన్సృతులందు ఉపలభ్యమాయెను, 


శాంతోదాంతోపరతి స్తితికు నృమాహితో భూత్వాత్మన్యేవాత్మానం పశ్యతె। 

అనిన్ని! నృతియందు। 

ఆమానిత్వ మదంభిత్వ మహింసాక్షాంతిరార్థవమ్‌। 

ఆచార్యోపాననం శౌచం స్టెర్యమాత్మవిని గహః॥ 

ఇం(ద్రియార్టేపు వైరాగ్య మనహంకారయేవచ। 

జన్మమృత్యుజ రావ్యాధి దుఃఖదోషానుదర్శనమ్‌॥ 

అన క్రిరనభిష్యంగః పుతదాళగృహాదిషము। 

నిత్యంచ నమచిత్తత్వ మిష్టానిప్టోపప త్తిషు॥ 

మయిచానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి। 

వివి క్రదేశసేవిత్వ మరతిరన నంనది॥ 

అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్వజ్ఞానార్ధదర్శనమ్‌। 

ఎతజ్‌జ్ఞానమితి పోక మజ్జానం యతతోన్యధా॥ 
} అని కలదు, తనకన్యమైన  దానియందహంబుద్ది యేదికలదో అది 
పంగ, ఈవ్యుత్స్ప శ్రీచేతను జ్ఞానసాధనమందుకు అర్థము. మనోనాశానకు 


రికీ (బహ్మవిద్యా నుధార్జవము 


జ్ఞానసాధనత్వం (శుతిన్మ ఎతిసిద్ధం. అడి యేలాగంటే, తతస్తుతం పశ్యతె 
నిష్కళం ధ్యాయమానం! అని శుతి పలికెడిని॥ అత్మయో గాదధికమేన దైవ 
మళ్వాధిరోషర్ష కోకాజహాతి। అనిన్ని (శుతిపలి కెడిని, (పత్యగాత్మనమాధ్మిపా ప్రివల్లను 
యీో(పకారాన యెరుంగందగినది, 
యం విని దాజితేశ్వాసాన్సంతుష్టా నృంయతేందదియాః। 
.. జ్యోతిం పశ్యంతియం జనాః తస్తై విద్యాత్మనే నమః॥ , న 
__ అని న్మృ తిపలికెడిని, అదేయ్యాపకారాన తత్వజ్ఞానాదులు మూటికిన్ని, 
పిబేహము కి క్రి జీవన్ముక్తివశాన (పధానోపనర్జ్దన భావంచేతను, వ్యవసా సిద్ధి 
.వాననాభేదం వాల్మీకిచేతం జెప్పబడెను. 
వాననా ద్వివిధా (పోక్తా గుద్దాచ మలినాతధా। 
మలినాజన్మ హేతుస్యాత్‌ శుద్ధా జన్మవినాశిని॥ 
అజ్ఞాననుఖసా కారా ఘనాహంకార శాలినీ; 
పునర్జ న్మకరి [పోక్షా మాలినావాననా బుధై £॥ 
పునర్ణన్మాంకురం త్యక్తా ర స్థితానం|భసష్టబీజవత్‌। 
దేహార్థదీయతే జ్ఞాతృజ్ఞేయా శుద్ధేతిచోద్యతే॥ 
అని కలదు. శుద్దవానన చేతను జ్ఞాతృజ్లేయన్వరూపమును (తయోద శా 
ధ్యాయమందు భగవానులు చెప్పుచున్నారు, 
జ్లేయం య త్తత్ప్రవక్యామి యజ్‌ జ్ఞాత్వా మృతమశ్నుతే। 
అనాదిమత్పరం (బహ్మ నన త్తన్నానదుచ్యతే॥ 
నర్వతః పొణిపాదం తత్సర్వ్యతోకి శిరోముఖమ్‌! 
నర్వతః (గుతిమల్లోకే నర్వమావృత్య తిప్పతి॥ 
నర్వేందియగుణాభానం నర్వేం[ద్రియవివర్ణితమ్‌! 
అస క్షం నర్వభృచ్చైవ నిర్గుణం గుణభో క్రృచః॥ 
బహిరంతశ్చ భూతానామచరం చరమేవచ। 
నూక్మళ్వా త్తదవిజ్టేయం దూరన్ధం చాంతికేచ తత్‌॥ 
అవిభ క్రంచ భూతేషు విభ క్రమివచ న్ట్‌తమ్‌। 
భూతభ రచ తజ్టేయం (గనిష్షుపభవిమ్టచ॥ 
జ్యోతిషామపి తజ్యోతి న్తమనః పరముచ్యతే। 
అని చెప్పుచున్నది గనుక, అక్కడ తటస్థలక్షణ న్వరూపలక్షణాలతో 
డను పొందేకొరకు, సోపాధినిరుపాధిక న్వరూపద్వయమున్ను ఉపన్య న్త్రమాయెను. 
ఓయి! విడువంబడ్డటువంటి పూర్వాపరవిచారంగల వాననాలక్షణం చెప్పం 
బడెను, జ్లేయమున్ను జ్ఞానమున్ను విచారింపంగాను అశుద్ధ్దవాననందున్ను 
ఆలక్షణం కద్దుగదా అంటేను, ఆలాగుచెప్పరాదు. .లకణమందు. దృఢభావన 
(చేత. చెఫ్పంబడె. గనుక, యేలాగైనానేమి. బహుజన్మాలందు. దృఢంగాను 


పదవ [పకరణము $9 


యీజీవన్ము క్తి వినాగాను, అహంకార కామ।కోధ్ధాలుఅనెడి మలినవాననలేలాగు 
అంటేను, ఆలాగె (పధమమైన బోధకు విచారజనితత్వమైనటువంటి .దీర్హ 
కాల నైరంతర్యాలై నటువంటి నంస్కారాలచేత భావించంగాను, పశ్చాత్‌ 
యుకక్తిపరామర్శవల్ల వురోవర్తియైనటువంటి ఘటాదులవలెనే నహజంగాను 
పరమందు తత్వం న్ఫురించును. తాదృశమైనటువంటి టోధానువృ త్తితోగూడిన 
అందియవ్యవహారము శుద్ధవానన అనిపించును. అవాననయును దేహజీవన' 
మా(తంకొరకే ఉపయోగ మింతేకాని, దంభదర్చాద్యానుర నంపదకొరకున్ను 
జన్మాంతర హేతువయిన ధర్మోత్సాదనం కొరకున్ను కాధు, ఏలాగైనా నేమి, 
నం|భష్టచణకబీజాలకు శూలపూరణ  మాత్రోపయుక్తాలున్నై, భకణరుచికొర 
కున్ను, ఇంతేకాని. పునరంకుర నిష్పత్తి కొరకుంగానిది యేలాగో ఆలాగే, 
అంక మలినవాననయలాగంటే, అదిమూడువిధాలై యుండును, లోకవానన, 
శాస్త్ర వానన, దేహవానన అని. అదియెటువలెనంటే తన్ను నమన్తమైన జను 
లున్ను వీలాగు నిందించకయుందురో, యేలాగు స్తోతం జేతురో ఆలాగే 
నర్వదా ఆఅచరించెననెడిది యేదికలదది మలినవానన. అటువంటి ఆచరణ 
నంపాదించెళిద్నిపయానంగనక మలినత్వమె. లోకమందు ఆలాగేకదా। 


కోన్యస్మిన్సాయ పతం లోకే గుణవాన్కశ్చ వీర్యవాకా। 
అనెడి బహువాక్యాలచేత వాల్మీకి ఆడుగంగాను, నారదుండు 
ఇక్వాకువంశపభవో రామోనామ జనై (శుతః। 


అనెడి బహువాక్యాలచేతం (బత్యు త్తరమిచ్చెను, తాదృశుండైన రఘు 
నాయకులకున్ను పాత్మివత్యశిరోమణియై జగన్మాతయమైన సితాదేవికిన్ని జనుల 
చేతనపవాదం వచ్చెనంట, తక్కినజనులకు నిందవచ్చేది న్వభావమే. ఆటు 
వలెనే దేశవిశేషంచేత పరనస్పరనిందలు బహుళంగాకలదు. దక్షిణదేశమందలి 
విపులు ఉత్తరదేశవేదవిదులై న (బ్రాహ్మణులను మాంనభక్షకులని నిందింతురు. 
ఉ త్తరదేశ బాహ్మణులు య్మాతాకాలాల మృద్భాండపాకం జేయరాదని దకిణ 
దేశ బాహ్మణుల నిందింతురు. ఆలాగే న్వకులగో[తబంధువర్గాలున్ను, ఒకరి 
నొకరు నిందించుకొందురు. దేవత్మాపశంనలయందున్ను, న్వకీయదేవతనవ 
లంబించి పరకీయదేవతలను ఒకరినొకరు నిందింతురు. ఈలాగు పరన్సర 
నిందాన్వభావమయ్యె, కాగా ఎవ్వడును లోకమందు పాగడించుకొనేటందుకు 
నమర్గుండు? అటుగనుక। 1 
విద్యతే నఖలు కశ్చిదుపాయః నర్వలోకపరితోషకరోయః। 
సర్వదా న్వహితమాచరణీయం కింకరిష్యతిజనో బహుజల్చః॥ 


అనికలదు గనుక, లోకవానన మలినత్వం గనుక, ఇందుకొరశై 
యోగీశ్వరులకు తుల్యనిందాన్తుతిత్వము మోక్షశాస్త్రాలయందు చెప్పంబడెను. 
ఇంక శాన్రవానన యేలాగంటేన్కు అది మూడువిధాలు, పాఠవ్యననం, అర్థ 


100 (బహ్మవిద్యానుధార్రవ ము 


వ్యననం, అనుష్టానవ్యననం. అందు పాఠవ్యననం. భరద్వాజుండనే |బాహ్మడు 
మున్నూరుయేండ్లు అధ్యయనంజేసి పరమాయున్ను మున్నూరుయేండ్లు నమా ప్రి 
గాగా ఇందునిగూర్చి తపన్సుచేసి మరినన్నూరేండ్లు ఆయుస్సు తీనుకొని, అధ్య 
యనం నన్నూరేండ్లున్ను చేసియునుు అంతటా పరిసమాప్తి గాకపోయెను. 
మరిన్ని వేదాలు మిగిలేయుండెను. అటుగనుక, పాఠవ్యననం మలినత్వం, 
అపాఠవ్యననంకొర కె యిందునిచేతం బోధింపంబడి పాఠంనిలిపి అధికాయున్సు 
కొరకు నగుణ[బహ్మవిద్యను యిందునిచేతనుపదేశమాయెను, ఈయర్హ్దమందు 
తై త్తిరీయ[బాహ్మణము చూచుకునేది. అంక ఆశాస్త్రాలకు ఆత్యంతీక పురు 
షార్టంలేదు గనుక్క మాలిన్యమె కౌషికేయ గీతలయందు చెప్పంబడినది. 
ఏలాగంటేను ఒకానొకముని బహువిధశాన్తపు న్తకభారాలతో గూడాను, మహాదేవు 
నికి నమస్కారం చేయవచ్చి, ఆనభయందు మరొకమునీశ్వరుని చేత భార 
వాహియైన గార్భభసామ్యమాపదించగాను, కోపంచేత పున్తకాలనెల్లా లవణార్జవ 
మందు విడిచిపెట్టి, మహాదేవునిచేత నాత్మవిద్యనుపదేశమై కృతార్ణుండాయెను. 
ఈయాత్మవి ద్యచేత నంతర్ముఖుండై నాగాని గురుకారుణ్యంలేకే, గాస్త మాతం 
చేతలభించదు, ఈయర్థమందు కుతి; *నాయమాత్మా (ప్రవచనే నలభ్యతేన 
మేధయా నబహునా(కుతేన” అనిన్ని, “ఆచార్యవాకా పురుషో వేద” అనిన్ని 
పలుకుచున్నది. మరిన్ని “బహుశాస్త్ర కథా  కంధారోమంధేన వృథైవ80। అన్నే 
సష్టవ్యం (పయత్నేన తత్వజ్జె ర్లోతిరాంతరం” అనిన్ని 


అధీత్య చతురోవేదాజా ధర్మశాస్తాణ్యనేక నః। 
(బహ్మతత్వం నజానాతి దర్వీపాకరనం యథా।॥॥। 


అనిన్ని కలదు. నారదుండు, చతుష్షష్టివిద్యా కళాకుశలుండయిన్ని, 
ఆత్మవిద్యలేకుండినందున ననత్కుమారునిచేత నుపదేశింపంబడెనని ఛాందోగ్యం 
చెప్పుచున్నది, అనుష్టానవ్యననం; విష్ణుపురాణమందు నిదాముండనె [(బాహ్మ 
యినకు చెప్పంబడెను. వాసిస్టరామాయణమందు దాశూరుండున్ను నిదాఘుం 
డనే బుషిచేత వునఃపునః బోధ్యమానుండు అయియుండిన్ని క ర్మ(శద్దాజాడ్యం 
వల్లను, అనుష్పానంకొరకు శుద్దపదేశము భూమిలోనెక్కడా గానకేపోయెను. 
అటుగనుక ఈయొక్కొక్క కర్మవాననకున్ను పునర్జన్మ హేతుత్వం గనుక మలి 
నత్వమె, ఆకర్మమాలిన్యమే అధర్విణీకమందు చెప్పబడినది; తప్పవాంహ్యేతే 
అదృధౌయజ్ఞరూపా! అప్పాదశోక్తమపరం యేషుకర్మ। ఏతచ్చేయో యేభినం 
దంతి మూఢాః! జరామృత్యుం పునరావాపియంతి! అవిద్యాయామంతరె వర్త 
మానాన్వయంధీరాః  పండితం మన్యమానాః। జఘన్యమానా పర్యంతి మూఢాః 
అంధేనైెవ నీయమానేయధాంధాః। అవిద్యాయాం బహుధావర్తమానా వయం 
కృళార్ధా యిత్యభిమన్యంతి బాలాః: యత్కర్మిణో నపవేదయంతి రాగాత్రేనా 
తురాః - కీణలోకాశమ్యంతె। యిష్టావూ ర్రిం మన్యమానా 'వరిష్టం!: నాన్యచ్చేయో 


పదవ (ప్రకరణము 101 


వేదయంతె [పమూఢాః। నాకన్య పృష్టేతే నుకృతమనుభూతేమం లోకం హీన 
తరంవా విశంతి” అని కలదు, భగవద్గీత చెప్పుచున్నది. 
యామిమాం పుష్పితాం వాచం (పవదంత్యవిపశ్ళీ తః। 
వేదవాదరతాః పార్ధ నాన్యద సీతి వాదినః॥ 
కామాళ్కానన్స్వర్లపరా జన్మకర్మఫల్మ పడామ్‌। 
, శ్రియావిశేషబహుళాం భోగై శ్వర్యగతిం |పతి॥ 
భోగె గైెశ్యర్య పసక్తానాం మయా కపహృతచేతసామ్‌!। 
వ్యవసాయాత్మికాబుద్ధి నృమాధౌ నవిధీయతే॥ 
తై ంగుణ్యవిషయా వేదా నిస్త్రెగుణ్యో భవార్జున। 
నిర్హ్యంద్యో నిత్యనత్యస్టో నిర్యోగక్షేమ ఆత్మవాకా॥ 
యావానర్ధ ఉదపానే నర్యతన్సంప్థతోదకే। 
తావాంత్సర్వేషు వేదేషు (బాహ్మణన్య విజానతః॥ 


అని కలదుగనుక, దర్పహేతువై న శాస్త్రవాననయును మలినత్వమెె 
శ్వేతకేతువనే (బాహ్మడు న్వల్పకాలంచేతనే నకలవేదాలున్ను చదివి, గర్వం 
చేతను తండి ముందరనున్ను వినయంజేయకే పోయెను. ఇది ఛాందోగ్య 
మందు అష్టాధ్యాయమందు చెప్పబడియున్నది. ఇంక దేహవాననయేలాగంటె, 
అత్మత్వగుణాధాన దోషాపనయభాంతులచేత మూడువిధాలు, అందు అత్మత్వం 
మూడువిధాలు. భాష్యకారుడు చెప్పచున్నాడు: చైతన్యవిశిష్టమైన దేహముమ్మాతమె 
అత్మఅందురు |పాకృతులు. లోకాయతికుండున్ను ఆలాగేఅనును, *నవావిషవురుషో 
న్నరనమయ” అనెడి కుతి “ఆరభ్యతస్మాదన్నం తదుచ్చత యితి” అనెడి శుత్యం 
తంగాను చెప్పెడిగంధం చేతనున్ను, అద్నేపాకృత పతిపత్తిని తై త్తరీయోపనిష 
త్రందు నృష్టం గాజెప్పుచున్నది, విరోచనుండు [బహ్మచేత వరంవుచ్చుకొనిన్ని, 
చిత్తదోషంచేత దేహాత్మబుద్ద్ధిని దృఢీకరించిి రాక్షసులను అందరినిన్ని అను 
శాశిన్తుండెను.  ఛాందోగ్యమస్టమాధ్యాయమందు చెప్పుచున్నది: గుణాధానాలు 
రెండువిధాలు=- లౌకీకమున్ను శాస్త్రియమున్ను, సనమీచీనమైన శబ్దాదులనంపాదిం 
చేది లౌకికం, కోమలధ్వనిచేతం గానంచేసెడికొరకున్ను, అధ్యయనం చేసెడి 
కొరకున్ను, తై లపానరురుచిభక్షణాలచేత లోకులు యత్నంజేతురు. మృదు 
నృర్శంకొరక్కు పుష్టికరాలైన బాషధాహారాలు పుచ్చుకొందురు. లావణ్యం 
కొరకు, అభ్యంగోద్వర్తన దుకూలాంబరాలు గైకొందురు. రుచికొరకు లవణా 
మ్లకటుతి క్తకషాయాదులు నంగీకరింతురు, సుగంధంకొరకు [నకృందనాదులు 
గై కొందురు. శాస్త్రియమైన గుణాధానమేలాగంటేను, గంగాస్నాన సాల(గామ 
తీర్థాదికమును నంపాదింతురు, దోషాపనయమందున్ను చికిత్సకోక్తులచేత, జాష 
ధాలచేత ముఖాది|పకాళనయిప్పుడు లౌకికము. కశౌచాచమనాలు వైదికం, ఈ 
యుభయవిధులున్ను యాదేహవాననకు మాలిన్యం చెప్పుచున్నవి, దేహానకు 


102 (బహ్మవిద్యానుధార్ణవము 
అత్మత్వమేక్టి పమాణికము గనుకానున్ను, దేహము అశేషదుఃఖ హేతువు గనుకా 
నున్ను మలినం, ఈయర్థమందు నమన్తమైన వూర్వాచార్యులున్ను పరా(కాంత 
మైన గుణాధానమును (ప్రాయేణయెప్పుడు చూడరు, గాయకులున్ను అధ్యాపకు 
లున్ను (పయతమానులై నాగానిన్ని, ధ్యనిసౌష్టవ మెప్పటికిన్ని లభించదు. 
వుష్టిన్ని కలుగనేరదు, లావణ్యసౌగంధాదుల యందున్ను దేహనిష్టంగాదు, 
అటుగనుక విస్ణువురాణమున్ను చెప్పచున్నది, మూంగాన్ఫక్సూయ. విణ్మూత 
స్నాయమజ్ఞాస్థినంయుతో। 

దేహేచేత్స్రితిమాన్మూఢో భవితా నరకేపినః॥ 

న్వదేహాశుచిగంధేన నవిరజ్యేత యఃపుమాకా। 

విరాగకారణం తన్య కిమన్యదుపదిశ్యతే॥ 

అనికలదు. శాస్తంయొక్కు గుణమున్ను [ప్రబలమైన శాస్తాంతరంచే 

తను అపాదింపబడును. ఆదియేలాగేంటేను, “నహింసాత్సర్యా భూతాని” అనే 
వాక్యానకు శఅఆగ్నిష్టోమీయాం పశుమాలభేత్‌” అనెడి (పబలవాక్యంచేత నేలాగు 
అపొదింపంబఐబడెనో ఆలాగే! 


యస్యాత్మబుద్ది కుణపే |తిధాతుకే, 

న్వధి॥ కళ తాదిపు భౌమయిజ్యుధిః। 

యస్తీర్ణ బుద్ధిశ్చ జలేన కర్ణిచిత్‌, 
జనేష్యభిజ్ఞేష నవివ గోఖురః॥ 

అత్యంతమలినో దేహో దేహీచాత్యంత నిర్మలః 
ఉభయోరంతరం జ్ఞాత్వా కన్యశాచం విధయతే॥ 


అని బహుశాస్త్రాలచేత దోషాపనయమున్ను (పతిషే షేధింపం బడెను, 
మరిన్ని వూర్వాచార్యులచేత ఇట్లు చెప్పంబడెను, 


నవఛి[దకృళా దేహాన్స్రవంతి ఘటకాయివ। 
బాహ్యశౌచై ర్శ శుధ్యంతి అంతకాచంతు విద్యతే॥ 
ఆటుగనుక దేహవానన మలినమె, కనుక, లోకవానన, శాస్త్రవానన, 
దేహవానన యీమూడున్ను అవివేకులకు ఉపాధీయత్వేన (పతిభానమానమ, 
యిన్ని వివేకులకు వేదనోత్చత్తి (కరములున్ను) విరోధంకాబిట్టిన్ని వివేకులచేత 
హేయమైనది, ఆటుగనక వాశిష్టమందు చెప్పుచున్నాడు, 


లోకవాననయా జంతో శాన వాననయాపిచ। 
దేహవాననయా జ్ఞానం తదావనైవ జానతః॥ 


పదవ (ప్రకరణము 1038 


అని కలదుగనుక, యాపకారాన త త్ర్యజ్ఞాన వాననాక్షయ మనోనాశ 
లక్షణం చెప ఎంబడెను॥ 


ఇతి శ్రీమత్సరమహంన పర్శివాజకాచార్య వర్య పరమానందతీర్థ 
యతికృతొ (బహ్మవిద్యా నుధార్ణవే యోగశాస్తే 
జీవన్ముక్తి పశంసాయాం తత్వజ్ఞాన, వాననా 
లక్షణనిరూపణం నామ దశమ 
(పకరణం సమా పమ్‌ 


పదునొకండవ ప్రకరణము 


జ్ఞానశ క్రినమారూఢం త త్ర్యమాలావిభూషి తమ్‌! 
భోగయోక[ పదాతారం తస్తెశ్రీగురవే నమః 
మలినంచై వ శుద్ధంచ వాననాద్వితయం లయమ్‌! 
నయం నయం జయత్యేవ పరమానందనంయమీ॥ 
ఉ త్రమాధికారులై న ముముక్షువుల విషయీకరించి పరమానందతీర్జులు 


నాలుగోదై న మాననవాననా లక్షణమ్మీపకరణమందు నిరూపిస్తున్నారు. అదియేలా 
గంటేను, దంభదర్చాద్యానుర నంప(దూపమైనవి, మాననవాననలు, కనుక 
నరకహేతువులు, కనుక మలినత్వమే (ప? ద్దము. అయితే, ఏయుపాయంచేత 
వాననాచతుష్టయానకు నాశత్వం నంపాదించవలెన్కు ఎటువలె వాననాక్షయం 
నంపాదించవలె నటువలెనే మనన్సుకున్ను. అమనన్సు నువర్జంవలెనే, 
బహువిధ పరిణామార్హ (దవ్యం, ఆమనన్సుకు లక్షణమున్ను (పమాణమున్ను 
వాజననేయమంధు చెప్పబడియున్నది. “*కామస్సంకల్పో విచికిత్సా (శద్ధా 
ధృతిరధృతి (హీకాధీకా గీకాభీకా రిత్యేతత్సర్యం మనవీవ” అనెడిలక్షణం 
కామాదివృత్తులు. (కమాననే ఉత్పద్యమానాలౌను. _చకున్సుకు (పత్యక్షఘటం 
వలెనే సాక్షిపత్యక్షంగానె స్పష్టమై భావిస్తున్నది. అటువలెనె ఉపాదానం 
మనస్సు. మనన్సు అన్యమైతే జూచెడిది చూడదు, అన్య(తమనస్సాయెనా, 
వినేది వినదు. మనస్సే చూచేదిన్ని, మనస్పేవినేదిన్ని. ఇది ప్రమాణం, 
పృష్టభాగమందున్ను న్పర్శేందియద్యారా విశేషంగానే యెరుగుచున్నదీ. అటు 
గనుక నకలవిషయాలకున్ను వ్యతిరేకము, బాహ్యేంద్రియాలద్వారాయెరిం గేది 
మనసె, మనసాన్మన ఇతి చేతనాచిత్తయితి అనికలదు. ఆచి త్రము నత్వరజ 
న్తమోగుణాత్మకము (పకాశ(పవృత్తి మోహాత్మకమై యుండును, (పకొశమ 
నంగానేది ఆంటే, ఆత్మజ్ఞానం. 

నత్యాత్సంజాయతే జ్ఞానం రజసో లోభవీవచ। 

(పమాదమోహౌ తమసో భవతో బ్రానమేవచ॥ 

అని చెప్పుచున్నది గనుక జ్ఞానంవంటిదే నుఖమున్ను నత్వకార్యం। 
నత్వం నుఖే వంజయతి రజః కర్మణి భారత। 
జ్ఞానమావృత్యతు తమః |పమాదే నంజయత్యుత।! 


అని భగపద్వాక్యం గలదు, సము ద్రతర౦గాలపలెనే నిరంతరమున్ను 


పరిణాసూలైన గుణాలయందు ఒకానొక స్యడొకానొకటి షృట్టితేే యితరాలు 
అలా శళుగిసు, అటి భీ గపద్వాక్యం చెప్పంబడెను, 


పదునొకండవ [పక రణము 105 


రజ న్తమశ్చాభిభూయ నృత్యం భవతి భారత। 
రజన్సత్వం తమ_శ్చెవ తమస్సత్యం రజ న్తథా॥ 
బాధ్యబాథకతాం యాంతి కల్లోలాయివ సాగరమ్‌! 
అనికలదు గనుక్క తమస్సు ఉఊద్భవమైతే, ఆసురనంపద ఉద్భవ 
మౌను,. రజన్సుద్భవమైతే, లోకవాననాదులు మూడున్ను ఉద్భవమౌను, 
నత్వముద్భవమైతే దై వీనంపద బుట్టును. ఈయర్థమందు 
నర్వద్వారేషు దేహేస్మి జా (పకాశ ఉపజాయతే। 
జ్ఞానం యదా తదా విద్యా ద్వివృద్ధం సత్వమిత్యుత॥ 
అని కలదుగనుక, యెటువలెనై నానేమి ఆంతికరణ/తిగుణాత్మకమై 
భాసిస్తున్నది. అటువలెనై నా సత్వబి అందుకు ముఖ్యమైన ఉపాదానకార 
ణము, రజ స్తమన్సులైతే అందుకవష్టంభకాలు, అటుగనుక, జ్ఞానులయొక్క 
యోగాభ్యానంచేత రజన్తమస్సులు చెడి నత్వమె స్వరూపమై నిలుచును. ఈ 
యర్థమందు। | 
జన్య చిత్తమచి త్తం స్యాత్‌ జ్ఞచిత్తం సత్వముచ్యతే॥ 
అని కలదు. అసత్వము చాంచల్య హేతువైన రజోగుణశూన్యం గాబట్టి, 
వీక్శాగ మనిపించును. |భాంతికల్చితాలై అనాత్మన్వదాపాలయిన స్టూలపదార్ధా 
కారహేతువైన తమోగుణశూన్యం గాబట్టి, నూక్కమై ఆత్మదర్శనయోగ్యమాయెను. 
అటుగనుకె (శుతి పలి కెడిని॥ 
దృశ్యతె త్య(గియయా బుధా నూక్కయా సూక్ష్మదర్శిభిః। 
అని కలదు, వాయువుచేతం గదలేది పంచాతమణిముకాది లక్షణాలు 
నిర్జారించశక్యంగాదు గనుక్క ఆటువలెనె స్థూలమైన గడ్డపారచేత నూక్మమైన 
పటం సూక్షమైన సూదిచేతనై నట్టు గాదుగనుక, ఆలాగెనూక్ష్మమైన నత్వమున్ను 
అయోగులయందు తమోగుణ గర్హితంచేత రజోగుణానం గూడి బహువిధ 
దై్వ్వైతీనంకల్పంచేత చిత్తము తమోగుణాధిక్యంచేత నానురినంపదనుపొందును. 
ఈయర్థమే వాశిష్టము చెప్పుచున్నది: 
అనాత్మన్యాత్మభావేన దేహమ్మాతనస్ధయా తదా। 
పుతదారకుటుంబై శృ చేతోగచ్చతి పీనతామ్‌॥ 
అహంకారవికారేణ మమతామల లీలయా! 
ఇదం మమేతి భావేన చేతోగచ్చతి పీనతామ్‌॥ 
ఆధివ్యాధివిలా సేన నమాశ్వాసేన నంనృతే। 
హేయహేయ విభాగేన చేతోగచ్చతి పీన తామ్‌! 
స్నేహేన ధనలోభేన లాభేన మణయోషి తామ్‌। 
అపాత రమణీయేన చేతోగచ్చతి పీనతామ్‌॥ 
దురాశాకీరపానేన నభోగాని బలానిచ। 
ఆస్టాదానేన చారేణ చిత్తొహిర్యాతి ఏన తామ్‌॥ 


14 


106 (బ్రహ్మవిద్యా నుధార్జ వము 


ఈ[పకారేణ నవినాశనీయమైన వాననామనన్సులయొక్క న్వరూపం 
చెప్పంబడెను॥ 
ఆధ వాననాకయమనోనాగా [కమేణ నిరూపయామః। 
వాననాక్షయమేలాగంటె వాశిష్టము చెప్పుచున్నది; 
బంధోహి వాననాబంధో మోక్షస్యాద్వాననాక్రయః। 
వాననా న్వ్వం పరిత్యజ్య మోకౌర్టిత్వ మపిత్యజ॥ 
మానసిర్వాననాత్ప్చూర్వం త్యక్త్వా విపయవాననా। 
మైతాదిభావనానామ్ని (గహణామలవాననా॥ 
తామప్యంతః పరిత్యజ్య తాభిర్వ ర్టవహరన్నపి। 
అంతశ్శాతతమస్పేహో భవ చిన్మాతవాననా॥ 
తామప్యంతః పరిత్యజ్య మనోబుద్ధిస మని కామ్‌! 
శేషస్మేరనమాథానో యనత్యజతి సంత్యజ॥॥ 
అనికలదు. మాననవాననా గబ్బంచేతను పూర్వోక్తాలయిన లోక, 
శాస్ర, దేహవాననలు మూడున్ను వివకితాలాయెను, విషయవాననాశబ్దంచేతను ' 
దంభదర్పాద్యానురీనంపద వివకితమాయెను, అవి మృదుతీవాలు తద్విపషా 
కొరణమందు ఎవిగలవవి శబ్రస్సర్శరూపరనగంధాలు. వాటియొక్క కామ్య 
మానత్వదశయందు బుట్టిన సంస్కారం మాననవానన, భుజ్యమానత్వదశా 
నంస్కారమిప్పుడు విషయవానన.  ఈపక్షమందు పూర్వోక్తాలైన మూడు 
వాననలకున్ను మనన్సందంతర్భావము. అంతర బాహ్యవ్యతిరేకంగాను వాననాం 
తరం లేదుగాబట్టి, ఓయి, వానసనఠయొక్క పరిత్యాగమే కూడదు, పరిత్యాగ 
మేలాగు ఘటించునుు వాటికి మూర్తిలేదు గద. ఇప్పుడు నమ్మార్దననమూ 
హిత ధూళితృణాలవలెనే హస్తంచేత దుడిచిపారవేస్తున్నాము యిటనిచెప్పరాదు, 
ఉపవానజా[గంవలెనె. అందుకు లక్షణం; స్యభార! పాప్తాలయిన భుంజ[ కియా 
నిదలయొక్క అమూ ర్తత్వమందున్ను, తత్సరిత్యాగరూపమైనటువంటి ఉప 
వానజాగరణమందు నమస్తమైనవారలున్ను ఆచరిస్తున్నారు, ఆలాగే శుభ 
వాననారూపత్వేన మలినవానన నివర్తకమౌను. ఓయి, అనంతాలైన శుభ 
వాననలున్నవి, జఒక్కటిచేతనన్ని శుభవాననలున్ను అభ్యసింప శక్యంగాదు. 
అటుగనుక, తదభ్యాన్నపయాసం నిరర్ధకము, తన్నివ ర్రకాలైన మలినవానన 
లకు ఒకనియొక్క మనస్సునకు నంభవించవు గనుక, వేదోక్తాలయినటువంటి 
నకలమైన అవుషధాలున్ను ఒక్కుకాలమందే ఒక్కనికి సేవించ శక్యంగాదు, 
నకలరోగములున్ను ఒక్కుకాలమందే ఒక్కనికి సంభవించవు గనుక, తమ 
చిత్తమును పరీక్షించి యేకాలమందు యేమలిన వానన _ గలిగియుండున్నో 
అకాలమందు తడ్విరోధియైన శుభ వాననను అభ్యసింపవలెను, ఎటువలె 
నై నానేమి వృుతమిత కళతాదులచేత బీడితుండై నవాడు విరక్తుండై తన్ని 
వర్తకమైన నన్యానం గ్రై కొనును, ఆటువలెనె, అవిద్యామద్య ధనమద, కులమద, 


పదునొకండవ (పకరణము 107 


అచారమదాది మలినవాననలచేత పీడితుండై నవాడు తద్విరోధై న విచేక 
మును అభ్యసింపవలెను, అవివేకము జనకునిచేతను కనంబడెను, 


అద్య మేమహతాం మూర్ది తెదినై ర్హిపతంత్యధః। 
హంతచి త్రమహత్రాయాం కేయం విశ్వ స్తథా తవ॥ 
క్యధహాని మహీపానాం (బాహ్మణః క్యజగంతివా! 

(పౌర్తనాని పయాతాని కేయం విశ్వ న్రధాతవ॥ 
కోటయో [బహ్మణాం యాతా గతాస్యర్గపరంపరాః। 
(పయతాః పొంసువద్పూతాః కాధృతిర్మమ జీవిత్రై ః॥ 
ఏషాం నిమేషణోన్మేపౌ జగతాం (పళయోదయో। 
తాదృశాః పురుషాన్సంతి మాదృశాం గణనై వకా॥ 


అనికలదు. ఈవివేకోదయంవల్ల గలిగిన తత్యజ్ఞానోత్స త్తిగల [పాచీన 
యోగికి నిత్యానిత్యవస్తువి వేకాది సాధనాలులేకే (బహ్మసావాత్కారం లేదుగద, 
ఇప్పుడైత ఉత్పన్న [_బహ్మసావాత్కారంయొక్క జీవన్ముక్తికొరకుు వాననా 
కయాదిసాధనం చెప్పితివేమీ అకాండతాండవమంటివ్హా *యనాయం దోషో 
ఒకవిరోధమున్నూ లేదు. సాధనచతుష్టయనంపన్నునికి పశ్చాదృృహ్మజ్ఞానము నర్వ 
పురుషసాధారణం, (పౌఢిమైన  రాజమార్గముగల జనకునికైతే పుణ్యపుంజ 
పరిపాకంచేత నాకాశఫలపాకంవలెనే, ఒకానొక సిద్దవురుపుని వాక్యాలు విని 
నమ్మాతంచేతనె తత్వజ్ఞానముత్పన్న మాయెను, అయితే చిత్తవిశాంతికొరకు 
యీకియ చెప్పవలసెను, అకాండతాండవమెలా జాను? కాండమె ఉచితం, 
తాండవం ఓయి, ఈవిచేకికి జ్ఞాననమనంతర భావి తేన మలినవాననానువృత్తి 
లేదు గనుక, శుద్దవాననాభ్యాన మనపెకితం గాదాఅంట్కే ఆలాగనరాదు, 
జనకునికి తదనువృత్తిలెదు. యాజ్ఞవల్క్య భగీరధాదులకు తదనువృత్తి 
దర్శనంవల్లగదా అంటేను, యాజవల్కు్యునికి (ప్రతివాదులై న. ఉష స్తక హేలా 
దులకున్ను అధికమయిన విద్యామదం గలదు,  ఎటువలెనంటే, నకలమైన 
వారికిని జయించవలెననె (పవృ త్రిగలుగంబట్టి వారలకు విద్యాంతరమెకాని 
(బహ్మవిద్యలేదంటివా, వారికిన్ని _బహ్మవిద్యకలదు. ఏలాగంటే, [బహ్మవిషయ 
మైన (పనో త్రరాలు కలుగంబట్టి. అముతేో (బహ్మవిషయమైన మాటలమా(త 
మైనటువంటి ఆపాదక జ్ఞానమెకాని సమ్యజ్ఞానం లేదంటివా, కలదు, నమ్య 
జ్ఞానమలాగంటివా, అప్పుడు అన్మదాదులకున్ను వారివాక్యాలవల్లనె ఉత్పన్న 
మైన [బహ్మవిద్యకు అనమ్యక్ష్వం నంభవించును. నమ్మ క్ర్యమైనా పరోక్షమే 
కాని, అపరోక్షం గాదంటివా, అపరోక్షమే, యెటువలెనంటే, 

యత్యాక్షాదపరోక్షాదృ్రహ్మె! అనెడి ముఖ్యాపరోక్ష విషయమైనటు 
వంటి విశేస్మపశ్చ్శలకుత్తరమిచ్చె గనుక్క ఓయీ, ఆత్మజ్ఞానులకున్ను విద్యా 
నుదం గలదని ఆచార్వులంగీకరించలేదు, ఎటువభెనంటేను, ఉపదేశనహు.. 


108 (బహ్మవిద్యా నుధార్హ వము 


(శికయందు, (అహ్మవి త్తథా ముక్తా సఆత్మజ్ఞానచేతరః అనిన్ని, నైష్కర్మ 
సిద్ది అనేగంధమందున్ను! 

నచధ్యాత్మాభిమానోపి విదుషోస్త్యానుర త్వతః। 

విదుషోప్యానుర శ్చెళ్సా్యా నిష్ఫలం (బహ్మదర్శనమ్‌॥ 

అనిని ఉందిగదా అంటివా నాయందోషః విరోధంలేదు, జీవన్ముక్తి 

పర్యంతమైన తత్వజ్ఞానానకే యీయర్థంచెప్పబడ్డది. మేము , జీవన్ముక్తులకు 
విద్యామదంగలదని అంగీకరించలేదు. ఓయి, వాదజయేచ్చ గలవానికి ఆత్మ 
జ్రానమేలేదు. ఎటువతెనంటే, రాగో లింగమబోధన్య” అని ఆచార్యులు 
చెప్పుచున్నారు. అయినా యిదికాదుయెట్టంట్కె రాగాదులున్ను గలుగని 
తద్రావుం నతద్బావో వ రాధ్యతి” అనిన్ని ఆచార్యులు చెప్పుచున్నారు గనుకాను, 
యీయర్థమందు పరన్పరవిరోధం లేదు, అదియెటువలెనంటే, స్టిత్మపజ్జుండైన 
జ్రానియందు రెండువచనాలున్ను స్థాపించవచ్చును గనుక. అయితే, జ్ఞానికి 
రాగాదులు గల్లేటప్పుడు ధర్మాధర్మములద్వారా జన్మాంతర[పా ప్తి గలుగునం 
టివా; లేదు. ఎటువలెనంటే, నదగ్గబీజవత్తు వంటి అవిద్యావూర్వకమైన 
రాగాదులు గలవారికే పునర్ణన్మహేతువుగాని, జ్ఞానులకై తే రాగాదులు దగ్గబీజాల 
వలెనే అభానమా(తాలు గనుక. ఈయర్థమందే స్మృతి! 

ఉత్సద్యమానా రాగాద్యా వివేకజ్ఞానవహ్నినా। 

తథా తదైవ దహ్యంతె కుత స్తేషాం [పరోహణమ్‌॥ 

అటై తే స్థిత పజ్బునికిన్ని కలదుగద అంటివా, లేదు, ఏలాగంటే, 

తత్కాలమందు ముఖ్యపదమందు దోచినవల్లా బాధకాలుగనుక. అటై తేరజ్ఞు 
నర్చము (నిజ) నర్పంవలెనే భయమును పుట్టించును అంటివా, ఆభానమని 
వివేకంచేత విమర్శిస్తే బాధకం లేదు. అటుగనుక, మాకభిమతమైన జీవ 
న్యు క్రిమార్గమునె స్థాపి స్తిమిగనుక, సుఖివెయుండుము, యాజ్జవల్క్యునకు 
యేకాలమందై నానేమి జయింపవలెననేయిచ్చ గలిగియుండె గనుక్క చిత్త 
విశాంతిలేదు. అదియేలాగంటే, ఇకమీద విద్వత్సన్యానం జేయవలని ఉండ 
గాను, జయాపేక్షమ్మాతమె కాదు ధనతృష్ణ చాలాగలిగియుండును. అదేలా 
'గంటేను, అనేకబహ్మవేత్తల మధ్యమందు సాలంకార గోనహ[నమును 
బలాక్కారానం (గహించి న్వయమేవ అనభామధ్యమమందు బలికెను, ఉనేనే 
(టహ్మవిష్ణుండను గనుక యీనహనగోదానమందును యిచ్చగలవానింబలెనె 
ఉన్నాడగనుక నాకొరకు నేనేనమన్కరించెదను” అనిపలికెను, ఇటనంగా 
యీ వాక్యానకు. తాత్సర్యమేమిఅంటె ఆనభయందు ఉన్నవారు (బహ్మవే త్తలు 
గారు తాన్మేబహ్మవేత్తను అని ఆ(బహ్మలనవమానం చేసినట్టుగాదా అంటె, 
ఆంతేశాము,. ఆససగల బ్రహ్మవేత్తలు తమ్మును తిరస్కరించి తానిక్సడె 
కొంచుబోవచ్చునా అని కోవించిరి. ఆఅకోపించిన (బహ్మవాదులలోను శాకల్యుం 
ఉనే (బాహ్మయిని కోపించితే శపించెను, హరించెను. ఇటువంటి (బహ్మహత్య 


పదునొకండవ (ప్రకరణము 109 


చేసిన అతనికి మోకంలేదని శంకింపరాదు. అదియేలా అంటే కొషిరకీ[శుతి 
వాక్యం చెప్పుచున్నది; *నాన్యకేచన కర్మణా లోకోమీయతే! నమాతృవధేన 
నపితృవధేన! నస్తేయేన నభూణహత్యయా” యిటని (శ్రుతి పలికెడిని, శేషు 
డున్ను తాజేసిన ఆర్యపంచాశతిలోనున్ను చెప్పినాడు: 

“హయమేధ శతనహసాణ్యధ కురుతే (బహ్మఖ్యాతలకాణి! పరమార్థ 
విన్నపుణ్యెర్శ చ పావైన్నృశ్యతె విమలఃొ, శివయోగ (పదీపికయందున్ను, 
“కృత్యా మహాపాతకకోటికోటి హత్వాచభూతాని పృధగ్విధాని। దగ్గ్యానమ స్తం 
నచరాచరం తన్నలిప్యతె జ్ఞానబలేన యోగి!” అనికలదు. కింబహునా 
(ఇన్నిమాటలెందుకు) (బహ్మవేత్తలెన యాజ్ఞ్దవల్కా్యాదులకు మలినవాననలైన 
వృత్తులు గలిగియుండెను. భగీరధుండు తత్వం యెరిగియుండిన్ని, రాజ్యం 
పాలించేటప్పుడు మలినవాననలచేతం జిత్తవిశాంతిలేకుండంగాను, నర్యమున్ను 
పరిత్యజించి వెనుక విశ్రాంతి బొందెను. ఈయర్థమందు వాళశిష్టం చెప్పు 
చున్నది. అటుగనుక న్వకీయమైన మలినవాననావిశేషమును పరకీయదోషం 
వలెనే లెన్సగా విచారించి తత్ప్రతీకారమభ్యసింప వలెను. ఈయిభ్శిపాయ 
మందు [శుతి, 


యథానునిపుణుం నమ్యక్పరదో షేక్షలో రతః। 
తధాచేన్నిపుణ స్వేమ కోనముచ్యేత బంధనాత్‌॥ 
అనికలదు, ఆదియందు విద్యామదం గలుగును. అందుకు (పతీకార 

మేలాగంటే, ఆమదం తనయందు గలిగినాను అన్యులయందు గలిగినాను 
సరే, ఆదియందు ఒకపరిభంగం గలుగును, కనుక నిరంతరమున్ను న్వరూప 
మును భావిస్తుండుట అందుకు [పతీకారము,  ఎటువలెనై నానేమ్మి శ్వేత 
కేతువు విద్యామదంచేత  (ప్రవాహణుండనే రాజుయొక్క నభకుం బోయి, 
అతడు పంచాగ్నివిద్య వచ్చునా అనిఅడిగితే రాదుగనుక ఊరకేయుండగా 
ఆపవాహణునిచేత అవమానపడి  తండివద్దకువచ్చి అవమానం చెప్పగా ఆ 
తండి విద్యామదం లేనివాడు గనుకతాబోయి ఆరాజుచేతం బంచాగ్నివిద్య 
(గహించెను. బాలాకియనే యాతండున్ను అజాతశ(తుడనే రాజుచేతం భరి 
తుండై దర్పమును ,పరిత్యజించి ఆరాజునే ఆ(కయించెను, ఉష న్తకహేలా 
దులున్ను మదంచేత బరాజితులైరి. ఎటువలెనై నానేమి మదము న్వనిష్టమై 
(పవర్తించనీ పరనిష్టమై (ప్రవర్తించనీ ఆలాగే తనవల్లబరునికి నిందాను 
అవమానమున్ను పరునివల్ల తనకు నిందాను అవమానమున్ను అయితే ఒకరి 
వల్లనున్ను ఒక్కరికిన్ని హానిలేదు అనిభావించుట్క యీయర్థమందు 


నిందావమానావత్యంత భూషణంయన్య యోగినః! 


ధీవికేప! కధం తన్య వాచాటైః | క్రియతామిహ। 
అనిన్ని! జ్ఞానాంశుకమందు॥ 


110 (బహ్మ విద్యా నుధార్హ వము 


మన్సిందయా యరిజనః పరితోష మేతి, 
నన్వ[,పయత్త జనితోయ మన్నుగ హోమే! 
(శ్రేయోర్ధినోహి పురుషాః పరితుష్ట హేతోః, 
దుఃఖార్జితాన్యప్‌ ధనాని పరిత్యజంతి॥ 

నతతనులభ దైన్యే నిస్స్పుఖే జీవలోకే 

యది మమ పరివాదా (పీతిమాప్పోతి కశ్చిత్‌! 
పరివదతు యధేష్టం మత్సృమక్షంతిరోవా 

జగదిహ బహుదుఃఖే దుర్లభ[పీతియోగ ,॥ అనిన్ని 
తధా చర్యేతవై యోగీ నతాం ధర్మమదూషయకా। 
జనాయధావమన్యేర౯ా గచ్చేయురైషవ సంగతమ్‌॥ 


అనికలదు, యాజ్ఞవల్క్య ఉపస్తాదులకు, విన్వనిష్టపరనిష్టలయందు 
విద్యామదాలకు వివేకంచేత (బతికూలమాయెనో, అటువలెనే ధనాభిలాష 
(కోధాలకున్ను (పతీకారం జేయవలెను. 
అరన్ధానామార్దనే క్లేశ న్తధైవ పరిపొలనె। 
నాశే దుఃఖం వ్యయేదుఃఖం ధిగర్భాకా క్లే శకారిణః॥ 
అనికలదు. ధనవిషయమవివేకం, [కోధం రెండువిధాలు న్వనిష్టాను 
న్వవిషయమున్ను. ఆందుకు చెప్పుచున్నాడు! 
అపకారిణీ కోప శ్చేత్‌ కోపేకోపః కధంను జాయతే! 
ధర్మార్ధకామమోక్ష [పాణయశోహాని కారణీకూరే॥ 
ఫలాన్వితో ధర్మయశోర్థ నాశన; నచేదపార్థన్సశరీరపాతనః। 


నచేహనాము(తహతాయనంతతం మనాంశికోపన్య నమా[శయేత్క థమ్‌॥ 
అనిక లదు, న్వవిషయమునుంగూర్చి చెప్పుచున్నాడు! 


నమేపరాధః కిమకారలో నృణాం 
మదభ్యనూయేెత్యపి నైవ చిత్తయేత్‌। 
నయత్కృతా |పాగ్సవబంధ నినృతిః 
తతోపరాధః పరమో విచింత్యతామ్‌ i 

నమోస్తు తవకోపాయ స్వాశయజ్వాలినే భృశమ్‌। 
కోఫ్యశ్యమమ వై రాగ్యదాయినే దోషబోధినేః 


అని కలదుకనుక, యేలాగై నా విద్యా, ధన, (కోధ, పుతవిషయాలనే 
మలినవాననలకు వివేకంచేత (పతీకారం జేయవలెను. ఆ(పతీకారం చేయుట 
వలన జీవన్ముక్తి లక్షణమైన పరమపదం లభించును, ఈయర్థమందు వళిష్టు 


చెప్పచున్నాడు; 


పీదునోకండవ (పకరణము ili 


వాననానంపరిత్యాగే యదియత్నం కరోత్సలమ్‌। 
శత శిథిలాయంతి నర్వాధివ్యాధయః క్షణాత్‌॥ 
పౌరుషేణ (పయత్నేన బలాత్సంత్యజ్య వాననామ్‌। 
స్టితిం బద్నాశిచే త్తర్లి పదమాసాదయన్యలమ్‌॥ 
అని కలదు, పౌరుషేణ (ప్రయత్నేన అనగానేదిఅంటే, పూర్వోక్త్రమైన 
విషయదోషములకు వివేకము పునఃపునః జేసుకొనిరాగా, (పబలమైన యిందియ 
వ్యాపారం వశీకరమౌను. ఈయర్థమందు భగవద్యాక్యం। 
యతతో వ్యాపి కౌంతేయ పురుషన్య విపన్చితః। ఈ 
ఇందియాణి (పమాధని హరంతి [పనభంమనః ॥ 
ఇందియాణాంహి చరతాం యన్మనోనువిధీయతే। 
తదన్య హరతి (పజ్జాం వాయుర్నావమివాంభసి॥ 
ఆని కలదు ఈ[పకారాన ఉత్పన్న వివేకి రక్షణార్థంకొరకు యింది 
యాలను న్వపశం జేనుకోవలెను. మరిన్ని భగవద్వాక్యం; 
తాని నర్వాణి నంయమ్య యు _క్రఆసీత మత్చరః। 
వశేహి య స్యేంద్రియాణి తన్య (పజ్జా (పతిష్టితా॥ 
తస్మా ద్యశ్య మహాబాహో నిగృహీతాని నర్వశః। 
ఇం[దియాణీందదియార్ధ్థభ్య _స్రన్యపజ్ఞా (పతిష్టితా॥ 
న్మృత్యంతర మందున్ను, 
నపాణిపాద చపలో నన్నేతచపలోయది । 
నచ వాకృపలశ్రై బవ యితిసిష్టన్య లక్షణమ్‌! 
ఈయర్థమందు సంగహ రావివరణుమందు న్పష్టంగా జెప్పుచున్నాడు। 
అజిహ్యషండక పంగు రంధోబధిరఏవచ। 
ముగ్ధశ్చ ముచ్యతే యోగీ షడ్విరేత్రి ర్ననంశయః॥ 
అజిహ్యఅనం గా నేదిఅంటే, ఇదిమృష్టాన్సం యిదికాదు అనేదిలేక 
యుండుట. షండ? అనంగానేది అంటేను, వాక్యదుర్వాక్యాలు రెండులేకుం 
డుట, అప్పుడు పుట్టిన స్ర్రియందున్ను పదారేండ్ల యువతైన స్రాయందున్ను 
శతవర్హాలు చెల్లిన స్ట్రీయందున్ను ఒకరీతినే నిర్వికారం గలిగియుండుట. పంగుః 
అనంగానేది అంటే, భోజనార్థంకొరకున్ను మలమూ।తవినర్ణనం కొరకున్ను 
నంచరించుటయు యోజనమా(తానకు ఆతికమించి నంచారం లేకుండుటయును. 
అంధః అనంగానేదిఅంటేను కూర్చున్నాను నంచరించినాను దృష్టిదూరంబోక 
యుండుట. బధిరః అనంగానేది అంటె, హితమున్నై మితమునైై) మనో 
హరమున్నై శోకహరమైన వాక్కువినిన్ని విననివాడౌట. ముగ్భ ఆనంగానేది 
, అంటిను, విషయసాన్నిధ్యం గలిగియుండిన్ని నమర్ధాలెన మ ప విక 
"లత్వం పుట్టక సుప్తునివలెనే విహరించుట, పనే 


ii2 (ట హ్మవిద్యా నుధార్హ వము 


ననిందాం నన్తుతిం కుర్యాన్న కించిన్నమణి నృ లశేత్‌! 

నంనంభాషి స్త్రియం కాంచిత్సూర్యదృష్టాంచ నన్మరేఠ్‌॥ 

కథాశ్చ వర్ణయెత్తాసాం నప శ్యేల్లిఖితామపి! 

అనికలదుగనుక, యెటులై నానేమి యేకభుక్షోపవానమౌనాది (వతాల 

నంకల్పించి సావధానంగా నాచరించుట్క అటువలెనే అచింత్యాది (వతాల 
యందున్ను సావధానంగా వివేకమునుపాలించుట. ఈ్కపకారానను వివేకేం 
(దియనిరోధాలచేత, దీర్చ కాలము నిరంతరమున్ను నత్కార సేవచేతను (పతి 
షికాలైన మ్మైత్యాది వాననలయందు ఆనురనంప[దూపమైన మలినవాననలు 
నష్టమౌను, ఉచఛ్వాన నిశ్వాసాలవలెనున్ను, ఉన్మేషనిమేషాల వలెనున్ను పురుష 
(పయత్నంలేకయె (పయత్నవాననలచేతను, మ్రైత్యాది వాననలచేతను లోక 
మందు వ్యవహరిస్తుండిన్ని తదీయసాకల్య వైకల్యాది నంధానమును చిత్త 
మందు పరిత్యజించి న్నిదాతంది మనోరాజ్యావిరూపాలైన నమన్తమైన చేష్టల 
నున్ను (పయత్సంచేతనే శాంతినిం బొందించిి చిన్మాతవానననే అభ్యసిం 
చుట న్వతః అదేచిజ్ఞడొోభయాత్మక మై భాసిస్తున్నది. ఏదై నానేమి, శబ్బస్పర్శాది 
జడవస్తువులు [పకాశరూపాలై యిందియాలగూడి యుండును. అటువలె 
నుండగా జై తన్యంయొక్క ఉపాదానకారణంచేత వర్జింపశక్యం గాదు గనుక, 
చైతన్య పూర్వకమయియే జడం  (పకాశించును. ఈయర్థమందు (కుతి 
కశ్రమేవభావం తమనుభాతి నర్వం తన్యభాసా నర్యమిదం విభాతి” అనికలదు 
గనుక తధానతి అటొచున్నండగాను పశ్చాద్భానమైన జడానకు మొదట 
(పకాశించెడిది చైతన్యంగనుక, వాస్తవం న్వరూపయుయని నిశ్చయించి జడ 
మును విడిచి, చిన్మాతమును చిత్తమందు నిలుకడచేనుట, యీయర్థమందు 
బలిశుకనంవాదం కలదు, 

కిమిహాస్తి కియనాాత మిదం కిమయిమేవచ। 

క న్ల్యం కోహం కయేతేహ లోకాయితి వదాథుమే॥ 

చిదిహా స్తీతి చిన్మాత మిదం చిన్మయమేవచ। 

చిత్వం చిదహమెతేచ లోకాశ్చిదితి నం[గహః॥ 
అని కలదు. ఎటువలెనైనాశేమి న్వర్ణకారుడు కటకం చేసేటప్పుడు 
వలయాకారంయొక్క గుణదోషాలను విడిచి గురుత్వమందున్ను న్యర్ణమందే 
వానిమనన్సు దృఢమైయున్నట్ట చిన్మాతమందు మనస్సు దృఢంజేయవలెను, 
ఏకాలమందు జగమును నర్వదాయుపేక్షచేని చిన్మాతమందు మనః పవృత్తి 


సాూల్టోదులషలెనె సాంద్రావికంగా నంపాదించునో అకాల పర్భంతమును, 


చిన్మాతవాననయందే [పవర్తించును ఓయి, ఆదియందే చిన్మాతవానన గలు 
గంగ్కా ఆవాననచేతనే మలిననవానన నివృత్తిగాగా *నెందుకు మ్మైళ్యాద్య 


భ్యానం?' . యిటనిచెప్పరాదు. చిద్వాననకు అ(పతిష్టవచ్చును. ఎటువలో 
నై నానేమి, కుట్టిమదార్హ్య వ్యతిరేకంగా న్రంభకుడ్యాద్యాత్మక మైన గృహాల 


పదునొకండవ [పకరణము 113 


(పతిస్టలేకే పోవును, తనకు ఉనికిలేకే పోవును, ఎటువలెనై నానేమి, రేచనం 
చేత (పబలదోసం బోజేయకే జాషధం సెవిస్తే ఆరోగ్యం గానేరదేలాగు ఆలాగే, 
అటై తే దాన్నివిడిచిపెట్టితే నేమిఅని ఆలాగనరాదు. చిన్మాతమున్ను విడిస్తే 
అన్యధా దానికి చిదుపాధేయత్వం లేదుగనుక్క విరోధంలేదు, ఆచిన్మా(తవానన 
రెండువిధాలు-. మనోబుద్ధినమన్వితమును, త(దహితమున్ను, కరణం మనన్సు, 
క ర్హృత్వోపాధి బుద్ధి, అఆలాగ్గెయుండగాను (పమత్తుండై  అహంఅనే అర్హంచేత 
నేకాగమైన మనన్సుచేతను చిన్మాతమనుభావించెను, అనెడి యేతాదృశమైన 
క ర్చృకరణానునంధానంతో గూడిండి య్యీపాధమికమైన చిన్మాతవానన యేది 
క లదదిధ్యానశబ్దాభిధేయమయినది. ఆధ్యానశబ్దాన శబ్దాభిధేయమైన వాననవిడిచి, 
యేఅభ్యాన ష్ట్థాటవంచేత క ర్హృకరణాద్యనునంధాన వ్యవధానరహితమేది గలదో, 
అనమాధినే నిలువవలెను, ధ్యాననమాధిలక్షణం పతంజలిసూ(తం జెప్పుచున్న ది: 
త్త త్ర (పత్యయెక తానతా ధ్యానం తదేవార్థమ్మాత నిర్భానం న్వరూప 
శూన్యమివ నమాధిః” అనికలదు. తాదృశనమాధియందు దీర్హ కాల నైరం 
తర్యనత్కారాలచేత సేవిస్తే ధైర్యంగలుగును. ఆవెనుకను క రృకరణాద్య 
నునంధాన పరిత్యాగార్హము ఆఅ(పయత్నాసనే వాటిసిన్ని విడువవలెను, అటైతే 
ఈ(పకారాన తత్త్యాగపయత్నమున్ను విడిచేటప్పుడు అనవస్తాయెగదా అనరాదు, 
కతకరజోన్యాయం! చేతను, స్వపరనిర్వాహకత్వమౌను. ఎటువలెనై నానేమి, 
అడునునీళ్లలో కరంచిన కతకరజస్సు ఆయడునును పోజేసి యందు 
తోగూడా దానుంజెడిపోవును, ఆలాగే త్యాగార్భపయత్నము క ర్భకరణానునం 
ధానానను వర్తించి తానుగూడానే పోవును. ఆలాగు నివర్తకంగాగా మలిన 
వాననవలెనే శుద్ధ్దవాననయును క్షీణమౌను,. అప్పుడు మనస్సుకు నిర్వాననత్వం 
సిద్ధించును, ఈయర్థమందు వశిష్టు చెప్పుచున్నాడు. 
తస్మాద్యాసనయా బద్ధం ముక్తం నిర్వాననం మనః! 
నామ నిర్వాననభావ మాహురాశు వివేక తః॥ 
సమ్యగాలోక నాత్సత్యా వాననా (పవిలీయతే। 
వాననావిలయాచ్చేత శృమమాయాతి దీపవత్‌॥ అనిన్ని 
యోజాగర్తి నుమ ప్తిస్థో యన్య జగం నవిద్యతే। 
యన్య నిర్వాననో బోధన్సజీవన్ముక్త ఉచ్యతే॥ 
నుషుప్పివత్చ్రశమిత భావవృత్తినా 
స్మితస్సదా జ్నాగతి యేన చేతసా; 
క ళాన్వితో విధురివ యన్ఫథా బుద్ద! 
నిషేవ్యతే ముక్తయతీహ నన్మృతః॥ అనిన్ని! 
హృదయాత్సంపరిత్యజ్య నర్వమేవ మహామతేః। 
యన్తిష్టతి గతవ్య(గ నము క్రః పరమేశ్యరః॥ 
1క శక దేయినాం యము 


114 (ట్ర హ్మవీద్యాసుధార్హ వము 


నమాధిమధ కర్మాణి మాకరోతు కరోతువా। 
హృదయే నాన్ధనర్వాస్టో ము క్రయేవా త్రమాశయః॥ 
నైష్కుర్మేణ సతస్వార్థో న్తస్యార్థస్తి నకర్మభిః। 
ననమాధానజప్యాభ్యాం యస్య నిర్వాననం మనః॥ 
విచారితమలం శాస్త్రం చిరము(ధ్గాహితం మిథః! 
సంత్య క్త వాననాన్మానాదృతేనాప్యు త్తమం పదమ్‌॥ 
అనికలదు. అబైతే నిర్వాననామనన్నునకు దేహయా[త్ర హేతువైన 
వ్యవహారం కూడదుగదా అనిశంకింపరాదు. చకురాదివ్యవహారానకున్ను మానన 
వ్యవహారానకు లోపమేలాగౌను అంటే, ఆదియందే ఉద్దాలకుని వల్ల 
చెప్పంబడెను. 
వాననాహీనమప్యేత చ్చకురాదిందియం న్యతః। 
(పవర్తక బహిస్వాార్టే వాననాన్నాత కారణమ్‌॥ అనన్ని! 
అయత్నోపనతేష్యకి దిస్భృవ్యేషు యధాపునః। 
నిరాగమేవ పతతి తద్వత్కార్యేషు ధీరధి॥ 
అని కలదు. తాదృశమైనటువంటి బుద్ధిచేతను, | పారబ్దభోగము అదే 
సంపాదించుకొను . ఈయర్థమందు వాశిష్టంకలదు. 
పరిజ్ఞాయో పభుక్తోహి భోగొ భవతి తుష్పయే। 
విజ్ఞాన సేవితక్సొరో మైతీమేతి నచోరతామ్‌॥ అనిన్ని! 
అశంకితోపనం(పాప్త | గామయా[తా యధాధ్వగ్దెః। 
(దక్ష్యతే తద్వదేవజై ర్భోగ శ్రీరవలోక్యతే॥ 
అని కలదు. భోగకొాలమందున్ను వాననలచేత నిర్వాననలకు విశేషం 


గలదు, 
నాపధి గ్లానిమాయాంతి. దేహపద్మం యథానిశి? 
నహంతే పకృతాదన్య (దమంతే సిష్టవ ర్తని॥ 
నిత్యమాపర్శతా మంతరకుబ్దా మిందునుందరీమ్‌। 
అసద్యపనముంచంతి శశిన శృీతతామివ॥ 
అబ్దివధృతమర్యాదా భవంతి విగతాశయాః। 
నియతిం నావముంచంతి మహాంతో భాన్క్మరాఅవ॥ 


అని కలదు. జనకునకున్ను నమాధిచాలించిన వెనుక యీదృశాచరణి 
చెప్పుచున్నాడు. 
తూష్టీమధ చిరం స్థిత్వా జనకో జనజీవితమ్‌। 
వ్యుత్తితశ్చింతయామాన మనసా శమశారినా॥ 
కిముపాదేయమ స్తహ యత్సా తృంసాధయామికిమ్‌। 
న్యతస్థితన్య శుద్ధన్య చింతా కామెన్తి కల్పనా॥ 


పదునొకండవ [పకరణము 115 


నాభివాంఛామ్యనంప్రా ప్తం నంపాప్తం నత్యజామ్యహమ్‌। 
న్వన్థ ఆత్మని నిష్టామి యన్మమా న్హి తదస్తుమే॥ 
ఇతి నంచింత్య జనకో యథ్మాపాప్త (క్రియామసా। 
అక క్రః క ర్చృముక్తస్టా దైనం దీనపతిర్యథా॥ 
భావిప రం నానునంధంతే నాతీతం చింతయత్యసా। 
వర్తమానే నిమేషంతు హనన్నే వాభివర్తతే॥ 
ఆనీ కలదు గనుక, ఈపకారాన యధోక్షమైన వాననా క్షయం 
చేతను, యధోక్త జీవన్ముక్తి సిద్ధమౌను. ఆటని వాననాక్షయ లక్షణం 
చెప్పబడెను. 
ఇతి శ్రీమత్సరమహంన పరి(వాజకాచార్యవర్య పరమానందతీర్ధ 
యతికృతా (బహ్మవిద్యా నుధార్దవే యోగశాస్తే 
వాననాక్షయనిరూపణం నామ ఏకాదశ 
(పకరణం సమా ప్తమ్‌ 


పండ్రెండవ ప్రకరణము 

స్థావరం జంగమంచై వ నిర్మలం స్థిరమేవచ। 
జగత్సర్వంచ సౌమ్యంచ త స్తెశ్చీ గురవేనమః॥॥ 
మనోలయమతి[కమ్య మనోనిగహ మప్యయమ్‌। 
పరమానంద తీర్ధేందో పరమానందమశ్చు తే॥ ్ష 


ఉ త్తమాధికారులై న ముముక్షువుల విషయీకరించి పరమానందతీర్థులు 
జీవన్ము క్రిసాధనమైనటువంటి మనోనాశం యాపకరణమందు నిరూపిస్తున్నారు 
అదియెటువలెనంటేను, యెప్పుడై నానేమి అశేషవాననాకయం గలుగంబట్టి 
మనన్సు నాశమేఆయెను. మనస్సు నాశమౌటంబట్టి వాననాక్షయం రకింపం 
బడెను. ఓయి! అజింహ్యషండకాభ్యానం వలెనే వాటికి రవౌసీద్ధియని చెప్ప 
కుమీ. నష్టమైన మనన్సందు అజింహ్వతాదులకు అభ్యానపయత్నం లేదు 
గనుక, ఆలాగు గాదు. మనోనాశాభ్యానం నీకుగలుగవలెను. అటుగనుక, మనో 
నాశనమును జనకుండు చెప్పుచున్నాడు. 


సహ(సాంకుర శాఖాత్మ ఫలపల్లవ శాలినః। 
అన్య నంసారవృక్షన్య మనోమూలమితి స్ట్థితమ్‌॥ 
నంకల్పమేన తన్మన్యే సంకల్పోపశమేన తత్‌। 
శోషయామి యథాశోషమేతి నంసారపాదపః॥ 
(పలుబ్బిస్మి (పలుబ్దోస్మి దుష్టక్సోరో మయాత్మనః। 
మనోనానిహనె ఏవం మనసాస్మి చితం హతః॥ 
వశిషఘ్టున్ను చెప్పుచున్నాడు, 
అన్య నంసారదుఃఖన్య నర్వోషదవదాయినః। 
ఉపాయ ఏక వివాస్తి మనన్సర్యన్య న్మిగహః॥ 
మనసోహ్యుదయో నాశో మనోనాశో మహోదయః। 
నమనో నాశమభ్యేతి మనోజ్ఞన్యహి శృంఖలా॥ 
తావన్నిశిద్ధభేతాళా వలంతి హృదివాననా। 
అక తత్వదృఢాభ్యానో ద్యావంనివిజితం మనః, 
(పకీణచి త్త దర్పన్య నిగృహితేంద్రియదిషః। 
పద్మిన్యయివ హేమంతె కీయ్యంతె భోగవాననాః॥ 
హన్త్లం హస్తేన నంపీడ్య దంతై ర్హం తాన్విచూర్ది చ। 
అంగాన్యంగై నమాకమ్య జయే తాదౌ న్వకంమనః॥ 
ఏళావతి ధరణితలే నుభగాస్తే సాధుచేతనాః పురుషాః। 
పురుషనుధానుచ గణ్యేన జితాఏ చేతనా స్విన॥ 


పం[డెండవ (పకరణము 117 


హృదయబిలే కృతకుండల వుల్చ్బణకలనావిషో మనోభుజగః। 
యస్యోపశాంతి మగమదుదితోన్నత మవ్యయంవందే అనిన్ని। 
చిత్తన్నాభిః కిలాస్యేహ మయా చకన్య నర్వతః। 
స్టీయ్యతే చేత్తదాకమ్య తన్నకించితృృబాధతే॥ 
అనికలదు గనుక, యీయిర్ధమందు గౌ డపాదాచార్యులున్ను చెప్పుచున్నారు. 
మనసో న్మిగహాయత్తమభయం నర్వయోగినామ్‌। 
దుఃఖకయ (పబోధశ్చాప్యక్షయా గాంతిరేవచ॥ 
గీతలయందు చెప్పుచున్నాడు! 
చంచలంహి మనః కృష్ణ పమాధి బలివద్ధృఢమ్‌। 
తస్యాహం న్నిగహం మన్యే హయోరివ సుదుష్కరమ్‌॥ 
ఈవచనము హఠయోగవిషయం కాబట్టి, వశిష్షున్ను చెప్పుచున్నాడు: 
ఉపవిశై రక విశైెరక చిత్తకేన ముహుర్ముహుః! 
నశక్యతే మనోజేతుం వినాయు క్రిమనిందితామ్‌॥ 
అంకుశేనది నామతో యథాదుష్ప మతంగ జః। 


అని కలదు గనుక, యీమనోజయానకు నాలుగుసాధనాలు గలవు, 
అదియే ౯ గంటేను, అధ్యాత్మవిద్యయందు బుద్ధిన్ని సాధునంగమమున్ను వాననా 
పరిత్యాగమున్ను. ఈయుక్తులచేత చిత్తజయం కలుగును. ఈలాగు చిత్త 
జయం చేయనేరక, హఠానను ఎవ్యడు నియమించునోవాడు చిత్తమనే దీప 
మును విడిచిపెట్టి తమన్సనే అంజనాలచేతం బోగొట్టెననేటందుకు సమానము, 
ఏమూధథుండై నానేమి హఠంచేత మనోజయం చేసితిననునో, వాడు మదించిన 
యేనుగను వినతంతులచేతం గట్టేననెేటందుకు నమానము. న్నిగహం రెండు 
విధాలు హరఠన్నిగహమున్ను (క్రమన్నిగహమున్ను, చక్తురాది జ్ఞానేంద్రియా 
లున్ను, వాగాది కర్మేంద్రియాలున్ను తద్గోళకనిరోధమ్మాతం చేతను హఠంవల్ల 
న్మిగహింపంబడును. ఆదృష్టాంతంచేతను మననునున్ను ఆలాగే న్నిగహించెదననే 
ముగ్గునికి (భాంతికొరకు అవును. అందుచేతను న్నిగహం కూడదు, తద్గోళక 
నిరోధంవల్ల మనన్సు న్మిగహించగూడదు గనుక, యిీన్నిగహానకు (కమ 
నిగహమే యోగ్యం. [కమన్మిగహమందు అధ్యాత్మవిద్యాప్రా పై యుపాయము. 
ఆవిద్యయేమి జేసును అంటే, దృశ్యమిథ్యాత్యమునున్ను, అదృశ్యవస్తున్య[ పకాశ 
మునున్సు బోధించును, ఇటువలె బోధింపంబడుటం బట్టి ఆమనన్సుకు న్వగో 
చరమైన దృశ్యాలందు _పయోజనంలేదుు అగోచరమైన దృగ్వన్తువందు [పయో 
జనం గలదని యెరింగి అదినిరింధనాగ్ని వలెనే న్వయమేవ శాంతింబొందును, 
ఈయర్ధమందు; 


యథా నిరింధనో వహ్ని న్వయోనావుపశామ్యతి, 


తథా వ తికయాచ్ని తం నంయోనా ఉపగామ్వుతే,, 


118 (బ్రహ్మవిద్యా నుధార్జవము 


ఈతత్వబోధ వినేటందుక నమర్గుండై నవానికిన్ని విన్న వెనుక విన్మృ 

తైనవానికిన్ని యీయిద్దరికిన్ని సాధునంగమముపాయము. సాధువులు పున్కపునః 
బోధింతురు, న్మరింపంజేతురు. ఇంక విద్యామద దుర్వాననచేతం బీడ్యమా 
నుండై న వానికిన్ని, నివ ర్తించనుత్నాహం లేనివానికిన్ని, పూర్వోక్తమైన వివేకంచేత 
వాననాపరిత్యాగముపాయము, వాననలుస్ను అతిప్రాబల్యంచేత విడువశక్యం 
గానివానికి [పాణనస్పంద నిరోధముపాయము.  [పాణనందవాననలు రెంటికిన్ని 
చిత్తపేరకత్యం గలుగంగాను అరెంటియొక్క నిరోధమున్నా చున్నుండ గాను 
చిత్తశాంతి పుట్టును. (పేరకత్వం వశిషస్టు చెప్పచున్నాడు; 

ద్వేబీజే చిత్తవృక్షన్య వృత్తి పతితిధారిణః। 

ఏకం [పాణపరిన్వందో ద్వితీయం దృఢభావనా॥ 

నతానర్వగతా నవిత్సాణ నృందేన బోధ్యతే। 

నంవేదనాదనంతాని తత్వో చుఃఖానిచేతన8$॥ 

అని కలదు. విలాగైనానేమి భన్మంచేతం గప్పుకొన్న యగ్నిని లోహ 

కారుండు కొలిమితి త్తిచేతనూదితేను ఆవాయువుచేత నగ్నిజ్యలించును. ఆలాగే 
చి తోపాదాన కాష్టస్టానమైన అజ్జానంచేత నావృతమైన నంవిత్తు [పాణన్పందం 
చేత బోధ్యమానమైన  చిత్తవృ త్తిరూపంచేతం (బజ్వలించును. అందువలన 
చిత్తవృ త్తినామకమైన నంవిజ్వాలారూపంవల్ల దుఃఖాలం బుట్టించును, అది 
(పాణస్పందృ్శపతీతైన చిత్తోతృత్తి. ఇంక భావసంవిత్స్రకటితమునై అను 
భూతయుక్రమున్నై  అపరమున్నైన వాననాజనితమైన చిత్తోత్సత్తి యేలాగం 
టేను, దృఢాభ్యానంవల్లనై నటువంటి పదార్థెక్యభావనవల్లను అతిచంచలమైన 
చిత్తం పుట్టును. అది జన్మజరామరణ కారణమైనది, కేవలమున్ను |పాణవా 
ననలు రెంటికిన్ని చిత్త పేరకత్వం గూడదు'  మరేలాగంటే, పరన్సర (పేర 
కత్వం గలదు. అదియేలాగంటే, 

వాననావశతః |ప్రాణన్పంద స్తేనచ వాననా। 

(కియతే చిత్తబీజన్య తేన బీజాంకుర[కమః॥ 


అని కలదు గనుక, ఒకటి నాశమైతే రెండున్ను నాశమౌను. అది 
యేలాగంటే, చితానకు రెండు బీజాలు (పాణనందనయును వాననయును. 
ఇందులోనొక్కటికి నాశంవస్తే రెండోదిన్ని నాశమౌను. ఈయర్థమందు వాశిష్టం 
చెప్పుచున్నది, 
ద్వే బీజే రామచి త్తన్య పతన జని వాననే! 
ఏకళ్ళికాశ్చ తయోకీణ క|పం ద్వే అపి నన్యతే॥ 
అని కలదు గనుక, (పాణాన్సంద నిరోధమున్ను వాననాక్షయమున్ను 
అయితే అఆకణమందే చిత్తనాశం గలుగును, అందుకు ఉపాయమేలాగు 
అంటేను, అనంగవ్యవహారత్వం వల్లనున్ను భవభావనలేనందువల్లనున్ను వానన 


పం[డెండవ [పకరణము 119 


(పవ ర్తించదు. ఆవాననాపరిత్యాగంవల్ల చిత్రము అచి త్తత్వమును బొందును, 
అప్పుడు తత్వం (పకాశించును. అయితే లయానకు (పతిడినమున్ను నుషుప్తి 
యందు న్వతస్పిద్ధంగాగాను నిరోధపయత్నము వ్యర్థము అంటివ్హా ధారణ, 
ధ్యాన, నమాధిసాధ్యమైన నం[పజ్ఞాతనమాధియొక్క యేకా(గవృత్తి రూపంచేత 
హేతుత్వంగాగా, , శాంతాత్మయందవరుద్దమైనటు వంటి అనంపజ్జ్ఞాత నమాదినిం 
బొందినటువంటి చిత్తానకు వృ త్తిరహితమైనటువంటి సుషుప్తి దర్శన హేతుత్వం 
గాదు అనరాదు. న్వతస్పిద్ధమైన దర్శనమును నివారించ గూడదు, అటు 
గనుక (శేయోమార్గమందున్ను చెప్పుచున్నది, 


అత్మానాత్మాకారం న్వభావతోవస్టితం నదాచి త్రమ్‌! 
అత్మై కాకారతయా తిరన్క్సృతానాత్మదృష్టి విదధీత ఇతి॥ 
అని కలదు. ఎటువలెనై నానేమి, ఘటం ఉత్పద్యమానమయ్యేటప్పుడు 

ఆకాశమును స్వతస్పిద్ధంగానే పూర్ణమైయున్నది. ఆఘటం జలతండులాదుల 
చేత పూర్ణమయ్యేది పురుష[పయత్నంవల్ల పశ్చాత్‌ కలుగును, ఆజలతండు 
లాదులు కుమ్మరిస్తెను, అకాశమునుకూడా కుమ్మరించవశంగాదు. ఘటముఖం 
మూసిపట్టినాగాని, అంతర్వ్యో కమం స్టితకమయ్యే యున్నదిగనుక, అలాగే ఉత్ప 
న్నమానమైన చిత్తము ఆత్మచై తన్యపూర్ణ మయ్యె ఉత్పన్నమౌను. ఆఉత్పన్నా 
నకు ఎటువలెనైనానేమి, మూపబెట్టిన త్మామంవలెనే, నుఖదుఃఖాది వృత్తి 
రూపత్వము _భోగహేతువులై న ధర్మాధర్మవశాన భోగహేతువు కొరకౌను. అది 
రూపరసాద్యనాత్మాకారంగాగా నివారింపంబడెను, నిర్షిమిత్తమైన చిదాత్మా 
కారం నివారింపశక్యం గాదు. అటుగనుక యీచిత్తం నిరోధనమాధిచేత నివర్త 
కమై నంస్కారమాతమశేషించి సూక్ష్మం గాబట్టి చిదాత్మమా తాభిముఖమయి 
నందువల్ల యేకా(గంగాబట్టిన్ని యీచి త్రంచేతను నిర్విఘ్నంగాను ఆత్మ అను 
భవింపంబడుచున్నది, ఈయభిపాయమే వా ర్తికకారుండున్ను, నర్వానుభవుం 
డున్ను, యోగిన్ని యీయిద్దరిచేతనున్ను చెప్పబడెను, అదియేలాగంటేను, 
బుద్దికి ధర్మాదివృత్తులవల్ల దేహదుఃఖాది హేతుత్వం గలుగును. వస్తువువల్లను 
నిర్హే తుకమైనటువంటి అత్మనంబోధ రూపత్వం గలుగును, ఈయర్థమందు 
వార్తికకారులు చెప్పుచున్నారు, 

ఘటదుఃఖాది హేతుత్వం ధియోధర్మాదిహేతుత,। 

నిర్త తుళ్వాత్మనంబోధ రూపత్వం వస్తువృ తితః॥ 

(పశాంతవృత్తికం చిత్తం పరమానందదీపకమ్‌!। 

అనం(పజ్ఞాత నామాయం నమాధిర్యోగినాం (పియా! 

అత్మదర్శనము న్వతస్పిద్ధమైయున్నాగాని, అనాత్మ నివారణంకొరకు 

నిరోధాభ్యానం చేయవలెను, అటుగనుకే, 
ఆత్ననంనం మనః క్పతా( నకించిదపి చింతయేత్‌ 


120 (టహ్మవిద్యానుధార్ణవ ము 


అని కలదుగనుక, యోగశాస్త్రం చిత్తచికిత్స సమాధిమాతమే చెప్పె 
గాని ఆత్మదర్శనం సాక్షాత్కారం చెప్పలేదు. గత్యంతరంవల్ల గలదు. ఈ 
యర్థమందు పతంజలి న్నూతం;-- యోగశ్చి త్తవృ త్తినిరోధః॥ ఈనూ్మూతంచెప్పి 
అనిరోధమైనపుడు ఉత్తరన్నూతం చెప్పుచున్నాడు. తదష్టున్వరూ పేవస్టానం అని 
చెప్పినందువల్లను, నిర్వికార దష్ట అయినవాడు నదాన్వరూపమయ్యెయుండును, 
ఆలాగైనా వృత్తులు ఉత్పద్యమానమవుచుండ గాను అందు చిత్తఛాయ (పతి 
బింబించియుండగాను, తదవివేకంచేత నన్వస్థునివలెనే అ(దష్ట అవును, ఇదిన్ని 
అనంతరసూూతమందే చెప్పుచున్నది; వృత్తిసారూప్యమితర్మత। అని కలదు 
గనుక, అనత్వానకున్ను పురుషునికిన్ని అత్యంతనంబంధంలేదు గనుక, 
(పత్యయమందు విశేషమేదికద్దో అదిభోగం. చిదాభానతోగూ డియున్న బుద్ధికి, 
తదాకారోపప తి గలిగినప్పుడు తనన్వరూపమని యెరుంగును, నిరోధనమాధిచే 
తను శుద్ధత్వం పదార్థం సాకాత్కరించంగాను, అబుద్దికి (బహ్మత్వం గోచరిం 
చెడి కొరకు, మహావాక్యంచేతను (బహ్మవిద్యా నామకమైనటువంటి వృత్యం 
తరమును గలుగచేస్తున్నది. శుద్ధత్వ పరార్థసాకాత్కారమందు నిరోధనమాధి 
యొక్కటే సాధనమని చెప్పరాదు. చిజ్ఞడాల నేర్చరించే వివేకమున్ను కలుగ 
వలెను, అటుగనుక వాశిష్టము చెప్పుచున్నది; 
ద్వౌకమౌ చిత్తనాశన్య యోగం జ్ఞానంచ రాఘవ! 
యోగ న్తద్వ్భృ త్తినిరోధోహి జ్ఞానం నమ్యగవేక్షణమ్‌॥ 
అసాధకన్య చిద్యోగం కన్యచిద్దాననిశ్సయ | శ 
(పకాశాద్వౌతతోదేవో జగాద పరమేశ్వరః 
అయితే వివేకానకున్ను యోగమందే పర్యవసానం. దర్శనవేళయందు 
అత్మమా_తగోచరమైనటువంటి, ఏక్షాగవృత్తికి క్షణమాత్రం నంప్రజ్ఞాతరూపం 
గాబట్టి, వివేకము యోగమందు పర్యవసానం : అంటివా, ఆలాగై నాను, నం(ప 
జ్ఞాతనమాధికిన్ని అనం పజ్ఞాతనమాధికిన్ని న్వరూపంచేతనున్ను సాధనంచేతనున్ను 
మహదై్వైలక్షణ్యం గలదు. అదియేలాగంటే వృత్తిచేతనున్ను అవృత్తిచేతనున్ను 
న్వరూపభేదం న్ఫుటమైయున్నది. సాధనానై కత్వేన నంపజ్జ్ఞాతనమాధికి నజా 
తీయత్వం గాబట్టి ధారణాద్మితయము అంతరంగము. అనం పజ్ఞాతనమాధికి 
అవృ త్రికాబట్టిన్సి, విజాతీయత్వం గాబట్రిన్ని బహిరంగము, ఈయర్థమందు 
పతంజలిన్నూతం,-.. బహిరంగ నిర్చీజ స్యేతి అని కలదు గనుక్క విజాతీ 
యత్వమవుచుండ గాను, అనాత్మవృ త్తినివారకానకు ఉపకారికత్వం గలుగంగాను 
బహిరంగము అపిరుద్ధము, ఆయుపకారకత్వమే విశదంగాను స్యూతకారుడు 
చెప్పుచున్నాడు: 
జ్ఞా సిర్యస్మే ఎతెసేమాధి పజ్ఞాపూర కమితరేషామ్‌। 
కొందరు దేవత్వం వహించి మనుమ్యులయి వచ్చినవారికి రంనూ[త 
మందు జన్మంచేతనే నమాధిచెప్పి, మనుమ్యలంగూర్చి Bone ba 


పం(డైండవ (పకరణము i2i 


చున్నది, మాకు యీయోగమే పరమపురుషార్థ సాధనము. (పత్యయమున్ను (శద్దో 
త్కర్ద(శవణం చేత పుట్టును, అయుత్కుర్హ న్మరింపంబడును! 

తపస్విభ్యోధికో యోగీ జ్ఞానిభ్యోపి మతోధికః। 

కర్మిభిశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భ వార్డున॥ 
అని భగవద్వాక్యం కలదుగనుక, ఉఊత్తమలోకసాధనాలై నటువంటి కృ 
చాందాయణాది తపనస్సులకంటె జ్యోతిషప్టోమాది కర్మాలకంటె యోగమే అధికం, 
జ్ఞానమునుగూర్చి అంతరంగసాధనం గాబట్టిన్ని చిత్తవిశాంతి హేతువు గాబట్టిన్ని, 
జ్ఞానముకంటె యోగమె అధికమని యెరింగి యోగమందు గ్రద్ధగలుగును. 
ఆశద్దయందు వాననచేయంగాను వీర్యమున్ను ఉత్సాహమున్ను గలుగును. 
నర్వదా యోగంనంపాదించెను అనెడి ఉత్సాహంచేతను తదనుష్టేయమైనటు 
వంటి యోగాంగాలను స్మరించును. ఆన్మరణచేతను లెస్రెకాగ ఆచరింపదగి 
నటువంటి నమాధిగలవానికి ఆధ్యాత్మ(పసాదంవల్లను బుతంభర(పజ్జ్ఞగలు 
గును. తత్పృ్రజ్ఞాపూర్వకమనంగా తత్ప్రజ్ఞాసాధనమంట, అనం పజ్ఞాతనమాధి 
యితరేషాం అనంగాను దేవాదులకంటె నితరమైనటువంటి మనుష్యులకు సిద్ధిం 
చును, అ(పజ్ఞనే తిరుగ నూ[తమందు చెప్పుచున్నాడు, 


బురతం భరతాత్మత |పజ్జేత, బుతమనంగా నత్యవస్తువు యధా 

స్వరూపం భరించెడిది అనంగా (|పకాశించెడిది. బురతం భర్వా అంట. అందు 
నమాధ్యుత్కర్హ జనితమైసటువంటి అధ్యాత్మపసాదం గలవానికి బుతంభర 
(పజ గలుగును, ఈలాగు అసం[పజ్ఞాతనమాధికి బహిరంగసాధనం చెప్పి, 
తన్నిరోధమైనటువంటి అంతరంగసాధనమును నూూతంచేత జెవ్వచున్నాడు; = 
కతసాపి నిరోధే నర్వనిరోధాం నిర్పీజనమాధిరితి”, ఈనమాధి ను ప్తినమానమైన 
సాకిచె తన్యంచేత అనుభవించ, సనమర్థుండు, ఈను ప్రినమానమైన సాకిచై త 
న్యుండు నకలధీవృత్తి రాహిత్యం గాబట్టి, నుషుప్తే అని శంకింపవలదు, మననుకు 
న్వరూప నదనత్తులచేత విశేషం గలదు గనుక, నసుషుప్తికిన్ని నమాధికిన్ని 
భేదం చెప్పబడెను, ఈయర్థమందు గౌ డపాడాచార్యులు చెప్పినారు! 

నిగృహీతన్య మగసో నిర్వికల్చ్పన్య ధీమతః; 

(పచారన్సతు విజ్లేయ సృుషప్తాన్యోన్య తత్సమమ్‌॥ 

లియ్యతేహి నుషు ప్రేతన్నిగృహీతన్న లియ్యతే। 

తేదేవనిర్భయం (బహ్మ(పజ్ఞానాలో క నంతతమ్‌॥ 

మౌండూక్యశాఖయు చెప్పుచున్నది: 

దై పతస్యా(గహణం తుల్యముభయోః (పాజ్జతుర్యయోః, 

బీజన్నిదాయు తః (పాజ్ఞస్సాచతుర్యేన విద్యశతే॥ 

న్వన్మిదానంయుతో వాద్యో (పాజ్ఞన్వన్వష్న నిదయా। 

నన్నిదా నై వచ న్వప్నం తుర్యే పశ్యతి నిశ్చితాః॥ 


122 (బహ్మవీద్యాసుధార్ణ వము 
అన్యధా [గహణం న్వప్పో నిదాతత్వమజానతః। 
విపర్యాసే తయోః కీణెత తుర్యం పరమక్ను తే॥ 


అద్యులై నటువంటి విశ్వత్రై జసులు, అదై వతవస్తువందె అన్యధా(గహణ 
మైనటువంటి దై తరూపమందు తోస్తున్నారు. ఆతోపు విశ్వతైజసులకు న్వప్న 
మని చెప్పబడును. తత్వమును యెరుగకయుండుట న్మిదయని చెప్పబడును, 
అనిద విశ్వతై జన్మపాజులయందె వర్తించును. అన్వపష్తున్నిద రూపాన్యరూప 
భూతాలైన న్వప్పన్నిదలకు విపర్యానంగలదు, మిధ్యాజ్ఞానము నమాధియందు 
విద్యచేతనే క్షీణుంగాగాను, తుర్యమునై అద్వితీయమైన వస్తువును పొందును. 
ఓయి, ఆలాగెఅవును, అనం[పజ్జాతసమాధికిన్ని ను ప్పికిన్ని చాలాభేదం గలదు. 
అందు తత్వమెరుంగ నిచ్చగించినవానిక్కి సమాధ్యపేక్ష గలిగినాగాని సాక్షా 
త్కారం గలవానికి జీవన్ముక్తి కొర కెలేదు, అఆసమాధ్య పేక్ష రాగద్వేషాది క్లేశ 
బంధనివృ త్తి నుషుప్తిచేతనే సిద్దిఅవుచున్నది ఆంటివా, అటనరాదు. (పతిదిన 
మున్ను తనంత ఒకవేళ వచ్చేటటువంటి నుష్తుపై బంధనివృత్తి గలిగిందా? 
కాదు, అయితే బంధనివృ త్తి అభ్యాసంవల్లనున్ను కాదు. నిరంతరమైనటువంటి 
జ్మాగమందు అవునంటివాా అందునాగాదు. [పన క్తిలేదు గనుక, లీనభావమైన 
టువంటి నుషుప్తిని అవునంటివా అందునాగాదు, మూఢులకు సహాలేదు, అది 
యేలాగంటే, ఉత్పత్తి గలిగిగదా లయంగలుగవలెను. కాబట్టి లేదంటాయెను. 
న్వష్నమందున్ను లేదనంభవం గాబట్టి, నుషుప్తియందు లేదనవచ్చునా 
అంటివా కాలాంతరవర్తి అయినటువంటిది గనుక, లేదంటిమి, కలిగినల్లెతే 
మూఢులయొక్క జ్మాగత్స్వప్ప్నాలయందున్ను కలుగవలెను, నై రంతరసుషుపే 
చాలునంటివా ఒకానొక ప్పుడున్ను కూడదు. అదియేలా అంటివా, కర్మక్షయ 
నిమి త్రమైందిగాబట్టి, తత్వవెత్తలకున్ను క్లేశక్షయంకొరకు నుషుప్తికంటె నమాధి 
కలదు. అనంపాజ్ఞాతనమాధియొక్కు అపేక్షగలవానిక్కి నమాధిభూమికి నాలుగు 
విధాలు, గోన్తురంగాలవలెనె. వాజ్నిరోధం (పధమభూమి. బాలునివలెనే నిర్మ 
ననత్వం ద్వితీయభూమి. తందవలెనే అహంకార రాహిత్యం తృతీయభూమి. 
నుప్తివలెనే మహ త్తత్యరాహిత్యం చతుర్ధభూమి,. ఈనాలుగు భూములకున్ను 
(కమ్మాక్రమాననే ఉపరతి నంభవించును, ఆనమాధియందు ధైర్యంచేత (గహిం 
_పంబడ్డ ఉపరతి గలుగుచుండంగాను, బుద్ధిసాధనమైనటువంటి మహదహంకార 
మనోవాగాదులకు న్వతవీవ తీ(వ్రవేగంచేతను, (పవహిచేటటువంటి కూలంకష 
ములైన నదులయొక్క (పవాహంవలెనే .కలుగగాను, నిరోధమందు ధైర్య 
మును అపేక్షంపవలెను. బుద్ధి తనకు పూర్వభూమి జితమాయెనో లేదో అని 
లెన్సగా బరీకించి జితంగాగా ఉ త్తరో త్రరభూమినే ఉపకమించవలెను. 
జింతంగాకుంటె ఆపూర్వ్యభూమినె లెన్స అభ్యసింపవలెను, 


అత్మనంన్లం మనఃకృళ్వా నకించిదపి చింతయేత్‌! 


పం|డెండవ (పకరణము 123 


అనెడి క్లోకార్థంచేతను, చతుర్ధభూమ్యభ్యానము విన్మతిగాగాను, కామ 
భోగాలయొక్కు  విక్షిప్తం్యగల బుద్దిని ఉపాయంచేతనే న్మిగహింపవలెను. 
మునుపు కామోపభోగాలయందు యేలాగు (పవృత్తి గలిగెనో ఆలాగే, లయ 
మందు (పవ త్తి గలుగవలెను, అటుగనుక, గౌడపాదాచార్యులు చెప్పు 
చున్నారు; 


లయేనంబోధయేచ్చిత్తం విక్షి పు శమయేత్పునః 
నకషాయం విజానీయా తృమ్మపాపస్తం నచాలయేత్‌॥ 
నస్వాదయెత్స్పుఖం తత నిన్సంగః (పజయా భవేత్‌! 
నిశ్చలం నిశ్చరం చి త్రమేకీకుర్యాత్స యత్న తః॥ 
యథానలియ్యతే చిత్తం నచవిక్షిష్యతే పునః। 
అలింగనమనాభానం నిష్పన్నం (బహ్మతత్వతః॥ 


లయ, వికేప, కషాయ, నమపాప్త యిీనాలుగున్ను చిత్తంయొక్క 
అవస్థలు, అందు నిరుద్దమానమైన చిత్తము విషయాల వెంటంబోక మళ్లును; 
ఎందువల్లనంటె పూర్వాభ్యాన వశానను, అది లయమనెడి నుమ ప్రికొర క్రై అభి 
ముఖమవును, అప్పుడు దానివుక్రాన పయత్నంచేత లయకారణనివారణచేతం 
జిత్తమును లెస్సగా మేలుకొలుపుట. లయహేతువేది అంటె న్నిదాజీర్ణ బహ్యశన 
(శమములు. ఈయర్ధమందుు “నమాపనీయ నిదాంనుజీర్లేల్పభోగి। శమత్యాజ్య 
బాధివివి క్ర పదేశె। నదా సితనితృష్ణ విష్తపయత్తో యద్నాపాణరోధో నిజాభ్యాన 
మా(తాత్‌” అనికలదు. లయంవల్లనుద్ధాపితమైన చిత్తము దినదిన పబోధాభ్యాన 
వశానను కామోపభోగాలయొక్కు విక్షేపం పుట్టితేను, అప్పుడు వివేకియెన యోగి, 
జన(పసిద్ధ భోగ్యవస్తుగతమైన దుఃఖానుస్మరణ చేతను, గాస్త్ర్మపనసిద్ధమున్నై 
జన్మాదిరహితమునైైైన అద్వితీయ బహ్మతత్వానున్మరణ పూర్వకంగాన్కు భోగ్య 
వస్తుదర్శనమందు మరిమరిపుట్టిన విక్షేపాలవల్లనుండి చిత్తమును శమింప 
జేయును. కషాయమనంగా చిత్తదోషము. తీవరాగద్వేషాదివాననలచేతను (గ న 
మైనటువంటి చిత్తము, వఏకా(గంవలెనే, లయవిక్షేపరహిత దుఃఖాలచేతను 
యేకా[గమెయుండును. తాదృశమైన చిత్తము కషాయమని యెరుంగవలెను. 
ఆయేకా(గమైన చిత్తంవల్లను వివేకంచేత మళ్లుట, యిది యేక్షాగంగాదని 
యెరింగి, లయవికేపాలవలెనే కషపాయమును తిరస్కారం జేయుట, అంక 
సమ(పా ప్తి యనంగానేమి అంటె బహ్మపాప్తి: 

నమం నర్వేషు భూతేషు తిష్టంతం పరమేశరమ్‌, 
అని [శుతిపలికెడిని, లయవికేపకషాయాలయిందు పరిహరించినందు 


వల్లి, చిత్తంచేతను [బహ్మము పాంధంబడును. అనమ్మప్తాప్రమైన చిత్తము 
రషాయలయువికేప (భాంతులచేతను చలింపకుండుట, సూక్ష్మ బుద్ధిచేతను లయ 


124 (అహ్మవిద్యానుధార్లవ ము 


వికేపకషాయనమృప్రాప్తిని లెన్సగా వివరించి నమ్మపాప్రయందతిపయత్సానను 
చిత్తమును స్టాపించవలెను. స్టాపించినందువల్లను, (బహ్మన్యరూపభూతమైన 
పరమానందము లెన్సగానే ఆవిర్భవిం చును, ఈయర్థమందు (శుతి;= 


నుఖమాంత్యంతికం య త్రద్బుద్ధి గాహ్యామతీందియమ్‌। 
అని కలదు, న్మృతిన్ని అలాగ; 


నమాధినిర్దాతమలన్య చేతసో నివేశితస్యాత్మని యత్సుఖం భవేత్‌! 
నశక్యతే వర్ల యితుం గిరాతదా న్వయంతదంతఃకరణెన గృహ్యతే॥ 


అని కలదు. ఓయి! నమాధియందు మరపులేని |బహ్మానందానకు బుద్ది 
(గాహ్యమని (గుతిన్సృతులచేతం జెప్పబడెను, ఆచార్యులచేతనై తేను, నాస్వా 
దయేత్సుఖంత్మత అని బుద్ధిగాహిత్వము నిషేధింపంబడెనంటివా, విరోధంలేదు, 
నమాధి విరోధియైనటువంటి  వ్యుద్ధానరూపంయొక్క పరాషుర్శకే నిషిద్ధం 
చెప్పబడెను. ఎటువలెనైనానేమి [గీష్మకాలమందు మధ్యాహ్న నమయాన, 
జాహ్నష్మీహదమందు మునింగినవానిచేత ననుభవింపంబడిన స్వరూపనుఖమును 
ఆమునింగినప్పుడు నవికల్పక మైన అంతఃకరణవృ త్రిజానం చేతం [గహింప 
శక్యం గాదు" (పబోధకాలమందై తే న్మరణవల్ల నృష్టంగా పరామర్శింపబడు 
చున్నది యేలాగు ఆలాగే, వృత్తిరహితమెన నమాధియందు నంస్కార శేష 
మాృాతంగాను నూక్ష్మమైన చిత్తంచేతనైన నుఖానుభవము [శుతిన్నృతులచేత 
వివకితమైంది. నేను నమాధిసుఖమును అనుభవి స్తిని అనెడి యేతాదృశమైన 
వ్యుద్భితచిత్తంగల నవికల్పకంయొక్క పరామర్శ యొది గలదోఆది ఆస్వాదన 
మని చెప్పంబడెను. అది అచార్యులచేత (పతి షేధింపంబడెను. అదేస్వాభి 
(పాయం (పకటింపవలసి, నిన్ఫంగః (పజ్ఞయా భవేత్‌ అని చెప్పిరి, (పకృష్ణమె 
నటువంటి నవికల్పక జ్ఞానమును, (పజ్ఞచేతను విడువవలెను. అప్పుడు ధృతి 
గృహితమైనబుద్ధి [పజ్ఞఅనిపించుకొనును, తదాత్మకత్వంచేతను సాధించినటు 
వంటి, నుఖాస్వాదనమునున్ను తద్వర్శ నాదిరూపమునున్ను వాటియందాన క్రినిన్ని 
వర్ణించవలెను. నమాధియందు (బహ్మానంద మందు మగ్నమైన చిత్తము 
యెప్పుడు నుఖాస్వాదనంకొరకు వాతమశకాద్యుప దవాలచేత చలించరాదు. 
అచలించని చిత్తము మరిమరిన్సి, చలించకుండా దృఢంజేయవలెను, అటు 
వలెనె పర్మబహ్మముతో యేకాకారం జేయవలెను. అందు నిరోధ పయత్నమే 
సాధనం, ఏకీభవందాగనేె। యదానలియ్యతె చిత్తం అనెడి క్లోకంచేత నృష్టంగా 
జెప్పబడుచున్నది. అ,,,.౦గనమనాభ్యానం అనెడి యీరెంటివల్లనున్ను కషాయ 
నుఖాస్వాదాలు నిషేధింపంబడుచున్నవి, లయవికేపకషాయ రసాస్వాదాలవల్ల 
నుండిన్ని రకింపంబడ్డటువంటి చిత్తము విఘ్నములేకయే (బహ్మమందు నిలు 
చును. అటుగనుక దీర్హ కాలనత్కారం తోస్తేకూడానభ్యసింప వలెను. అయభ్యాన. 
జితంవల్లను నమాధిదార్థ్యము కలుగును. అప్పుడు నుఖదుఃఖవాననలచేత 


పండెండవ (పకరణము 125 


చలించడు, పరమలాభ సిద్ధియౌను, ఈయర్థమందు క చవృత్తాంతం చెప్పం 
బడుచున్నది॥ 

కచః కదాచిదుత్చాయ నమాధేః (పీతమాననః। 

ఏకాంతే నమువాచేదమేకో గద్దదయా గిరా॥ 


కింకరోమి క్యగచ్చామి కింగృహ్లామి త్యజామి కిమ్‌! 
ఆత్మనాపూరితం విశ్వం మహాకల్పాంబునా యధా॥ 
సబాహ్యాభ్యంతరం దేహేహ్యధవూర్ణరం చదికుచ। 
అత ఆత్మా తధైె హాత్మా నా సనాత్మమయం జగత్‌॥ 
నతదస్తి నయ[తాహం నతద స్తి నయన్మయి। 
కిమన్యదభివాంఛామి నర్వం నచ్చిన్మయం తతమ్‌॥ 
స్ఫృురదృహ్మమలాంబోధేః ఫేనాస్పర్వే కులాచలా,। 
చిదాదిత్యమహాతేజో మృగతృష్ణా జగ్మఛయమ్‌॥ 
అని కలదు. ఈపపకారాన దృఢభూమైన అనం[పజ్ఞాతనమాధి లభిం 
చుటె జీవన్ముక్తి (పతిష్టితమాయెను. అదే మనోనాశమనం౦ గాను. ఆమనోనాశము 
విదేహము క్రెకాని జీవన్ముకక్తికాదని శంకించరాదు. అదియేలాగంటే వాశిష్టము 
చెప్పుచున్నది: 
వివేకాభ్యుదయాచి_త్ర న్వరూ పేంతర్పి తే మునె। 
మై(త్యాదయో గుణాః కుత జాయంతే యోగినాంవర॥ 
వశిఘ చెప్పుచున్నాడు, 
ద్వివిధః చి_త్తనాకోస్తి నరూపో రూపయెవచ, 
జీవన్ముక్తె నరూపస్యాదరూపో దేహము క్రిగః॥ 
(పాకృతం గుణనంభారం మమేతి బహుమన్యళలే। 
సుఖదుఃఖాప్యవష్టభ్య విద్యమానం మనోవిదు,॥ 
చేతనః కధిళా సత్తా మయారఘుకులో ద్యహ। 
ల్‌ అన్య నాశమిదానింత్వం శృణు పశ్చువిదాం వర॥ 
నుఖదుఃఖదశాదీరం సామ్యాన్న |పోద్దరంతి యమ్‌! 
నిశ్వానయివ శెలేందం చిత్తం తన్య మృతం విదుః॥ 
అపత్కార్పణ్యముత్సాహో మదోమాంద్యం మహోత్సవ ః। 
యన్నయంతి నవై రూప్యం తన్యనష్టం మనోవిదుః॥ 
చి త్తమాశాభిధానంహి యధానన్యతి రాఘవ! 
వ మై క్యాదిభిర్లుణైర్యు క్రం తదానత్వముదేత్యలమ్‌॥ 
భూయోజన్మ వినిర్ము క్రం జీవన్ము క్రన్య తన్మనః। 
నరూపోసౌ మనోనాశో జీనన్ముక్తన్య విద్యతే॥ 


126 (ఖహ్మ విద్యా సుధార్ణవము 


అరూపస్తు మనోనాశో యోమయోక్తా రఘూద్యహ। 
విదేహముకా వెవాసౌ విద్యతే నిష్కుళాత్మకః॥ 
సామ్మగ్యాాగగుణాధార మపి న్తత్వం (పలియ్యతే। 
విదేహముకోవమలె పదేపరమ పావనే॥ 
నంశాంత దుఃఖమజడాత్మక మేకను ప్తం 

ఆఅఆనందమక్షర మపేతరజ న్రమోయత్‌। 
ఆఅకాశకో్శశతనవో తనవో మహాంతః, 

తస్మికాపదే గళితచి త్తలవా వనంతి॥ 


అని కలుగబట్టి, సరూపమైన మనోనాశము జీవన్ముకక్షికి సాధనమనెడిది 
సిద్దమాయెను॥ 


ఇతి శ్రీమతృరమహంన పరివాజకాచార్య వర్య పరమానందతీర్ధ 
యతికృతొ |బహ్మవిద్యా నుధార్లవే యోగశాస్త 
మనోనాశ నిరూపణం నామ ద్వాదశ 
(ప్రకరణం నమా ప్పమ్‌ 


పదుమూడవ ప్రకరణము 


భవారణ్య (పవిష్టన్య దుర్మోహ(భాంతచేతనః। 

యేనమే దర్శితః పంధాః తస్తె శ్రీగురవేనమః ॥ 
పరమానంద యతీం[దో బోధాతత్వన్య యన్నిబధ్నాతి। 
(ద్ధామిహవిందధ్యం నదక్రిర్యద్య సి ముక్తికాంతాయామ్‌॥ 


ఉ త్తమాధికారులై న ముముక్షువుల విషయీకరించి, జీవన్ముక్తికి [పమాణ 
మున్ను తత్సారమున్ను అందుకు సిద్ధిన్ని యెటువలెనన్న |పశ్నలు మూటికిన్ని 
ఉత్తరం నిరూపింపంబడెను. ఇందుకు (పయోజనమేది అన్న నాలుగో పళ్ళకు 
పరమానందతీర్ణులు ఉత్తరం నిరూపింస్తున్నారు, జ్ఞానరక్ష[చ్చేతస్సు, వినంవాదా 
భావము, దుఃఖనాశం, నుఖావిర్భావం, యివి అయిదుపయోజనాలు. ఓయి! 
(పమాణోత్సన్నమైన తత్వజ్ఞానానకు, యేబాధకం [పన క్రమాయెను, యెందుచేత 
రక్షకావలెనంటివా, చెప్పేము. చిత్తవిశాంతి చేయండనంగాను, నంశయమున్ను 
(పన క్రమౌను. అదిదానె తత్వవేత్తలయినటువంటి రఘునాయకులకు విశాంతి 
లేనిమునుపు ధీనంశయం విశ్వామితుండు చెప్పెను: 


నరాఘవ తవా న్య్యన్యత్‌ జేయం జ్ఞానరతాం వర! 
స్వయైవ సూక్షయా బుద్ధ్యా సర్వం విజ్ఞాతవానపి॥ 
అనికలదు, శుకులున్ను మును పేతత్వమెరింగి నంశయం గలుగం 
గాను జనకుండు నంశయనివృ త్తి చేసెను॥ 
వాతః పరతరం కశ్చిన్నిశ్చయో _స్య్యపరో మునే! 
స్వయమేవ త్వయా జ్ఞానం జేయం న్వన్య మహాత్మనః॥ 
భో గేభ్యోప్యవతిర్జాతా దృశ్యాద్వా నక లాదిహ। 
ప్రాప్తం [పా ప్రవ్యమఖిలం భవతా పూర్ణ చేతసా॥ 
నదృ శే తపనె(బహ్మకా ము క్రనమ్మోహముత్స ఎజి! 
అనుశిష్టన్తధేత్యేవం జనకేన మహాత్మనా॥ 
అని కలదు అదికారణాన తత్వవే త్తలైనానంశయం గలిగెనా, చిత్త 
విశాంతి గానేరదు. అజ్ఞానం మోకానకు యేలాగు (పతెబంధకమాలాగే అవును; 
అటుగనుక, భగవద్వాక్యం గలదు, 
అజ్జశ్చా,శద్ధధానశ్చ నంశయాత్మా వినశ్యతి! 
నాయం లోకో స్తినపరో ననుఖం నంశయాత్మనః॥ 
అనిక లదు. (శద్ధావిపర్యయమిక ముందర జెప్పబడుచున్నది. ఆజ్ఞాన 


జిక. కాలం జి లంక చం తారలే ౧దోణగాణ ri IE HN 


128 (బహ్మవీద్యా సుధార్గవము 


కాలు రెంటికి విరోధం. ఆనంశయమైంది పరస్పర విరుద్దకోటి నవలంబించి 
ఉండును. ఎప్పుడై నానేమి నంసారనుఖమున కై పవృ త్రిగలిగినచో, అప్పుడు 
మోక్షమార్గబుద్దిని అసంసార్మపవృతత్తి అఆడ్డగించును. ఎప్పుడైనానేమి మోక్ష 
మునకె (పవృత్తిగలిగిన అప్పుడు సంసారబుద్ధిని మోక్షమార్ల పవృత్తి అడ్డగిం 
చును, అదికారణాన నంశయాశ్మ అయినవానికి లేశమా(తమైనాను సుఖంలేదు. 
అటుగనుక ముముక్షువులకు నంశయమును నర్వదా ఛేదింపందగింది. ఈ 
యర్థమందు (శుతిః 

భిద్యతే హృదయ(గంధి శ్చిద్యంతె నర్వనంశయాః। 

అని కలదు. విపర్యయానకు నిదాస ఉదాహరణం కలదు. అదియేలా 

గంటే బుభువనేబుషి, పరమమైన కృపచేతను, ఆనిదాఘుని గృహానకుంబోయి, 
బహువిధాలను తత్వజ్ఞానం బోధించి పోయెను, నిదాఘుడున్ను తనబుద్ధియందు 
గురూపదిష్టమెన పరమవస్తువందున్మశద్ధ గలవాడై, కర్మాలే పరమపురుషార్థ 
హేతువులని విపర్యయమునుంబొంది, కర్మానుష్టానమందు యధాపూర్యంగానే 
(పవరింసగ్యా శిమ్యుండు పురుషార్హభంశుండై. పోవచ్చునాయని కృపచేతను 
గురువు తిరిగివచ్చి బోధించెను, అప్పుడున్ను ఆతనికి విపర్యయము విడువదా 
యెను, మరిన్ని మూడోసారిన్ని బోధించెను. అంత విపర్యయమును పరిత్య 
జించి విశ్రాంతిని బొందెను, నంశయవిపర్యాయలంగల అనంభావనా విపరీత 
భావనలచేతను తత్వజ్ఞానంయొక్క ఫలమును అడ్డగించును. ఈయర్థమందు 
పరాశరులు చెప్పినారు, 

మణిమం|త్రౌషధాద్వహ్ని న్పుదీప్తోపి యథేంధనమ్‌, 

(పదగ్గుం నై వశ క్రస్సా§ తృంతిబద్ధస్షధైెవచ॥ 

జ్ఞానాగ్నిరపి నంజాతస్సుడీప్త న్ఫుదృఢోపిచ। 

(పదగ్గుం నై వశ క్తస్యా త్సృతిబద్దన్తు కల్మషమ్‌, 

భావనా విపరీతాయా యాచానంభావనాశుకమ్‌। 

కురుతే (పతిబంధంసా ఖలుజ్ఞానన్య నాపరమ్‌॥ 


అని కలదుగనుక, అవి(శాంతచిత్తునికి నంశయవిపర్యయ (పనంగం 
చేతను తత్వజ్ఞానంయొక్క ఫలానికి (ప్రతిబంధకంగాబట్టి, తద్బాధకొరక్రై 
రకౌపేక్ష గోవలెను. విశాంతచిత్తునికి మనోనాశం చేతయెప్పుడు జగత్తు తోచక 
పోవునో అప్పుడు నంశయవిపర్యాయాలకు [పనంగమేలేదు. జగతృుతిభాన 
రహితుండై న (టహ్మవే త్తకు దేహవ్యవహార (పయత్నము పరమేశ్వరుని పేరణ 
చేతను [పాణవాయువుంగూడి వ్యవహరిన్తుండును, ఈయర్థమందు చాందోగ్యం 
కలదు, ఉపజనం న్మరంనిదం శరీరం నయధా(పయోజ్య ఆచరణేయు క్ర 
యేన - మేవాయమన్మిజా శరీర్మేపాణో యుక్తోభవతి॥ అనికలదు. జనులయొక్క 
నమీపమందుు, వర్తమానమైన తనన్వశరీరమును న్మరించకే [బహ్మవేత్త వర్తి 


పదుమూడవ [పకరణము 129 


స్తుండును, పార్శ్వన్థులైన జనులు తత్వవే త్తయొక్క శరీరమును చూచుచుం 
దురు. తాను నిర్మనన్కుండుగాబట్టి, యిదినాశరిరము యిటని తలంచడు, 
అయితే (పవర్తకమేలాగంటేను, ఠథంమీద రథికుండు ఉంటే శిక్షింపంబడ్డ 
అశ్వాలు పథమున్ను సారధియొక్కు (పేరణచేతను మార్గమందుయొక్కు ఆచ 
రణమందు (పేరేపగాపునఃపునః _సారధిపయత్నంలేకే రథశకటాదికము పురో 
వర్తియెన (గామముంగూర్చి నడుచును. ఈ(ప్రకారానశే యీపాణవాయు 
వైంది పరమేశ్వరునిచేత యీశరీరమందు నియోగింపబడ్డదై జీవన పయత్న 

మందు వ్యవహారం నిర్వహించును, ఈయర్థమందు భాగవతం చెప్పుచున్నది; 
దేహం వినశ్య్వరమవస్థిత ముత్రితంవా సిద్దోనవశ్యతీ యతోద్యగమత్స రూపమ్‌! 
దై వాదుపేతమధ దై వవశాదపేతం వాసోయథా పరివృతం మదిరామదాంధ॥ 

అని కలదు, వాశిష్టమందు; 
పార్శ్వన్థపోధితాన్సంత్క్య పూర్వాచార కమాగతమ్‌। 
ఆచారమాచరంత్యేవ ను ప్తబుద్ధవదక్షత 

ఓయి! సిద్దులెనవారు నకలాచారాలనున్ను చేస్తున్నారు. వారినిజూస్తు 
నాము. అయితే పరన్పరాయీరెంటికిన్ని విరోధంగాదా ఆంటే, అది విశ్రాంతి 
తారతమ్యంచేత వ్యవస్థగలదు. ఆతారతమ్యమును (శుతిచెప్పచున్నది; “అత్మ 
(కీడా ఆత్మరతికియానేష [బహ్మవిదాం వరిష్టః” అని కలదు, అందుతారతమ్యం 
నాలుగువిధాలై యుండుచు, (బహ్మవితృ్రృళథమ। [బహ్మవిద్వరో ద్వితీయః। 
నరియ్యా సృృతీయః। వరిష్టశ్చతుర్ధ ః। అనియీనాలుగున్ను యేడువిధాలై నటు 
వంటి యోగభూములందు, నాలుగోభూమిమొదలుకొని [కమాననె భూమిచతు 
ప్టయం ప్తాప్తనౌను. ఈన ప్రభూములు వాశిష్టమందు చెప్పంబడెను, అది 
యేలాగంటె, మొదటిజ్ఞానభూమి శుభేచ్చ. రెండోజ్ఞానభూమి విచారణ, మూడో 
భూమి తనుమానన. నాలుగోభూమి నత్వాప త్రి. అయిదోభూమి నంన క్రినామిక. 
ఆరోభూమి పదార్థాభావన. ఏడోభూమి తుర్యము. ఇందలి వివరమేలాగంటేను, 
నేను మూఢుండనై యేల యుండవలెను? వైరాగ్య పూర్వకంగాను శాస్త్ర 
నజ్జనులచేతం దెలునుకోవలెను అనెడిది శుభేచ్చ, ఇది [పథమభూమి, 
జంక శగాస్త్రజ్ఞన నంపర్కంవల్ల వైరాగ్యాభ్యాన పూర్వకంగాను నదాచార 
(పవ ర్తియెది కలదదివిచారణ, అది రెండోభూమి. ఈవిచారణు శుభేచ్చలచేతను, 
ఇందియార్జాల యందు విర క్తిఅవును, అడి తనుమానననేటి మూడోభూమి. ఈ 
భూమ్మితయాభ్యానంవల్ల జి త్తంయొక్క అర్హమందు విర క్తిగాబట్టి నత్వాత్మమందు 
శుద్ర్దమైనస్థితి యిప్పుడు నత్వాపత్తియనే నాలుగోభూమి. ఈభూమిచతుష్టయా 
భ్యానంవల్ల, అనంనర్ల ఫలమేదిగలదది, రూఢసనత్య చమత్కారమైనటువంటి 
నంన శీ నామికైన అయిదోభూమి. ఈ అయిదుభూములయొక్క అభ్యానంవల్లను 
అత్మారామత్వం గలుగును, _ అభ్యంతరమందుగాని బాహ్యమందుగాని, యే 


A PTD PD వలని MA ఏలీ Maa ~ Ma ఆం Ke mal Ark Ky nix డీలు అనీ ఈ ఇటలీ. ___ ఏత = శ వీ 


130 (బ్రహ్మవిద్యా నుధార్ణవము 


యుండే పడార్థాభావన యెదికలదది ఆరోభూమి ఈభూమి షట్కచిరాభ్యానం 
వల్లను, చేదనకనుపలంభనం గాబట్టి సర్వభావై కనిష్టత్వమెదికలదది తుర్యము 
అనిపించును, అదేయేడోభూమి. ఈభూములయందు మొదటిమూడు భూము 
లున్ను, (బహ్మవిద్యకు సాధనాలు. విద్యాకోటియందు అంతర్భావాలు గావు, 
అందు భేదనత్యత్వ బుద్దియున్నది గనుక, యీమూడుభూములున్ను జాగ 
మనిపించును. అదియేలాగంటె భూమికా (తితయంచేత * దామజ్బ్మాగదిదం 
న్మృతమ్‌! యధావద్భేదబుడ్యేదం జగజ్బాగతి దృశ్యత” అనికలదు, చతుర్ధ 
భూమియందు జగదుపాదానమైన [బహ్మయొక్క, అద్వితీయనత్రాన్యభావమును 
నిశ్చయించి, ఆ(బహ్మమందు నిరోపితమై జగచ్చబ్దాభిధేయమైన నామరూపాల 
మిథ్యాత్వమును బౌందిన, ముముకువులకు పూర్వోక్తమ్తైన జ్మాగమును విడిచి 
నిలిచిన భూమియేది గలదది స్యప్నము. ఆఅదియేలాగంటె, 

అఆదై (తే ధై ర్యమాయాతే దై కాతేచ (పశమంగతే। 

పశ్యంతి న్యప్నవల్లోకం చతుర్ధిం భూమికామితాః॥ 

విచ్చిన్నశరద(భాంశ విలాయం (పవిలియ్యతే। 

నత్తావశేషయేవాస్తే చతుర్ధిం భూమికామితాః॥ 

ఈచతుర్ధభూమి ,ప్పాప్పమైనాతండు (బహ్మవిత్రనిపించు కొనును. 

అయిదోదిమొదలయిన మూడుభూములున్ను జీవన్ముక్రియందవాంతర భేదాలు. 
అందు నిర్వికల్ప నమాధ్యభ్యానంజేయంగా విశాంతితారతమ్యమును బొందును. 
పంచమభూమియందు నిర్వికల్పంగాబట్టి అప్పుడు స్వయమేవ తానొక్కండయ్యె 
నిలుచును, అయోగి [బహ్మవిద్వరుండనిపించు కొనును. ఆరోభూమియందు 
పార్శ్వస్థులచేతం బోధింపంబడ్డాతండు గాబట్టి అయోగి (బహ్మవిద్వరియాకా। 
ఆనిపించుకానును. ఈరెండుభూములున్ను సుమ పిన్ని, గాఢనుమ ప్తిన్తి, ఆని 
పించుకొనును, అదియేలాగంటె; 

పంచమీ భూమికామేత్య నుడాన్థపదనామికా।! 

శాంతానేషవిశేషాంశ న్రషృత్యదై ఇత మా(తశకే॥ 

అంతర్ముఖతయా నిత్యం బహిర్య త్తి పరోపిన। 

పధిశాంతియా నిత్యం నిదాదురివ లక్షుతే॥ 

కుర్వన్యభ్యాన మేతస్యాం భూమికాయాం నివానన। 

షష్టిం గాఢనుషుప్తాభ్యాం [క్రమాత్పతతి భూమికామ్‌॥ 

యత నానన్నన(దూపో నాహం నాహ్యనహం కృతిః। 

కేవలం కీణమనన అస్తేద్వ్వైతై క్యనిర్గత॥ 

అంతశాన్యో బహిశ్ళూన్య శ్ళూన్యకుంభయివాంబరే। 

ఆంతఃపూర్ణో బహికిపూర్ణ పూర్ణ కుంభయివార్డ వే॥ 

అని కలదు. గాఢమైన నిర్వికల్పనమాధినింబౌంది నంస్కారమా(త 

శేషమైన చిత్తానకు మనోరాజ్యం జేసెడికొరకు బాహ్యపదార్థాలను (గ్రహింప 


పదుమూడవ [పకరణము 131 


సామర్థ్యం గూడదుగనుక, ఆకాశమందలి కుంభమువలెనే అంతర్బ్చహిశ్శూన్య 
త్వము, [పకాశమైన చిదానందైక రనమైన [బహ్మమందు మగ్శత్వంచేతను 
సము[దమధ్యమందలి కుంభంవలెనే అంతర్పహిర్పూర్శత్వము న ప్తభూమిని 
బొందినయోగికి, *దేహంవినశ్వర మవస్థితముద్ధితంవా” అనెడి భాగవత గంధార్థం 
తాత్పర్యం. అనం(పజ్ఞాతనమాధి (పతిపాదకాలైన యోగశాన్తాలయందు యీ 
భూముల పర్యవసానమాయెను. అప్పుడు పార్శ్వన్ధబోధితః। సిద్దో నపశ్యతి!- 
అనెడి యీరెండుభూముల యందున్ను వ్యవస్థితంగాబట్టి విరోధంలేదు. పంచ 
మాద్మితయరూపమైన, జీవన్ముక్తియందు నంపాద్యమానమైన దై ్యత( పతిభాసా 
భావంచేతను, నంశయవిపర్యయ!పనంగం లేదుగాబట్టి, ఉత్పన్నమైన తత్వ 
జ్ఞానము బాధకములేక రక్షింపబడును, ఈజ్ఞానరక్షణము జీవన్ముక్తికి పథమ 
(ప్రయోజనము, తపన్సురెండో (పయోజనము, యోగభూములకు దేవళ్వాది 
పద్మపాప్తిహేతువుచేతను, కానంబడెను. తద్దేతుత్యము కృష్ణార్దునల యొక్క 
యున్ను, శ్రీరామవశిషఘ్టులయొక్కయున్ను (పక్నో త్తరాలవల్ల దెలియబడుచున్నది; 
అర్జున్మ॥ ఆయతిశద్దయోపేతో యోగాచ్చలి తమానన। | 

అ(పాప్య యోగనంసిద్దిం కాంగతింకృష్ణ గచ్చతి॥ 

కచ్చిన్నోభయవి(భష్ట శ్చిన్నాభమివ నశ్యతి; 

అ(పతిష్టో మహాబాహో విమూఢో బహ్మణాపధి॥ 
శ్రీభగవాకా॥ (పాహ్య పుణ్యకృతాన్లోకానుషి త్వా శాశ్వతిస్సమాః। 

శుచినాం శ్రీమతాంగేహే యోగ్మభష్టోభిజాయతే॥ 

ఆధవా యోగినామేవ కులేభరంతి ధీమతామ్‌। 

యే తద్ది దుర్హభ తరం లోకే బన్మయదీదృశమ్‌॥ 

తతతం బుద్ధినంయోగం లభతే పౌర్యదైెహికమ్‌! 

యతతేచ తతోభూయన్సంసిద్ధౌ కురునందన॥ అని కలదు॥ 


శ్రీరామ॥ ఏకామధ ద్వితీయాంవా (తితియాం భూమికాముత। 
ఆరూఢన్య మతస్యాధ కీదృశీ భగవన్మునె॥ 


వశిష్టః॥ యోగభూమికయోతక్కాాంత జీవితన్య శరీరిణః 
భూమికాశానుసారేణ కియ్యతే పూర్వదుష్కృృతమ్‌॥ 
తతన్సుర విమానేషు లోకపాల పురేషుచ!। 
మేరుపర్వత కుంజేషు రమతే రమణీ నుఖమ్‌॥ 
తతన్బుకృతనసంభారే దుష్కృృతేచ పురాకృతే। 
భోగక్షయె పరిక్షీణీ జాయతే యోగినో భువి॥ 
శుచినాం [శీమతాం గేహే నుప్తే గుణవతాం సతామ్‌! 
తత [పాగ్వాననాభ్యన్తం యోగభూమిం [కమంబుధా॥ 
వృష్ణో పరిపతంత్యుచై రు తమం భూమికా! గకమక్‌. 


132 (బ్రహ్మవిద్యా నుధార్హ వము 


అని కలదు. అంతుకలుగని యీపకారాన యోగభూములకు దేవలోక 
(పొ ప్తి హేతుత్వమైన తప_న్వ్వం యెక్కడిదిఅంటే, తై తరియ్యోపనిషత్తు చెప్పు 
చున్నది; తపసాదేవా దేవతామ(గ ఆయకా! తపనపజాయ న్సువరన్వవిందకొ। 
అని కలదు, తత్వజ్ఞానంవల్ణను మునుపటి భూమికాతయానకు తప న్యం గలుగు 
చుండగాను, తత్వజ్ఞానో త్రరకాలమందుగల నిరికల్చ్పక నమాధిరూపమైన పంచ 
మ్యాది భూమ్మితయానకు తప_న్యముకై ము వరత రం నుంలు సిద్ధము, అదే 
న్మ్బతి చెప్పుచున్నది: 
మనన శ్చేందియాణాంచ। ఐకాగ్యం పరమంతప। తద్దాయన్సర్వ 
ధర్మేభ్యః। నధర్మ పరణఉచ్యతే! అనికలదు. ఎప్పుడున్ను యీతపస్సుచేతం 
జన్మాంతర్నపాప్తి లేనేలేదు, అటైనాగాని లోకనంగహంకొరకు యిదితపన్సని 
చెప్పంబడెను. అదే భగద్వాక్యమున్ను, 
లోకనంగహమేవాపి నంపశ్యకా కర్తుమర్హసి! 
అని కలదు, నం గాహ్యమైన లోకం మూడువిధాలు. అదియేలాగంటె, 
శిష్యుండు, భక్తుండు, తటస్టుండు. అందు శిమ్యుండు స్వాంతముఖులయిన 
గురువులయిన యోగీశ్వరులయందు [పామాణిక త్వబుద్ద్యాతిశయం చేతను, తదు 
పదిష్టమైన తత్వమందు పరమమైన  విశ్యానమునుంబొందిన చిత్తనం|గహం 
వల్లను విశ్రాంతి బొందును; 
యన్య దేవెపరా భదక్రిర్యధాదేవే తథాగురౌ। 
ఈస్యైతే కథితాహ్యర్ధాః [పకాశంతే మహాత్మనః॥ అనిన్ని 
(శేద్దావాన్లభతే జ్ఞానం తత్వర్గన్సంయతేం[దియః। 
అనిన్ని కలదు, అన్నపదాన నివానస్టానకల్పనాదులచేత యోగీశ్యరుని 
యెవ్వరు సేవింతురు వారుభక్తులనిపించు కొందురు, అభక్తులు తదీయమైన 
తపన్సును న్యయమేవ తామున్ను ధరింతురు. ఈయర్హమందు [శుతి, 
కన్యపతాదాయ  ముపయంతి। నుహృద స్పాదుకృత్యాం ద్విషంతః 
పాపకృళ్యాం। అనికలదు. ఇంక తటస్థుండు రెండువిధాలు -_ ఆ స్తికుండున్ను, 
నాస్తికుండున్ను, అందు, ఆగస్తికుండె నవాడు యోగీశ్వ్యరునియొక్కు నన్మార 
మునుచూచి, తానును నన్మారమునే వర్తించును. ఈయర్థమందు భగవద్వాక్యం 
గలదు, 
యద్యదాచరతి (శేష్టన్త త్తదేవేతరో జనాః। 
నయత్స్రమాణం కురుతె లోక న్తదనువ ర్తతే॥ 
అని కలదు, నాస్దికుండైన వాడున్ను, యోగీశ్వరునిచేత జూడబడ్డ 
వాడౌటచే, తనపాపాలవల్ల నుండిన్ని ముక్తుడౌను. ఆదియేలాగంటిె న్మృతి 
చెప్పుచున్నది: 
యస్యానుభవపర్యంతా బుద్ధి న్లత్వే (పవర్తతే। 
తద్దృష్టిగోచరాన్సర్వే ముచ్యంతే నర్వపాతకై 1 


పదుమూడవ (పకరణము 133 


అని కలదు. ఈ|పకారాన సర్వప్రాణులకున్ను, ఉపకారిత్వం యోగీ 
శ్వరుల వివకి. ఈయర్థమందు నూతనంహిత; 


కులంపవి.తం జననీకృతార్ధా విశ్వంభరా వుణ్యవతీచతేన। 
అపారనచ్చిత్సుఖ సాగరేస్మినృలియ్యతే యన్యమనః [_పచారః॥ 

అని కలదు. కేవలం యోగియందు శాస్త్రవ్యవహారానకే తప న్ల్యంతరం 
లేదు; మర్గెవ్యరికంటె నకలలోక వ్యవహారులకు, ఆలాగే తై త్తరీయశాఖయందలి 
అంత్యానువాకం యోగియొక్క మహిమను చాలజెప్పును, అయనువాకమందే 
పూర్వభాగంచేత యోగియొక్కు అవయవమే, జ్ఞానాంశ దవ్యత్వమును పతి 
పాదింపు చున్నది: 

కతసైవం విదిషోయజ్ఞస్యాత్మా యజమానః గ్రద్దాపత్నీ శరీర మిధ్మమురో 
వేది! లోన్‌మాని బర్తిర్వేదస్పి [ళ్ళి] ఖాహృదయం యూపః కామ ఆజ్యంమన్యు? 
పశు న్తపోగ్ని రమశ్శమయి తాదకిణా వా ఘ్టైతా (పాణవుద్దా తా, చకురధ్వర్యుః। 
మన్నోబహ్మా। (గ్మోతమాగ్నీధ యితి, అని కలదు, ఉక్తానువాక మందు 
మధ్యమభాగంచేతను, యోగియొక్క వ్యవహారము, జీవనకాలానకు జ్యోతిష్టోమా 
వయవకియానురూపం చేతనున్ను, ఇతరమైన నర్వజ్ఞరూపం చేతనున్ను 
(పశంనిన్తున్నది. యావధియ్యతె సాదికొ యదశ్నాతి తద్ధవిః। యత్సిబతి 
తదన్య సోమపానం! య్మదమతి తదుపనద్క యత్సంచరత్యుపవిశత్యు త్రిష్ట 
తేచ! న్నపవర్గోయం ముఖం! తదాహవనియ్యో యవ్యాహృతి రాహుతిర్య 
దశ్య విజ్ఞానం తజ్జుహోతి యత్సాయం (పాతర త్తి] తత్సమిధో యత్సాయం 
పాతః। మధ్యం దినంచ  తానినవనాని। ఏఅహోర్మాతే దర్శపూర్ణ మాసా। 
యేఅర్ధమాసాశ్చ తేచాతుర్మాస్యాని। ఏబుతవస్తే పశుబంధా,॥ ఏనంవత్సరాశ్చ 
పరివతృ్సరాశ్చతే హర్గణా న్పర్వవేతనంవాయె। తత్స్మ్యతయన్మరణం తదవభృద 
ఇతి॥ నర్వము న్నెరింగినది నర్వదక్షిణ, ఏతచ్చబ్దం చేత (పాకృతా 
హోరాాతాది పరివత్పరాంతము, నర్వకాలనమష్ట్యుపలక్షితము, యోగికి ఆయు 
న్సని చెప్పబడెను. అఆయాయిుస్ప సర్వదక్షణో పేతమైన యజ్ఞమనే యీాశ్వ 
త్యర్థంచేతను, జ్ఞానియొక్క దేహేంద్రియాదులు యజ్ఞాంగాలు గానున్ను, 
ఆతన్ని జీవనోపాయమున్ను (పారబ్బరూపమైన ఆయున్సున్ను ఆయననర్యవ్యవ 
హారమున్ను యజ్ఞరూపంగా జెప్పబడె గనుక, అదేజీవన్ము కికి తమోరూప 
మందలి రెండో పయోజనము సిద్ధమాయెను. ఇంక తృతీయ[పయోజనమైనవి 
నంవాదాభావ  మేలాగంటే, అంతర్ముఖుండై నందువల్ల బాహ్యచ్యవహారము 
చూడడు గదా. అయిత్మే యోగీశ్వరులయందు లౌకికవ్యవహారం కొందరు 
చెప్పుదురుగదా అంటే, వినంవాదం రెండువిధాలు-- నిందారూపమున్సు కలహ 
రూపమున్ను. అక్కడ |కోధాదిరహతుడై న యోగితో లౌకికుడై నవాడేల కలహిం 
చును? కలహించండే. తదాహిత్యమును న్మతి చెప్పుచున్నది. 


134 (బహ్మవిద్యా నుధార్గ వము 


కృధ్యంతం నపతిగ్భథ్యేదాకృష్ణ్టః కుశలం భవేత్‌! 
అధివాదాం స్తితికేత నావమన్యేత కంచన॥ _ 
అనికలదు గనుక, జీవన్ముక్తునికి [కోధాదులు గలవని శంకించరాదు, 
అటుగనుక యోగీశ్వరునితోడను, లౌకికునికి కలహంలేదు, నిందారూపమున్ను 
ఆలాగే లేదనిశంకించరాదు. నిందైతేయీయోగికి అనిశ్చితత్వం గనుక న్మృతి 
చెప్పుచున్నది. 
' యన్ననంతం నచానంతం నాశృతం నబహుశ్ళతమ్‌। * 
ననువృ త్తం నదుర్వ ఎ.త్తం వేదకశ్చసి (బాహ్మణః॥ 
అని కలదు. నదనత్వమైన శాసగ్త్రపమేయమందు,  ఉత్తమాధమజాతి 
తీర్ణకులు వినంవాదం పలుకుచునుందురు. యోగైతే ఆద్యమందే పరశాస్త్ర 
(పమేయమును దూషించంబోడు. అన్యావాచో విముంచధ, నానుధ్యాయాద్బహూ 
శ్చబ్బాకా। యిత్యాది (శుత్యర్థమందరలి తాత్సర్యంగనుక, న్వశాస్త్ర్రపమేయమును 
(పతిపాదించెడి వానిముందర నమర్థంగానేరదు. అదియెందువల్లనంటేను._ 
పలాలవం వధాన్యార్థి త్యజేద్దంధమశేషతః। 
పరమం (బహ్మ విజ్ఞాయ వుల్కావత్తాన్యథోత్స్ఫజేత్‌॥ 
ఇత్యాదిశుత్యర్థ (పమాణాలంబట్టి, (పతివాదినిన్ని స్వాత్మతయా చూచు 
చునుండును. లోకాయతిక ప్యతిదిక్తమైన సమస్త మతాలవారికిన్ని మోక్షం 
అంగీకారంగనుక్క ఈయోగీశ్వరుని చర్మితమందలినంవాదమే అర్హము. అర్హమనే 
చోట, బౌద్ధవైశేషక నయ్యాయిక, శైవవెపస్టవశాక్త సాంఖ్యయోగాది మోక్షశాస్త్రా 
లయందు (పతిపాదింపంబడ్డ (పమేయానకు నానావిధాలను మోక్షసాధక 
మైన యమనియమాద్యంష్టాంగ యోగాన కేక విధమేకాబట్టి, అవిసంహృదము నర్వ 
నమ్మతై నాతడు యోగీశ్వరుండు. ఈయర్థమందు వశిష్ణుచెప్పుచున్నాడు., 
య స్యేదం జన్మపాశ్చాత్యం తమాశెవ మహామతె 
విశంతి విద్యావిమలా ముక్తా వేణుమివోత్తమమ్‌॥ 
ఆర్యతా హృద తామైతీ సౌమ్యతా ము క్రతాజ్ఞతా! 
నమ్మాశయంతి తన్నిత్యమంతః పురమివాంగనాః॥ 
పేశలాచారమధురం నర్వేవాంచంతి తంజనా,, 
వేణుం మధురనిస్వానం వనే వనమృ గాయివ॥ 
సుష ప్తివత్స్రశమితభావనృత్తినా స్థితం నదాజ్యాగతి యేనచేతసా। 
క లాన్సితో విధురివయన్సడా బుద్ధ నిషివ్యతే ము క్రయితేహనన్మ తః॥ 
మాతరితశీమం యాంతి విషమాని మృదూనిచ 
విశ్వానమిహ భూతాని నర్వాణి శమశాలినీ॥ 
తప స్వేషు బహుజ్జేము యాజకేపు నృపేపుచ। 
బలవతళ్ళుగుణాడే మ ,శనువానేవ రాజతే॥ 


పదుమూడవ (పకరణము 185 


అని కలదు. ఈగపకారానను జీవన్ముక్తికి వినంవాదాభావ మందలి 
తృతీయ (ప్రయోజనము చెప్పబడెను, ఇంక దుఃఖనాశ సుఖావిర్భావాలనెడి 
చతుర్ధ (పయోజనాలయినటువంటి విద్యానందనామకమైన (బహ్మానందగతం 
చేతను తదుభయ పయోజనమును నిరూపిస్తున్నాడు, అదియెటువలెనంటేను; 
అత్మానం చేద్విజానియ్యా దయమస్మీతి పూరుష। 
॥ కిమర్చుకన్య కామాయాశరీర మనునంజ్వరేత్‌॥ 
అని [శుతిపలికెడిని గనుక, ఐహికమైన దుఃఖానకు వినాశం చెప్ప 
బడెను. మరిన్ని [శుతిి ఏతజా హవావన తపతి, కిమహంసాధునా కరవం। 
కిమహం పాపమకరవమితి! అని 'యిత్యాద్శిశుతులు తమతమకు హేతువులయిన 
పుణ్యపాప చింతారూపసమయిన దుఃఖానకు వినాశం చెప్పబడెను. అంక 
నుఖావిర్భావం మూడువిధాలు, అదియేలాగంటేను--నర్వకామావాప్త, కృతక్ళ 
త్యత్వం, (పాొ_ఫ్య(పా పత్యం. అందు నర్వకామావ్వాప్రి మూడువిధాలు. సర్వ 
సాకిత్వం నర్వతాకామహతత్వం సనర్యంభో కృత్య రూపము. హిరణ్య గ ర్బాది 
స్థావరాంతములై న దేహులయందు అనుగతసాక్ష చైతన్య రూపమైన (బహ్మ 
మెదికలదు అదినేనని యెరుంగుచున్నాడుగనుక, తనదేహంవలెనె అపరదేహా 
లయందున్ను కామసాక్షిత్వం గలదు, ఈయర్థమందు (కుతి, “సోశ్చుతే నర్వా 
న్కామాన్సహ (బ్రహ్మణా విపశ్చితేతి” అని కలదు, లోకమందనుభవించే భాగా 
లయందు, అకామహతత్వం గనుక తత్కామ్మపాప్య చెప్పంబడెను. ఆటు 
వలెనే నర్వభోగదోషదర్శనులై న తత్వవేత్తలకు సర్వ(తాకామహతత్వం గాబట్టి 
నర్వకామావాప్తి కలదుగద. అటుగనుకే, సార్వభౌమోషక్రమంగా హిరణ్య, 
గర్భాంతంగాను ఉత్తరోత్తర శతగుణాలయిన అనందాలయందు, (శోతియ 
స్యాకామహత స్వేతి। అనికుతి వినంబడుచున్నది, నదూపంచేతనున్ను అనంత 
రూపం చేతనున్ను, సర్వతావస్థితంగాను తనయాత్మను అనునంధానం 
జేస్తున్నాడు గనుక, నర్వభో_కృరూపత్వం గలదు. ఈయర్థమందు (శ్రుతి;__ 
అహమన్నాదో వోహమన్నాదో వోహమన్నాదహః। అని (శ్రుతి పలికెడిని. ఇంక 
కృతకృత్యత్వ మేలాగంటేను, 
జ్ఞానామృతేన తృ ప్తన్య కృతకృత్యన్య యోగినః! 
నైవాగస్తి కించిత్స) ర్రవ్యమగ్తి చేన్ననతత్వదిత్‌॥ అనిన్ని। 
యస్వాత్మ రతిరేవస్యాదాత్మ తృప్తశ్చ యోగినః। 
అత్మన్యేవచ నంతుష్టన్తన్య కార్యం నవిద్యతే॥ 
అని కలదు. ఇంక [పా పహ్హ్య[పా ప్త్యత్వమేలాంగంటేను [శుతిః అభయంవై 
జనకపాప్తోనితి తస్మాత్సర్వం భవదితి। (బహ్మవేద (బహైవభవతి।; అనికలదు, 
కయి! దుఃఖనాశసుఖావిర్చావాలు తత్స్వజ్ఞానం చేతనే స్థితంగాగా, జీవన్ముక్తికి 
(పయోజనాలని చెప్పెడిదియుక్తంగాదంటివా, ఆలాగనరాదు, నురకితమైన ఆ 
రెంటికినిి యిందువివకితం గాబటి చెపేేము. ఎటువలెనెనానేము తత్వ. 


186 (టహ్మవీద్యా నుధార్జవము 


జ్ఞానం పూర్వమే ఉత్ప్సన్నమయినటువంటి జీవన్ముక్తిచేతను నురకీతమౌను. 
ఈపకారాన నారెండున్ను నురక్షికాలౌను. తానె, ఓయి! జీవన్ముక్తి క్రికి పంచమ 
[పయోజనత్వం గలుగుచుండంగాను, యోగీశ్వరుండు నమాహితుండు లోక 
వ్యవహారం జేన్తున్న తత్వవిదుండున్ను (శేస్టుడే అనేమాట యుంక్తం గాదంటివా 
యీ(పశ్నకు ఉత్తరం వాశిష్టము చెప్పుచున్నది; 
శ్రీరామ॥  భగవం భూతభవ్యేశ కశ్చిజాత నమాధికః; 
(పబుద్ధయివ వి|శాతో వ్యవహార గతోపినకా॥ 
కశ్చిదేకాంత మా(శిత్య నమాధినియత స్థ్‌తః। 
తయోన్తు కతర| శేయానితిమే భగవకా వద॥ 
వశిష్టః॥ ఇమంగుణనమాహార మనాత్మేన త్వేన పశ్యతః। 
అంతశీతళతాయాసొ నమాధిరితి కధ్యతే॥ 
దృశ్యేమ మనసంబంధ యితి నిశ్చిత్య శీతళః। 
కశ్చిత్సం వ్యవహారన్ధ కశ్చిధ్యాన వ్యవస్థితః॥ 
ద్వావేతౌ రామ నునమావంతశ్చేత్పరి శీతళా। 
అంత శృీతళతాయాస్యా త్తదనంతం తపఃఫలమ్‌। 
"అని కలదు గనుక, విరోధంలేదు, ఆఅటుగనుక, వాననాక్షయరూపమైన 
అంతశ్ళీతళ త్యము అవశ్యం నంపాదించదగింది, ఈపర్యంతముం జెప్పుట 
అంత శృీతళత్యమునే చెప్పటాయెను. తదనంతరమైన  మనోవాననయొక్క 
(శేషఘ్టత్వం వారింపశక్యంగాదు. అంతశ్శీతలత్వమనంగా తృష్ణయొక్క ఉపశమన 
తాదృశమైన వివక్షను న్వయమేవ న్పష్టంజేనుటాయెను, అదియేలాగంటె: 
అంతళ్ళీతళయాంతు లబ్బాయాం కీతళం జగత్‌! 
అంత _నృష్టాప తప్తానాం తావద్దాహమయం జగత్‌। 
అని కలదు. అయితే నమాధియొక్క నిందయును వ్యవహారంయొక్క 
(పశంనయును ఉపలభ్యమాయెను గదా. నమాధిసాధన న్తన్య చేతశ్చద్వత-నలం। 
త శ్రన్యతత్సమాధానం నమమున్మ త్తతాండవై ॥ 
50000000000 తే శ్చేత్రీణి వాననమ్‌! 
తదస్యోన్మ త్తవ త్తిత్వా తృమబుద్ధి నమాధినా॥ 
అని చెప్పరాదు. అక్కడ నమాధి (పశ న్తంగానంగీకరించగా వానన 
నిషేధింపబడెను. ఈచెప్పిన వచనవ్య క్రి ఆలాగుణఉన్నది. ఎప్పుడైనానేమి, 
వ్యవహారానకంటె నమాధ్శిపశ న్తము, అప్పుడు యీరెండున్ను వాననలోగూడిం 
దాయెనా అప్పుడు నిర్వాననకంటె వ్యవహారమధమమే, ఎప్పుడై నానేమి నమాధి 
నుండును వ్యవహర్తయును అతత్వజ్ఞలునైఎ వాననగూడినవారున్వైతే, అప్పుడు 
నమాధికి ఉత్తమలోక హేతువైన పుణ్యం (పశ న్తమౌను, ఎప్పుడై నానేమిి ఆ 
నమాధివ్యవహారాలు యీరెంటికిన్ని జ్ఞానులున్నై నిర్వానన గలవాడున్నైతే, 


వ్‌ 


పదుమూడవ [(పకరణము 187 


అప్పుడు వాననాక్షయరూపమైన జీవన్యు_క్రిని |పతిపాలనచేసెడి మనోనాశరూప 
మైన నమాధి (పశ న్తమె. అటుగనుక యోగీశ్వరునియొక్క చరి(తంవల్ల పంచ 
(పయోజనోపేతమైన జీవన్ముక్తికి విఘ్నంరానేరదనెడిది సిద్ధం, న్వరూప్మపమాణ 
సాధనఫలాలచేత, జీవన్ముక్తి నిరూపింపంబడెను. ఈ|పకారోన జీవన్ముక్తిని 
వహించిన మహాత్ముల యొక్క ఆచార,,............జపోవూజా నహోమానైవ 
సాధనమ్‌। 


నాగ్నికార్యాణి కర్మాణి నై తస్యా గ్థి మహేశ్వరి॥ 
నియమోపి నతస్యాస్తి క్షేతపీఠేచ సీవనమ్‌!। 
నార్చనం పితృకార్యంచ తీర్థయా(తా (వళొనిచ॥ 
ధర్మాధర్మఫలంనా స్తి నతిధిర్లాకిక్క కియా! 

నన్య సేత్సర్వకర్మాణి లోకాచార మశేషతః॥ 
నమయాచార నిశ్ళేషో కృతకృత్యా దృంధనానితు। 
నంకల్పంచ వికల్పంచ విచార్యే కులధర్మకా॥ 
సిద్ధిశ్చ వివిధాకారా పాతాళాదిరసాయనమ్‌। 
(పత్యకేణ యథా లబ్బ్వా నై వ(గాహిణిసాధకమ్‌॥ 
ఏతైర్సాస్తి పరాము క్తిశ్చిదూప వ్యాపకం వినా! 
నర్వాసాపశు బంధస్యా(దనమార్గ (పదాయకా॥ 
ఏనకేనాపి = షేణ నర్యావస్థాపియోగవిత్‌। 


అని అగమ్మగంధం కలదుగనుక, నకలకర్మనిరాశుండై స్వేచ్చావిహారియై 
లోకమందు జ్ఞానిసంచరించును। 
నిష్కుర్మణా పరేతత్వే కోనరజ్యేత పండితః! అని కలదుగనుక, 
జ్ఞాత్వాత్మానం నిష్ప్రృపంచ స్వరూపం 
స్వాత్మారామ న్ఫుుపనన్న శిదాత్మా! 
(పారబ్ధాంతం సంచరజా య(త రుత 
జ్ఞానీ లోకే రాజతే నిర్మలాళ్మా॥ 


అని కలదుగనుక, వ్మబహ్మవేత్తయైన మహాత్ముండు, నర్వాత్మకత్వేన 

తనకు అన్యం లేదు గాబట్టిన్ని | 4 6424446445000 0 0000000000000 9090 6 660 66006666 తలల 5060 666606 28 
జిల లలజలలలలం లలల ల 0000 220000009 9600000000000 టే రెండు గాబట్టిన్ని తనకు 
చలనంలేకే ఆనందమగ్నుండై యుండును! 

అహమేకో నమేకళ్చి న్నాహమన్యన్య కన్యజిత్‌। 

నతం పశ్యామి యస్యాహం తంనవస్యామి యోమమ॥ 

అహమేవ పరంబహ్మ జగన్నాధోహమీశ్వరః। 

ఇతిస్యాన్నిశ్చితోముక్తో బద్ధస్యాదన్యధా పుమాకా॥ అనికలదు గనుక 


138 (టహ్మవీద్యా నుధార్భవము 


అశరీరం యదాజ్ఞానం పశ్యతి జ్ఞానచముషా। 
తదాభవతి శాంతాత్క్మా నర్వతో విగతనృహ;॥ 


అని కలదు గనుక, నిరాశుండై నయోగి దేహ్మపారబ్రానంగూర్చి తన 
మనన్ను యేయేవిషయమందు (ప్రవర్తి రించినను అక్కడనెల్లా (బహ్మాకారంగానే 
చూచును. 


దేహాభిమానే గళితే విజ్ఞాతే పరమాత్మని, + 
యత యత మనోయాతి తతత త నమాధయః॥ 
అని కలదు. ఈపకారాన నర్వమంగళ హేతువైన జీవన్ముక్తిగల 
యోగినెవ్వరు ఆచరించేరు యెవ్వరు పూజించేరు వారేకృళార్జులు, ఈ పకారన 
స్యరూషపమాణ సాధనాలచేత జీవన్ముక్తి నిరూపింపంబడెను, 
అజడోహమక్షరోహం (పాజ్టోహం _పత్య గాత్మబోధోహమ్‌। 
పరమానందమయోహం పరమశివోహం భవా[నంద]పూర్ణ ః॥ 
జ్మాగత్యుద్భూతబాహ్యేందియ విషయనమశివోహమ్‌। 
న్వప్నే దృష్టః (పతిఫలనమహా నృ త్తసాకీ శివోహమ్‌॥ 
నుప్తె చిత్తే పదీప్తే [(పబలతరమహామోహసాక్షీ శివోహమ్‌॥ 
నిత్యానందేతురీయె విగతకలిమల స్పర్వసాక్షీ శివోహమ్‌! 
అచ్యుతోహమనంతోహం గోవిందోహమహం హరిః। 
ఆనందోహ మశేషోహమజోహ మమృతోన్మ ్యహమ్‌॥ 
నిత్యోహం నిర్వికల్పోఅం నిరాకారోహమవ్యయమ్‌। 
నచ్చిదానందరూపోహం పరిపూర్ణోస్మి సర్వదా॥ 
ఇట్లు ఆత్మొానుభవశాస్త్రం నిరూపింపంబడెను॥ 
పరమానంద యతీందోన్ఫూకె ః వ్యాపాన్ట్ర యో దశ పకరణతః। 
ఆరవిళతారక మేషాటీకా భువిచిత్సృ కాశకొ జయతు 
పరమానందతీర్థీయ (బ్రహ్మవిద్యా నుభార్గవాత్‌। 
ఆనందామృత నంతృప్తా మహాంతన్సంతు సంతతమ్‌॥ 
ఇతి శ్రీమత్సరమహంన పరి వాజకాచార్యవర్య పరమానందతీర్థ 
యతికృతొ (బహ్మవిద్యా నుధార్హవే యోగశాస్త్రం 
జీవన్ముకౌ పంచపయోజన నిరూపణం 
నామ [తయోదశ (పకరణం 
నమా ప్పమ్‌ ' 





Bharati Vijayam Prews, ఇల జలమును Chetty Street, Cripicane, Madras. 


BULLETIN OF THE GOVERNMENT ORIENTAL MANUSCRIPTS 
LIBRARY, MADRAS. 





AN APPEAL, 


The Government Oriental Manuscripts Library, Madras, is unique in పంటు 
of variety and vastness of collections covering a very wide field of Indian Liter: 
ture in Sanskrit, Tamil, Telugu, Kannada, Malayalam, Mahratti, Arabic, Persia 
and Urdu. The dates of several of the manuscripts go back to many hundreds ( 
years. From an academic point of view, these collections contain some ver 
interesting specimens of Literary, Scientific, Historical and Artistic importance 
A large number of them have not yet been printed and some of them are availab! 
only in this Library. With a view to placing these manuscripts in the hands ( 
the public in a printed form, the Government of Madras were pleased to saanctio 
the starting of a BULLETIN under the auspices of the Government Orientt 
Manuscripts Library. For the present only two numbers are issued in a year 
They contain critical editions of original works in Sanskrit, Tamil, Telugi 
Kannada, Malayalam, Mahbratti, Persian and Urdu. The annual subseriptio 
is only Rs. 4 inland and 8 shillings foreign. Scholars, Patrons of Cultur 
Universities, Public Libraries and Educational Institutions are requested 1 
enrol themselves, as susbscribers for this Bulletin and thus encourage the caus 
of Oriental Studies and Culture. 

A few copies of back numbers areavailable for sale, post free, at the folloy 
ing prices which should'‘be sent in advance. 


Vol. 1, No. 2, July to December, 1948 Rs. 
Vol. If, 1949 .« Rs, 
Vol. III, 1950 .. Rs. 
Vol. IV, 1951 Rs. 


భమ టు ఏం 


fT. OHANDRASEKHARAN, 
Curator, 
Government Oriental Manuscripts Library 


LIST OF CATALOGUES PUBLISHED BY THE 
GOVERNMENT ORIENTAL MANUSCRIPTS LIBRARY, 


MADRAS. 
SANSKRIT. 
DESCRIPTIVE CATALOGUES. | 
Numbers. Price. 
RE AP, 
క Vol, L—~Part I, Vedic Literature . ॥ 11046 0120 
ఈ Vol 1 —Part Il. Vedic Literature .«. డ710245 0120 
* Vol. I—Part III. Vedic Literature ష్‌ 246 to 852 200 
ఈ Vol. IL.—Vedic Literature ఎం. 853101245 1 12 
* Vol, IIIL.—Grammar, Lexicography aod Prosody .. 1240101205 180 
1 త! 1 Ithihasa and Purana నే. 9 ప | to మ / ర్‌ (| 
ol. LV .—rTart apuranas and S.halamanatmyas a ‘38 to 
* Vol, Vv. Dharmaban a స్ట క్ట +, 2611 10 3015 180 
* Vol. VL—Dharmafastra «. 3046t0 3427 140 
* Vol. VII —Dharmafistra ,** 3428 to 3872 140 
ఈ Vol. VIIL.—Artha$asira, Kamasastra and Systems of Indian 
Philosophy—Ny3,a : ++ 3873t04334 140 
* Vol.IX.—Systems of Indian Philosophy—Vaisegika, Yoga, 
Minamsa and Vedianta-Advaita Philosophy cs se 41335(t04780 1120 
ఈ Vol, X—Systems of Indian Philosophy—Dvaita, Visistadvaita . 
and Saiva Vedantas ఎ 4701105102 1120 
ఈ Vol Xl.—Systems of Indian Philosophy ఎ, గ్‌123(0 5556 112 0 
Vol. XI'.—Religion .* రక్‌50 (0 0266 1120 
Vol. XIII.—Keligion .. 6267107060 1120 
* Vol. X:V.—Religion .. 707107729 112 0 
* Vol XV,—Religion .. 7730t౧8165 1120 
ఈ Vol. XVI.—Religion, Vrata and Piija .. 8lO6tok780 1120 
Vol. XVII.—Stotras ఎ, 881 1౧ 9357 112 0 
Vol. XVII1.—Stotras—Prasamsa Stotras .. 0358 to 10540 112 0 
Vol. XIX.—Stotrias—Prafams్ష Stotras .4 10541 to 11450 112 0 
Vol XX.—Kavyas ..11451 to 12143 2120 
Vol. XXL-—Kavyas = 12144 to 12783 300 
Vol. XXII—Rhetoric, Poetics, Music, Dancing and Silpa 
$astra : ..12784 to 13068 40 
Vol. XXIII.—Medicine +. 1369 10 1331 180 
Vol. XXIV.—Jyotiga ..13382 to 14076 320 
* Vol, XXV.—Supplemental ..14077 to 14560 240 
Vol. XXVLI.—Supplemental ..14561 1015000 212 0 
Vol. XXVI1.—Supplemental ..15001 to 15692 514 0 
Vol. XXVIII —Supplemental ..15693 to 16200 312 0 
Vol. XXIX —Supplemental ..16201 to 16700 320 
Vol. XXX.—Supplemental ..16701 1017200 7100 
Vol. XXXI.—Supplemental ..17201 t017700 11120 
TRIENNIAL CATALOGUES. 
* 1/01. 1 గీ (io) అ 1t0342 200 
* Vol. I-B oD క 343 to 573 160 
* Vol. 16 (1911—13 స 574 to 801 160 
Vol. I-A pm ల .. 802to1329 
Vol.II-B (1914-16 SE | .. 1301601455," 1820 
Vol. II-C (1914—16 ఎం. 1457 to19%42 
* Vol. III-A (1917-19). .. 1943 (0 2348 600 
2 Vol. II-B (1917 —19)} = య. .. 2349 (0 2679 600 
* Vol. III-C (1917—19) .« 2620 to 2894 440 
Vol. IV-A (1920—22}) .* 2895 (0 3203 900 
Vol. IV-B (ర్లు = ౩3041034, 8 0.0 
Vol. IV-C (1920—22 =, 3635 t04155 _ 10 0.0 
* Vol, VA ( జప ఎ. కీకేకర్‌ 104300. 40-0 
* Vol V-B (1923—25 +, 401 00 4410 280 


3 


SANSKRIT —contd. 


TRIENNIAL CATALOGUES=—(cont.) 
Numbers. Price. 


4416 to 5041 5120 
5042 105180 1000 
£381 to 5532 
5533 to 5700 140 
5701 to 5996 600 


* Vol. V-C (1923—25) 
Vol. VI (1926—28) 
Vol. VII (1929—31) 
Vol. VIII (1931-32—1933-34) 
Vol. 1X (1934—37) 


Vol. X-A (1937-38 to 1939-40) ఎ, 507106496 1410 0 

Vol. X-B and XC (1937-38 to 1939-40) ౨౨ 6497 t07496 Inthe press. 
GENERAL. 

Alphabetical Index of Sanskrit Manuscripts, Part I. ఖ్‌ 13 12 0 

Alphabetical Index of Sanskrit Manuscripts, Part Il ల 1000 

Alpbabetical Index of San-krit Manuscripts, Part 11] గ 360 

Author Index of Sanskrit Manuscripts mA నై, 180 


DESCRIPTIVE CATALOGUES. 


Vol 1—Alphabet, Lexicography, Grammar and 


Literature 


Primer. 


టం శ్‌ ఎం 180 511 క్షే 14 
Vol. Il.—lItihasa, Purana Religion and Philosophy (Vaigna- 
i *«  5l2to 1122 ల 


0 

vism న్‌ | 0 
. Vol. IIl.—Religion and Philosophy (Saivism) 1123 to 1(20 600 
Vol. IV.—Religion and Philosophy (Saivism) =. 16 110 1867 310 0 
Vol. V.—Alchemy, Medicine, Magic, Witchcraft and Supplement 1868 to 2173 600 
Vol. VI.—Miscellaneous .*. 2174 102725 1912 0 
Vol. VIl.—Local kecords 2726 102949 1340 
Vol. vIll.—Local Records 2950 to 3169 In the press. 

TRIENNIAL CATALOGUES. 


~ 


Vol. I1.—Miscellaneous (1910-13) క 110114 160 
Vol. 1l.—Miscellaneous (1914-16) Pa 115 to 310 414 0 
Vol. I11.—Miscellaneous (1917-19) శ 311 to 4(9 500 
Vol. IV.-—-Miscellaneous (1920-22) 4'0 10 535 5 00 
Vol. V.—Miscellaneous (1923) 25) క్‌ £36 to 859 680 
Vol. VL.—Miscellaneous (1926-28) భ్‌ 860 to 992 410 0 
Vol Vil.—Miscellaneous (1929-34) ఆ (53 to 1055 260 
Vol. VIlL—Miscellaneous (1065-43) 1056 10 1473 3414 0 
Vol. IX.—Miscellaneous (1944-49) 1474601005 13 80 
GENERAL. 

Alphabetical Index of Tamil Manuscripts. Vol. I i 540 
Alphabetical Index of Tamil Manuscripts, Vol. II ప 12 6 0 
Alphabetical 1౧64ల of Tamil Manuscripts, Vol. 122 Local 

ecords | ॥ ఠం 860 
Author Index of Tamil Manuscripts ప 310 0 

TELUGU. 
DEsCRIPTIVE CATALOGUES. 
Vol. 1.—Ithihaca, Purana and Mahatmya 1 to 369 2120 
Vol. II (1).—Srigara Prabandhas 370 to 616 100 
Vol. II (2).—Srhgara Prabandhas 617 to 86 400 
Vol. IIl.—Srfhgara Prabardhas 807 to 941 314 0 
Vol. IV.—Prab: ndhas—Dvipadakavya 942 to 1221 512 0 
Vol. V.—Grammar, Prosody and Lexicography 1222 to 1295 360 
Vol. VI.—Vacana Kiavyas 1396 to 1466 140 
Vol. VII.—Satakas 1467 to 1833 560 
Vol. VIII.—Yaksagainams and Daydakams 1834 to 2040 410 0 
Vol 1X.—Vedinta | 2011102273 2112 0 
Vol. X—Ganqita and 01102 2274 0239 1300 
Vol, XI.—Medicine 2400 to 2421 680 
Vol. XII.—Music (Sangita) 2482 (02502 760 
Vol. XIIL.—History | | 2593 to 2157 414 0 
Vol. XIV.—Local tracts (Mackenzie Collections) 110150 ౯ the press. 
TRIENNIAL CATALOGUES, 

ఈ Vol.I. Miscellaneons (1910-13) 1 to 137 16 
Vol. I1.—Miscellaneous (1913-16) 138 to 292 26 
Vol. III1.—Miscellaneous (1916-19) 293 to 539 60 
Vol. IV. ~—Miscellaneous 1919-22, 50 to 715 7 14 
Vol, V,—Miscellaneous (1922-28) 716 10812 30 
Vol. VL—Miscellaneous (1928-41) ". 81360100 2512 


ఇ అందిం 


TELUGU contd, 


Numbers. Price. 
RS. A. 2, 
GENERAL. 
Alphabetical Index of Telugu Manuscripts అ 312 0 
KANNADA, 
DesCRIPTIVE CATALOGUES. 
Vol. I1—Grammar, Lexicography, Prosody, Itihasa and Puran 1to 138 600 
Vol. II1.—ltihasa and Purapa న 139 to 317 412 0 
Vol. III1.—Religion—Agama mr ఫశ 318 to 476 6120 
Vol. IV.—Religion—Agama, Virasaiva and Christianity .. 47t0825 21120 
Vol. V.—Religion and Kavyas .. 82t01038 3520 
Vol. VI.—Kavyas స In the press. 
GENERAL. 
Alphabetical Index of Kannada Manuscripts ఎ 240 
MALAYALAM. 
. DESCRIPTIVE CATALOGUES. 
Vol. 1 Miscellaneous స్ట్‌ 110 351 8 20 
Vol. Il Do. .. ౩352 €0 366 280 
GENERAL. ( 
Alphabetical Index of Malayalam Manuscripts సై 020 
ISLAMIC LANGUAGES. 
Descriptive Catalogue of Islamic Manuscripts, Vol. I న్‌ న 13 14 0 
Descriptive Catalogue of lslamic Manuscripts, Vol. 11 oy ప 16 12 0 
Alphabetical Index of Urdu Manuscripts పః క 020 
Alphabetical Index of Persian Manuscripts లం భా 120 
Alphabetical Index of Arabic Manuscripts ప ట్ర 080 
MARATHI. 


Alphabetical Index of Marathi Manuscripts 


Subject Index of Marathi Manuscripts 
Descriptive Catalogue of Marathi Manuscripts—Kaifiyats .. In the press, 


| Inonevolume 914 0 


ఏలా శూ రకాలా ఆా రో యనక కాంలో. 





న 


N. B.—“*The books marked with an asterisk are out of stock. 


LIST OF BOOKS PUBLISHED BY THE GOVERNMENT 
ORIENTAL MANUSCRIPTS LIBRARY, MADRAS, 
UNDER THE MADRAS GOVERNMENT ORIENTAL 


MANUSCRIPTS SERIES. 
pl Name of the work, Name of the Editor. Language Price, 
Rs. A. వి, 
1. *Sarva-siddhinta. M. Rangacarya, M. A. SANSKRIT, 0 120 
sangraha Rao Bahadur. 
2, *Ganita-sarasafigraha Do. Do. 2 40 
3. Padya-ctiidamani with Do. Do. 280 
Siege PA 
4 Brahma -siddhi with Mabamahopadb కణ, 5, Do. 2120 
commentary Kopp uswami Sastri, 
+ క్ర Ratnesvara - prasadana- P.P, 5, Sastri Do. 1 20 
natakam 
6, Ramanuja-campii with Do. Do. 3 00 
commentary 
7, Mahabhasya with the P.P.S. Sastri & Dr. A. Do, 20 120 
commentary of Kai- Sankaran, 
yata and super-com- 
mentary - Pradipodd- 
yotana of Annam- ప 
bhatta, Vol.I. Ahni- 
kas 1 to 4. 
రి, Sastradipika with the P. P.S, Sastri Do. In the press, 
మ Mayi- 
aval 
9, Bala-bharata with com- Do. Do 200 
mentary, 
10, Nayia-mafijari Do. Do. 200 
11, Damarukam with com- Do. Do. 080 
mentary 
12, Srigara-prakasa, Part I. Do. Do 1 80 
13. Mahabhiagya with the T. Chandrasekharan, Do In the press, 
commentary of Kai- M.A.L.T. 
yata and the super 
commentary ౨1641 
poddyotana of An- 
nambhatta. Vol. II. 
Ahnikas 5 to 9. 
14, 20062 Kindikaiyurai. Do. TAMIL. Inthe press. 
15, Minikka-vacakar Am- Do. Do. Do, 
maqgai, 
16. Adi-parvattadi-parvam. Do. Do, Do. 
17. Vasu-carittiram, Do. Do, Do. 
18. Sakala-niti-k a t h శర i- Do. Teruav. Do, 
dhanamu. 
19, Pafica-tantramu, Do. Do. Do. 
20. Sundara-kindam (Rima- Do. KANNADA. Do, 
yanam) by Venka- 
matya. 
21. Bhiagavatam Bhaga Do. MALAYALAM Do, 
22, Raftigabhyasam, Do. క | 
NW. B వ 0. 5 is available at the Balamanosama Press, Mylapore, Madras. 


5.810 12 are available at the Sri Vani Vilas Press, ne 
books with an asterisk are out of stock. 


LIST OF BOOKS PUBLISHED BY THE GOVERNMENT 
.,.ORIENTAL MANUSCRIPTS LIBRARY, MADRAS, 


UNDER THE MADRAS GOVERNMENT 
ORIENTAL SERIES. 


Serial 
Number. 


T. 
Il, 


III 
IV. 


VI. 
Vil, 
VIII. 
IX 


XI, 
XII. 


XII. 
XIV. 


Name of the work. 


 Kappal Sattiram 


Anubhava Vaiddiya Mu- 
rai. Volumes I & Il. 


Vol. 1 
Vol. II 
Attana Koliahalam 
Upadeésa-kandam Volu- 
mes 1, 1 గ 
Vo 


Vol. 11 
Vol, IIT 


. CoOlan Piirva Pattayam 


Kohgadesa Rajakkal 
Sivajfina- dipam 
Datca-nayanar Vaiddiya 


Attivana: 
Abhinaya-darpanamu 


* Augadha.yogamulu 


Vaidya Nighantuvu 
Dhanur-vidya 11852006 


Yoga-darSana-vigayamu 


Khadgalaksaya Sirdmani 


XV. Tantra-sa ra 32021202 


Xvi. 
er 
XIX, 
XX 
Xxi. 
2౫11. 
XXII. 
XXiv. 
XXV, 


VI, Ra 


XX 
XXVIII, 


(Vigandari, 20/2) 
Bhargava-nidika 


Hariharacaturatgam 
Brahma = stitravrtti-Mi- 
tAksara of Annam- 


batta 
Nyayasiddhanta-tattva- 

mrtam of Srinivasa 
Garbha: cikitsa 


Vastulakganam and $i]- 
pavisayam 

Kanakku = saram - Bala- 
prabédham 

Kanakku-siram 


Kriyakramam 


Ldképakara of Cimuy- 
daraya 

atm . 

Vaidya-sara-sangraha 


Name of the Editor. 


. Palaniappa Pillai, 
.O.L. 


Uttamarayan, 
LM. 


Tirumalai Sri Saila 
Sarma 

V.S.Chengalvaraya 
Pillai, M. A. 


C.M. Ramachandra 


Chettiar, B.A., B.L. 
Do, 


T. P. Palaniappa Pillai, 
se 
ఈ. Tyagarajan 
LINE 
గక 7 Subba Rao, 


A °9 Ae ల 
Dr. Veturi 
Sastri 


Sankara 


0, 

Veturi Prabhakara 
Sastri 

Vedam Lakshmi Nara- 
yana Sastri, B.O L. 

N. Venkata Kao, M.A. 

Vaidyaratna. Dr. M. 
Dor-iswami Ay angar 

r. C. Kunhan డి) 2 

గ A., D, Phil. 

S.K, Ramanatha Sastri 

P.S. Rama Sastri 


ahmanya Sastri, 


L. 

Madhava 600%, 
M.A.C., 
Ram 


Subr 
౨౦. 
r.N. 


ర్‌ K. anatha Sastri 


r. C. Achuts Menon, 
BA., Ph. D 
Do. 


వ, Narayanan Kutty 
Menon, M.A. 
షై Sesha Ayyangar 


Do. 
Vaidyaratna Dr. 6. 
Srinivasamurti, PA 


BL, MB. ఈ C 


.C Dorairajan & Dr. 


Language. 


Tamil 
€ 
Do. 


Do. 
Do 
Do. 
Do. 
Telugu 
Do, 


Do. 
Do. 


so 
Do. 
Do. 
Do. 
Do. 
Malayalam 
Do. 
Do. 


౮౧౫ 
ప ఆఅ అలఅలటడు అలల 


ఇం ౮ 06౧ అ౦ంంలయలు 


ళ్‌ 
న్‌ 


1 12 
3 12 


2 12 
4 14 


1 2 
1 12 


అ అ 099 0 లఅఉఅ ౦06 ల 


ఖాన 
సం 
రె అ (= Sm | (mm య అ లఅఆ అ ఆఅ రా అల ళా ఇం ఇ ఆ 


కై 0 గ౧ణుణ ణల ణ* రా రారా 
“వాసి అ ౬ 


బ్‌ 


కొ 


Serial 
Number. 


xXvin. 
XXIX. 


XXX. 
XXXI. 


XXXII 


XXXII, 
XXXIV. 
XXXV, 


LXAI. 


LXXII, 


LXXIIIl. 


LXXIV. 


LXXV. 
LXXVI. 


LXXVII. 


LXXVIII, 


LXXIX, 


LXXX, 
LXXXI, 


LXXXII, 
LXXXIIlI. 


LXXXIV. 
LXXXv. 
LXXXVI. 
LXXXVvil. 


LXXXVIIT, 


LXXXIX. 
XC. 

XCI. 
(11. 


౫111. 


Name of the work 


Aiva-sistram of Abhi- 
navacandra 

Ausadhagalu-V aid ya 
Visaya 


Safigita-ratnakara 
Siipa Sastra 
Jamial-Ashya 
Tibb-e-Faridi 


Tabqiq-al-Buhran 
Safinat-al-Najat 


॥ Serial Nos, XXXVI to LXX 
TANJORE MAHARAJA SFRFOJI'S 


Vaiddiyak Kalaficiy am 


Anubhava-v aid di ya- 
murai, Vol. 111 
Anubhava Vaidyamu 


Saiviacara-satigrahamu 
Arcgya-cintamani 
Tattvasara with Ratna- 
sarini 
Sidra thamrtalahari 
Ratna-dipika and Rat- 
na $asiram 
Asva-cikitsa 
Phalasara-samuccaya 
Maha-saram 
Saptarigi-nadi 
Karnataka Rajakkal 
Savisiara Carltttiram 
Bharata-siddhantam 
Pi}laippini-Vakatam 
Anubhava  Vaiddiyam 


Vol. IV 
Mattu-Vakatam 


Brahma Vidya Sudhar- 
navamu 

Rayatala Cintamani 

Vaidya-cintamani 

Kumara Ramuni Katha 

Katamaraju Caritra 


Deva-keralam (Candra- 
kala-nidl1) i 


7 


Name of the Editor 


Dr. వే, Srinivasa Rao & 
H Sesha Ayyangar 
Vaidyaratna Dr. 0. 

Srinivasamurthi. 
B.A., BL.,  & 
CM, . 
M.Mariappa Bhat, 
MA., LT. 
U Sitaramacarya 


Afzal-ul-Ulama Hakim 
Abdul Qadir Ahmed 
Sah: 

Do. 


Do. 
Janab Rahim Ahmed 
Farooqui, M.A. 


were published under the auspices of the 


Language. 


Kannada 


Da 


Do. 
Do. 


Persian 


Do. 
Do. 
Do. 


' Price. 


420 
614 0 


180 
20 
13 8 


ఈ క ధి 
వంత 
అఅయ అ ఆ 


SARASWATHI MAHAL LIBRARY. TANJORE. 


Dr. C. N. Kuppuswami, 
H.P.I1.M., గ 0౯ V.S. 
Parvati, t IM, 

Do. 


Dr, Mulugu Visvesvara 
Sastri, H.P.IM. 

Vidvan G. J. Somayaji, 
M.A., : 

| Visvanatha Sarma 

Karappankad V.S. Ven- 
katacaryaswami, 

Dr. R. Nagaraja Sarma. 
M.A 3 Ph. D., L.T. 

Sri P.S. Rama Sastri 


Dr. C.K. elayechan 
Nair, B. V.S 

Dr. C. Achuihs Menon. 
B.A. Ph.D 


Dr.M.K. Vaidyar, 
A.M.A.C. 

Professer K. Natesan 

V. Ramachandra 
Dikshitar, M.A. 

వై Sambamurti, B.A., 
B.L. 

Vaidyaratna Dr. M. 
Duraiswami Ayyangar 

Pr. CN. Kuppuswami, 


స 1. M. సం ద టి 
G.M.V.C.; B.V 
gp D. (Edin.) 

V. V. Krigna Rao, B.A. 


శా V Subba Rao, B.A,., 
B.L. 


Dr. Mulugu Visvesvara 
Sastri, H.P.I.M. 
Dr. N. Venkatarama- 


Vv, Prabhakara 
Sri "Sagyr S.. Ra tha 
Sri T. S., ngaua 
ఎ Josyar' న 


Tamil 


Do, 
Telugu 

Do. 
Sanskrit 

Do. 


Do. 

Do. 
Malayalam 

Do. 

Do 


Tamil 
Do. 


Do. 
Do. 
Do. 
Do. 


Telugu 


Do. 


Sanskrit 


కౌ 


280 
500 
600 
200 
506 
340 
240 
80 
800 
100 
2000 
the press 
Do. 
Do. 
Do. 
Do. 
Do, 
Do. 
Do. 
Do, 
Do. 
no 


8 


Name of the work, Name of the Editor. 





ye Languages. Price, 
XCIV. Patafijala - Yogasit ra- P.S Rama Sastri and Sanskrit in the Press 
bhiasya-vivaragam S. Krishanamurti 
వ్‌ i 
XCV. Kili-vardu-samvadam Ya H. Subrahamanya Malayalam Do. 
astri 
XCVI. Advaita-vedantam న్‌ K. Ramanatha Sastri Do. Do, 
XCVII. Barhaspatya-sitra with Dr. 6 Achyuta Menon, Do. Do. 
Commentary B.A., Ph. ౨. 
XCVIIT. Karanga-paddhati Do. Do. Do. 
XCIX. Yoga-saram Pr. |. K. Vaidyar A.M. Do. Do. 
ఆ Vaidya-sara-sanigraha Vaidyaratna Dr, G Srini. Karnada Do. 
Volume II మ B.A., B.L., 
CI, Sadguru-rahasya తక ఖో Mariappa Bhat, Do, 260 
CII. Shawakil-al-Hur Dr. M. Abdul Haq, M.A. Arabic — Inthe press 
D. Phil. 
Terms of Sales 


Packing, Postage and Sales Tax extra, 
25 per cent. discount will be allowed to all bona fide bookesellers. 
Books will not be sent by V. P. P, 
The cost of the books together with the sales tax, packing and postal charges, 
should be sent in advance to: 


Tar CURATOR, 


GOVRRNMENT ORIENTAL MANUSCRIPTS 
LIBRARY, UNIVERSITY BUILDINGS. 
TRIPLICANE, MADRAS 5. 


Mi పే, }. వణకు Maveas —4, 


INDIA. 


